Pravakta Pravachanam 
INTEKHAAB-E-HADEES (Telugu) 


T.I.P Series No. 80 


Written By 


Translated by 

All Rights Reserved 
First Edition 
Copies 

Price 

ISBN 


Published by 


Typeset by 


Printed at 


Maulana Abdul Gaffar Hasan 
Rahmani 


S.M. Mallick 


September, 1998 


2,000 





i HH 
fg 
in, సూ. 
[7 శ RM a 
S. ట్‌ 
ఖో =. 


గ 


81 86826 74 2 


Telugu Islamic Publications 
'Sandesa Bhavanam' 

Lakkadkot, Chatta Bazar, 
Hyderabad - 500 002. India. 
Phone: 4564583, 

Fax : 91 40 4576237 

Grams : '‘Geeturai-500 002' 


Geeturai Graphics 
Lakkadkot, Hyderabad - 2 


Vamsi Art Printers Pvt. Ltd., 
Hyderabad- 4. 


10. 


11. 


విషయ సూచిక 
ఇస్లామ్‌ మౌలిక అంశాలు 
ధార్మిక విద్యా బోధన 
ధర్మ సంస్థాపన 
ఆరాధనలు 
నైతికత 
దుర్గుణాలు 
పరిశుద్ధ జీవితం 
సత్సమాజం రూపురేఖలు 
సామూహిక సద్గుణాలు 


సామాజిక దౌష్ట్యాలు 


శ్రేష్టుసామూహిక వ్యవస్థ 


33 
52 
. 
84 
126 
139 
158 
191 
205 


251 


iv 


భుంమిక 


హక సంబంధించిన ముఖ్యమయిన, అవసరమయిన చర్చలన్నీ ఈ 
క్షుప్తమయిన “భూమికలో చేర్చడం సాధ్యపడదు. వీటిగ్గాను ప్రత్యేకంగా వేరు 
రచన ఆవసరం. ప్రస్తుతానికి హదీసు నంకలనం, సంచయనాలకు సంబంధించిన 
ఫంక్రిప్తమయిన ఒక స్వరూపాన్ని పఠితల ముందుంచడం జరిగింది. ప్రవక్త 
ప్రవచనాల అమూల్యమయిన సంపద గత 13 వందల ఏళ్ళుగా ఎన్నెన్ని దశలు 
దాటుకుంటూ మన వరకు చేరిందో, విజ్ఞతకు, వివేచనకు, మార్గదర్శకత్వానికి 
మూలమయిన ఈ వెలలేని ఖజానా తమ తరువాతి తరాలకు భద్రంగా చేరవెయ్య 
డానికి ఏ యే పవిత్రాత్మలు తమ జీవితాలను అంకితం చేశాయో, అవసరమైతే తమ 
ప్రాణాలకు సయితం ఎలా తెగించి ఈ కార్యాన్ని నిర్వహించాయో కాస్తయినా 
బోధపరచడానికి ఇందులో కృషి జరిగింది. 


ప్రవక్త ప్రవచనాలు మనకు మూడు విధాలుగా చేరాయి. 

1. ముస్లిమ్‌ సముదాయం నిరంతర ఆచరణ. 

2. లిఖితపూర్వకంగా భద్రపరచిన సంకలనాలు, పుస్తకాలు. 

3. జ్ఞాపక శక్తి ఆధారంగా ఉల్లేఖన ప్రక్రియ - అంటే పాఠ్య పఠనాల ద్వారా. 

ఈ విధంగా సంచయనం, సంకలనం, రచనలు జరిగిన మొత్తం కాలాన్ని 
నాలుగు దశలుగా విభజించవచ్చు. 

1. ప్రవక్త కాలం నుంచి మొదటి శతాబ్ది హిజ్రీ వరకు. 

2. మొదటి శతాబ్ది మొదలుకుని రెండవ అర్థ శతాబ్ది వరకు. 

3. రెండవ అర్థ శతాబ్ది మొదలుగా నాల్గవ శతాబ్ది చివరి వరకు. 

4. అయిదవ శతాబ్ది మొదలుకుని ఇంకా కొనసాగుతోంది. 


మొదటి దశ 


ఈ కాలంలో హదీసు సంచయన కర్తలు, ఆనాటి లిఖిత ప్రతులు, సంచయనాల 
వివరాలు ఇలా వున్నాయి: 


Vv 


ప్రఖ్యాత హదీసు స్మర్తలు 


నంఖ్య పేరు మరణం వయను ఉల్లేఖనాలు 
1. హజ్రత్‌ అబూ హురైరా (అబ్బుర్రహ్మాన్‌) హి. 59 78 5374 
శిష్యులు 800 
2, హజ్రత్‌ అబ్దుల్లా బిన్‌ అబ్బాస్‌ హి. 68 71 2660 
3. హజ్రత్‌ ఆయిషా సిద్దీకా హి. 58 67 2210 
4. హజ్రత్‌ అబ్దుల్లా బిన్‌ ఉమర్‌ హి, 73 84 1630 
5, హజత్‌ జూబిర్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ జ 78 94 1560 
6. హజత్‌ అనస్‌ బిన్‌ మాలిక్‌ ॥ 93 103 1286 
7. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుది nH 74 84 1170 


వెయ్యి కన్నా ఎక్కువ హదీసులు జ్ఞాపకమున్న ఘనులయిన ప్రవక్త సహచరులు 
వీరు. వీరు కాక హజ్రత్‌ అబ్దుల్లా బిన్‌ అమ్‌ బిన్‌ ఆస్‌ (హి.63), హజ్రత్‌ అలి 
(హి.40), హజ్రత్‌ ఉమర్‌ ఫారూక్‌ (హి.23) వీరంతా 500 నుండి వెయ్యి వరకు 
హదీసులు ఉల్లేభించిన వారు. 

అలాగే హజ్రత్‌ అబూబక్ర్‌ (హి. 13), హజ్రత్‌ ఉస్మాన్‌ (హి. 36), హజ్రత్‌ 
ఉమ్ము సల్మా (హి. 59), హజ్రత్‌ అబూ మూసా అష్‌అరి (హి.52), హజ్రత్‌ 
అబూజర్‌ గిఫారి (హి.32), హజ్రత్‌ అబూ అయ్యూబ్‌ అన్సారి (హి.51), హజ్రత్‌ 
ఉబైబిన్‌ కఅబ్‌ (హి.19), హజ్రత్‌ ముఆజ్‌ బిన్‌ జబల్‌ (హి.18) - వీరంతా వందకు 
పైగా 500కు తక్కువగా హదీసులు ఉల్లేఖించారు. 

వీరే కాక ఆ కాలంలోని గొప్ప అనుచర గణాన్నీ మరువలేము, వారి 
అనన్యమయిన పరిశ్రమ వల్లనే ప్రవక్త సంప్రదాయ సంపద అంతా ప్రవక్త అనుచర 
సముదాయానికి అందగలిగింది. ప్రళయం వరకూ తరగని. ఈ సంపద ద్వారా 
ముస్లిమ్‌ సముదాయం ప్రయోజనర పొందుతూనే ఉంటుంది. 


కొందరు మహనీయుల పరిచయం క్రింద నిస్తున్నాము. 


1. సయీద్‌ బీన్‌ ముసయ్యిబ్‌ : ఫారూకీ రోజుల్లో రెండవ సంవత్సరం మదీనాలో 
పుట్టారు. హి. 105లో మరణించారు. 


హజ్రత్‌ ఉస్మాన్‌, హజ్రత్‌ ఆయిషా, హజ్రత్‌ అబూ హంరైరా, హజ్రత్‌ జైద్‌ బిన్‌ 
సాబిత్‌ (ర) ద్వారా హదీసు విద్య నభ్యసించారు. 


2. అర్వా బిన్‌ జుబైర్‌: ఈయన మదీనాకు చెందిన ప్రముఖ పండితుల్లో 


vi 


పరిగణించబడతారు. హజ్రత్‌ ఆయిషా అక్క కుమారులు. అధికాంశం తన 
పిన్ని చెప్పిన హదీసులను ఉల్లేఖించారు. ఇంకా హజ్రత్‌ అబూ హురైరా, 
హజ్రత్‌ జైద్‌ బిన్‌ సాబితల్‌ వద్ద కూడా శిష్యరికం చేసిన ఘనత ఉంది. ఈయన 
శిష్యుల్లో సాలిహ్‌ బిన్‌ కైసాన్‌, ఇమామ్‌ జుపై లాంటి పండితులున్నారు. 
ఈయన హి.94లో పరమపదించారు. 


3. సాలిమ్‌ బిన్‌ అబ్దుల్లా బిన్‌ ఉమర్‌: మదీనాకు చెందిన 7 గురు షరీఅత్‌ 
వేత్తల్లో ఈయన్ని గణిస్తారు. ఈయన తన తండ్రిగారు, ఇతర ప్రవక్త సహచ 
రుల ద్వారా హదీసు పాండిత్యాన్ని గడించారు. నాఫె; జొప్రొ తదితర ప్రముఖ 
అనుచరులు ఈయన శిష్యులు. హి. 106లో మరణించారు. 


4. నాఫె మౌలా అబ్దుల్లా బిన్‌ ఉమర్‌: వీరు హజ్రత్‌ అబ్బుల్లా బిన్‌ ఉమర్‌ 
శిష్యుల్లో ప్రముఖులు, ఇమామ్‌ మాలిక్‌కు గురువు. హదీసువేత్తల దృష్టిలో 
ఈ ప్రమాణ పరంపర (మాలిక్‌ నాఫె నుండి, ఆయన అబ్దుల్లా బిన్‌ ఉమర్‌ 
నుండి, ఆయన దైవ సందేశహరుల నుండి) సిల్సిలతుజ్జ్ఞహబ్‌ (స్వర్ణ పరంపర)గా 
పరిగణించబడుతుంది. ఈయన హి. 117లో దివంగతులయ్యారు. 


తొలి దశలోని లిఖిత సంపద 


1. సహీఫా సాదికా: ఇది హజ్రత్‌ అబ్దుల్లా బిన్‌ అమ్‌ బిన్‌ ఆస్‌ (హి. 13- 
వయను77) సంకలనం చేసింది. 


హజ్రత్‌ అబ్దుల్లా బిన్‌ అమ బిన్‌ ఆస్‌కు రచన, సంకలనాల - అభిరుచి 
మెండుగా ఉండేది. దైవ సందేశహరులు పలికే ప్రతి మాటను వ్రాసుకునేవారు. 
ఈ విషయంలో స్వయాన ప్రవక్త మహనీయులు ఆయనకు అనుమతినిచ్చారు. 
ఈ సంకలనంలో ఒక వెయ్యి హదీసులుండేవి. చాలా కాలం వరకు వారి 


వంశంలో భద్రంగా ఉండేవి. ఇప్పుడు అది మున్నద్‌ ఇమామ్‌ అహ్మద్‌లో ఒక 
భాగమయి పోయింది. 


2. సహీఫా సహీహా: సంకలన కర్త, హుమామ్‌ బిన్‌ మునబ్బిహ్‌( హి. 101). వీరు 
హజ్రత్‌ అబూ హురైరా గారి ప్రముఖ శిష్యుల్లో ఒకరు. ఈయన తన గురువు 
ఉల్లేఖనాలన్నింటినీ ఒకే చోట గ్రంథస్థం చేసుకున్నారు. దాని వ్రాత ప్రతులు 
బెర్లిన్‌, డెమాస్కస్‌ గ్రంథాలయాల్లో ఉన్నాయి. ఇంకా ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ 
హంబల్‌ తన విఖ్యాత ముస్నద్‌ లోనూ “అబూహంరైరా' అన్న శీర్షికన ఈ మొత్తం 


vii 


పుస్తకాన్ని యధాతధంగా చేర్చారు. (ముస్నద్‌ అహ్మద్‌, సంపుటి2, పుటలు 
312-318) ఈ సంకలనం కొన్నేళ్ళ క్రితం డా. హమీదుల్తా (స్యారిస్‌) ప్రయత్నాల 
ఫలితంగా హైదరాబాద్‌లో ప్రచురించడం జరిగింది. ఇందులో 138 
ఉల్లేఖనాలున్నాయి. 

ఈ సహీఫా, హజ్రత్‌ అబూ హురైరా ఉల్తేఖనాలన్నింటిలోని ఒక భాగం 
మాత్రమే. దీని ఉల్లేఖనాలు అనేకం బుఖారి, ముస్లిమ్‌ గ్రంథాలలోనూ 
దొరుకుతాయి. పదాలు ఒకేలాగుంటాయి. పెద్ద వ్యత్యాసం కనిపించదు. 
. బషీర్‌ బిన్‌ నహీక్‌: హజ్రత్‌ అబూ హురైరా శిష్యుల్లో రెండవ వారు. ఈయన 
కూడా ఒక సంకలనం తయారు చేశారు. దీన్ని ఈయన హజ్రత్‌ అబూ 
హురైరాకు చివరి రోజుల్లో వినిపించి ధృవీకరించుకున్నారు. 


. మున్నద్‌ అబూ హారైరా: దీని ప్రతులు సహచరుల కాలంలోనే 
గ్రంథస్థమయ్యాయి. దీని ఒక ప్రతి హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ తండ్రి, 
అబ్బుల్‌ అజీజ్‌ బిన్‌ మర్వాన్‌ (ఈజిష్ట్‌ గవర్నర్‌ హి. 86) వద్దకూడా ఉండేది. 
అబ్బల్‌ అజీజ్‌ బిన్‌ మర్వాన్‌ కసీరా బిన్‌ ముర్రాకు, “నీ వద్ద సహచరులు 
ఉల్లేఖించిన హదీసులుంటే వాటిని వ్రాసి పంపు. హజ్రత్‌ అబూ హురైరా 
హదీసులు అక్కర లేదు. అవి నా వద్ద గ్రంథస్థమయి వున్నాయి అని వ్రాశారు. 
“'ముస్నద్‌ అబూ హురైరా' గ్రంథ ప్రతి ఒకటి, ఇమామ్‌ ఇబ్బు తయిమియ్య 

వ్రాసినది జర్మనీ గ్రంథాలయంలో భద్రంగా ఉంది. 


- సహీఫా హజ్రత్‌ అలి: ఇమామ్‌ బుఖారి విశదీకరించిన దాని ప్రకారం, ఇది 
చాలా ఘనమయిన సంపుటం. ఇందులో జకాత్‌, మదీనా పవిత్రత, హజ్జతుల్‌ 
విదా ప్రసంగం, ఇస్తామీయ రాజ్యాంగ అంశాలు లాంటి విషయాలు అనేకం 
ప్రస్తావించి వున్నాయి. 

. ప్రవక్త మహనీయుని ప్రసంగపాఠం: మక్కా ప్రవేశంనాడు, అబూ షా 
యమని కోరిక మేరకు దైవ ప్రవక్త తన ప్రసంగాన్ని సవివరంగా వ్రాయించారు. 
ఈ ప్రనంగంలో మానవ హక్కులకు సంబంధించిన ముఖ్యమయిన 
వివరాలున్నాయి. 

. సహీఫా హజ్రత్‌ జాబిర్‌: హజ్రత్‌ జాబిర్‌ బిన్‌ అబ్బుల్లా ఉల్లేఖనాలను ఆయన 
శిష్య గణం, వహబ్‌ బిన్‌ మునబ్బ (హి.110), సులైమాన్‌ బిన్‌ కస్‌ లష్కరి వ్రాత 


10. 


1. 


12. 
13. 
14. 


15. 


villi 


మూలకంగా సంకలనం చేసుకున్నారు. ఈ సంకలనంలో హజ్‌ విధి నిషేధాలు, 
వీడ్కోలు హజ్‌ ప్రసంగం ఉన్నాయి. 

హజత్‌ ఆయిషా (ర) ఉల్లేఖనాలు: హజ్రత్‌ ఆయిషా ఉల్లేఖనాలను అవిడ 
శిష్యుడు అర్వా బిన్‌ జుబైర్‌ వ్రాసి భద్రపరిచారు. 


ఇబ్ను అబ్బాస్‌ ఉల్లేఖనాలు: హజ్రత్‌ అబ్బుల్లా ఇబ్బు అబ్బాస్‌ ఉల్లేఖనాల 


అనేక సంకలనాలున్నాయి. హజ్రత్‌ సయీద్‌ బిన్‌ జుబైర్‌ తాబయీ కూడా 


ఈయన ఉల్లేఖనాలను వ్రాసి సంకలనం చేనుకున్నారు. 


అనస్‌ బిన్‌ మాలిక్‌ సహీఫాలు: సయీద్‌ బిన్‌ హిలాల్‌ ప్రకారం, “హజ్రత్‌ 
అనస్‌ తాను వ్రాసిపెట్టుకున్న ప్రతుల్ని మాకు చూపి, 'ఈ ఉల్లేఖనాలు నేను 
స్వయంగా దైవ సందేశహరుని నోట విన్నాను, అప్పుడే వ్రాసుకున్నాను. 
తరువాత ఆయన (స)కు వినిపించి ధృవీకరించుకున్నాను కూడా” అని 
అనేవారు. 

ఆమ్‌ బిన్‌ హజ్‌: ఈయన్ని యమన్‌ గవర్నరుగా నియమిస్తూ పంపేటప్పుడు 
ప్రవక్త మహనీయులు వ్రాత మూలకంగా ఒక సూచన పత్రాన్ని ఇచ్చి పంపారు. 
ఈయన ఆ సూచనా పత్రాన్ని భద్రపరచడమే కాక దైవప్రవక్త ఇచ్చిన ఇంకా 21 
ఆదేశ పత్రాలను జతచేసి ఒక పుస్తకాన్నే సంకలనం చేశారు. 


సమర బిన్‌ జున్టబ్‌ పుస్తకం: ఇది ఈయన తనయునికి వారసత్వంలో 

లభించింది. ఇందులోనూ ఉల్లేఖనాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. 

సహీఫా సఅద్‌ బిన్‌ ఉబాద: హజ్రత్‌ సఅద్‌ బిన్‌ ఉబాద ప్రవక్త సహచరులు, 

అజ్ఞాన కాలం నుండే చదవనూ వ్రాయనూ వచ్చిన వారు. 

హజ్రత్‌ నాఫె లేఖలు: సులైమాన్‌ బిన్‌ మూసా ఉల్లేఖనం ప్రకారం, అబ్బుల్తా 

బిన్‌ ఉమర్‌ చెబుతూ ఉంటే నాఫె (ర) వ్రాస్తూ ఉండేవారు. 

మ'అన్‌ ఉల్లేఖనం ప్రకారం, “అబ్బుర్రహ్మాన్‌ బిన్‌ అబ్బుల్లా బిన్‌ మస్‌ ఊద్‌ (ర) 

నా యెదుట గ్రంథం తీసి ప్రమాణం చేస్తూ, “ఇది నా తండ్రి అబ్బుల్లా బిన్‌ 

మస్‌ఊద్‌ చేతులారా వ్రాసిన గ్రంథం” అని అన్నారు.” = 
పరిశోధనను అన్వేషణను ఇంకా కొనసాగిస్తే ఇవి కాక. ఇంకా ఎన్నో 


ఉదాహరణలు, సంఘటనలు దొరకవచ్చు. 


ix 


ఈ దశలో మహనీయ సహచరులు, గొప్ప అనుచరులు ఇతోధికంగా తమ 
వ్యక్తిగత స్మృతిలోని హదీసుల్ని గ్రంథస్థం చెయ్యడం పట్ల శ్రద్ధ చూపారు. కాని 
రెండవ దశలో సంచయన, సంపాదన కార్యం ఇంకా విస్తృతి పొందింది. హదీసు 
సంకలన కర్తలు తమకు సొంతంగా తెలిసినవాటి తోపాటు తమ నగరం, ప్రాంతంలోని 
పండితుల్ని కలుసుకుని వారి ఉల్లేఖనాలను సయితం క్రమబద్ధంచేశారు. 


రెండవ దశ 

ఈ దశ దాదాపు రెండవ శతాబ్ది (హిజ్రీ) తాలి యాభయ్యేళ్ళకు ముగుస్తుంది. 
ఈ దశలో అనుచరుల ఒక పెద్ద వర్గం సిద్ధమయింది. ఈ వర్గంలోనివారు తొలి 
దశలోని లిఖిత సంపదనంతా విసృత సంకలనాలతో క్రోడీకరించారు. 


హదీసు సంకలన కర్తలు 
1. ముహమ్మద్‌ బిన్‌ షిహాబ్‌ జుహీ (మ : హి. 124) : ఈయనను సమకాలీన 
హదీసువేత్తలలో ముఖ్యులుగా పరిగణించేవారు. ఈయన హదీసు విద్యను దిగువ 
పేర్కొన్న మహనీయ వ్యక్తుల ద్వారా అభ్యసించారు. 

సహచరుల్లో: 1. అబ్దుల్లా బిన్‌ ఉమర్‌ (ర), 2. అనస్‌ బిన్‌ మాలిక్‌ (ర), 
3. సహల్‌ బిన్‌ సఅద్‌ (ర). 

అనుచరుల్లో: సయీద్‌ భిన్‌ ముసయ్యిబ్‌, మహ్మూద్‌ బిన్‌ రబీ ప్రభృతులు. 

ఈయనగారి శిష్యగణంలో, ఇమామ్‌ బె జాయి, ఇమామ్‌ మాలిక్‌, సుఫియాన్‌ 
బిన్‌ ఉయియ్యన వంటి హదీసు వేత్తలున్నారు. ఉమర్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ హి.శ, 
101లో ఈయనకు హదీసులు సంకలనం చేసే కార్యాన్ని అప్పగించారు. 
ఈయనతోపాటు మదీనా గవర్నర్‌ అబూబక్ర్‌ ముహమ్మద్‌ బిన్‌ ఉమర్‌ బిన్‌ హజ్మ్‌కు 
ఆదేశాలు పంపి, ఉమ్రా బిన్తు అబ్బుర్రహ్మాన్‌, కాసిమ్‌ బిన్‌ ముహమ్మద్‌ వద్ద వున్న 
హదీసు భండారాన్నీ గ్రంథస్థం చెయ్యమని ఉమర్‌ బిన్‌ అబ్బుల్‌ అజీజ్‌ పురమా 
యించారు. 

పైన పేర్కొన్న ఉమా, హజ్రత్‌ ఆయిషాకు ముఖ్య శిష్యురాలు. కాసిమ్‌ బిన్‌ 
ముహమ్మద్‌ ఆవిడ సోదరుని కొడుకు. హజత్‌ ఆయిషా తన సంరక్షణలో వీరికి 
శిక్షణ, బోధనలు గరిపారు. 


ఇంతేకాక హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ అబ్బుల్‌ అజీజ్‌ ఇస్లామీయ రాజ్యంలో 
బాధ్యతాయుత స్థానంలో ఉన్న నాయకులనందరినీ హదీనుల్ని కూడబెట్టాలని, 


వాటిని క్రమబద్ధం చేయాలన్న తాశీదుతో ఫర్మానాలు జారీచేశారు. ఫలితంగా 
హదీసు పెను గ్రంథాలే రాజధాని నగరమయిన డెమాస్కస్‌ చేరాయి. ఖలీఫా వాటి 
నకళ్ళను రాజ్యంలో మూలమూలన చేరవేశారు. 


ఇమామ్‌ జుహీ హదీను సంకలనాన్ని సిద్ధం చేసిన తరువాత ఆ కాలంలోని 
ఇతర విద్యావంతులు సయితం నంకలనం, సంపాదన కార్యక్రమాలు చేపట్టారు. 


- అబ్బుల్‌ మలిక్‌ బిన్‌ జరీహ్‌ (హి. 150) మక్కాలో ఈ మహత్కార్యాన్ని చేపట్టారు. 
. ఇమామ్‌ జెజాయి (హి.157) - సిరియాలో 

. ముఅమ్మర్‌ బిన్‌ రాషిద్‌ (హి.153) - యమన్‌లో 

ఇమామ్‌ సుఫియాన్‌ సౌరి (హొ.161) - కూఫాలో 

- ఇమామ్‌ హమ్మాద్‌ బిన్‌ సల్హమ (హి.167) - బస్రాలో 

- ఇమామ్‌ అబ్బుల్లా బిన్‌ ముబారక్‌ (హి.181) - ఖురాసాన్‌లో 


ఆ oom 2 ౬ గు 


వీరంతా హదీనుల సంకలనం, వాటి క్రమబద్దీకరణ కృషిలో మున్ముందు 
ఉండిన మహనీయులు. 


8. ఇమామ్‌ మాలిక్‌ బిన్‌ అనస్‌ (హి.93-179) : మదీనాలో ఇమామ్‌ జుహీ 
తరువాత ప్రవక్త హదీసు సంకలనా శుభకార్యం చేపట్టే ఘనత తనకే దక్కింది. 
ఈయన నాఫె, జుహీ ఇంకా ఇతర ప్రముఖ పండితుల వద్ద విద్య నభ్యసించారు. 
ఈయన గురువుల సంఖ్య 900 వరకు ఉందని అంటారు. ఈ విద్యామృత 
సరోవరం నుండి హిజాజ్‌, సిరియా, ఇరాక్‌ పాలస్తీనా, ఈజిష్ట్‌, ఆఫ్రికా, స్పెయినుకు 
చెందిన వేలాది ప్రవక్త సంప్రదాయ పిపాసువులు తనివితీరా గ్రోలారు. ఈయన 
శిష్యుల్లో లైస్‌ బిన్‌ సద్‌, (హి.175), ఇబ్ను ముబారక్‌ (హి.181), ఇమామ్‌ షాఫియీ 
(హి.204), ఇమామ్‌ ముహమ్మద్‌ బిన్‌ హననుష్నైబాని (హి.189) లాంటి 
మహామహులున్నారు. 

ఈ దశలో హదీసు సంకలనాలు అనేకం జరిగాయి. వీటిలో ఇమామ్‌ మాలిక్‌ 
సంకలనం చేసిన ముఅత్తాకు ప్రత్యేకస్థానముంది. దీని సంకలనా కాలం హి. 130 
నుండి 141 మధ్యన ఉంటుంది. మొత్తం ఉల్లేఖనాల సంఖ్య 1700. వీటిలోనుంచి 
మర్చూ. 600; ముర్సల్‌ 228, మౌకూఫ్‌ 613; అనుచరుల సూక్తులు 285 


* బీటీ వివరణకు “పారిభాషిక వదాలు” చూడండి. 


Xi 


ఉన్నాయి. ఈ దశలోని కొన్ని ఇతర సంకలనాల పేర్లు : 1. జామె సుఫియాన్‌ సారి 

(హి.161) 2. జామె ఇబ్బు ముబారక్‌ (హి.181); 3. జామె ఇమామ్‌ బెజాయి 

(హి.157); 4. జామె ఇబ్ను జరీజ్‌ (హి.150); 5. కితాబుల్‌ ఖరాజ్‌, కాజీ అబూ 

యూసుఫ్‌ (హి.183); 6. కితాబుల్‌ ఆసార్‌, ఇమామ్‌ ముహమ్మద్‌ (హి.189). 

ఈ దశలో ప్రవక్త మహనీయుని హదీసులు, సహచరుల అనుచరుల 
ఫత్వాలు (తీర్పులు)-అన్నింటినీ ఒకే గ్రంథంలో సంచయనం చేసేవారు. అయితే 
ఫలానా విషయం సహచరుల లేక అనుచరుల సూక్తిఅని లేక ప్రవక్త (స) హదీసు 
అని విశదీకరించడం జరిగేది. 
మూడవ దశ 
ఇది దాదాపు హిజ్రీ 150 మొదలు 400 వరకు ఉంటుంది. ఈ దశ ప్రత్యేకతలు 
ఇవి: 

1. ప్రవక్త ప్రవచనాలను (హదీసులను) సహచరుల “ఆసార్‌'* (ప్రభావకాలు), 
అనుచరుల సూక్తుల నుండి వేరు చేసి సంకలనం చెయ్యడం జరిగింది. 

2. విశ్వసనీయమయిన ఉల్లేఖనాల సంకలనాలు వేరుగా తయారయ్యాయి. ఈ 
విధంగా, అన్వేషణ, పరిశోధన, అనుశీలనల తరువాత రెండవ దశలోని 
రచనలు మూడవ దశలో ఘనమయిన పుస్తకాలుగా రూపొందాయి. 

3. ఈ దశలో ఉల్లేఖనాలను ప్రోగు చెయ్యడమే కాక హదీసు శాస్త్రాన్ని భద్రపరచడానికి 
హదీసువేత్తలు వంద (100)కు పైగా వివిధ విద్యల్ని ఆవిష్కరించారు. వాటిమీద 
ఇప్పటి వరకు వేలాది పుస్తకాల రచన జరిగింది. 

“వారు చేసిన 'కృషికి దైవానికి కృతజ్ఞతలు, దైవం వారి ఆ కృషికిగాను 
ఉత్తమమయిన ప్రతిఫలాన్నివ్వుగాక” 

ఆ విద్యల్లో కొన్నింటి క్లుప్తమయిన పరిచయం: 

1. అస్మాఉర్రిజాల్‌ విద్య 

ఈ విద్యలో ఉల్లేఖకుల జీవిత విశేషాలు, జనన కాలం, వారి గురువులు, 
శిష్యులు ఇత్యాది విషయాల వివరాలు; విద్యాప్రాష్షికై చేసిన ప్రయాణాలు, వారి 
విశ్వసనీయత ప్రామాణాన్ని గురించి హదీసువేత్తల నిర్ణయాలున్నాయి. ఇది చాలా 
విస్సృతమయిన శాస్తం, ఆసక్తికరమయింది కూడా. 


* వీటి వివరణకు పారిభాషిక వదాలు” చూడండి. 


Xil 


కొందరు పక్షపాత బుద్ధిగల ప్రాచ్య విద్యా నిపుణులయిన పాశ్చాత్యులు 
(Orientalists) కూడా దీని ప్రశస్తతను కొనియాడకుండా ఉండలేక పోయారు. ఈ 
శాస్త్రం వల్ల అయిదు లక్షల మంది ఉల్లేఖకుల జీవన వృత్తాంతాలు భద్రంగా 
ఉన్నాయి. ఈ ప్రత్యేకతలో ముస్లిమ్‌ పండితులకు సరితూగేవారు దొరకడం 
అసాధ్యం. 


ఈ శాస్త్రంలో వందలాది పుస్తకాలు రచించారు. కొన్నింటి పేర్లు: 

అ) తహ్హీబుల్‌ కమాల్‌ - రచయిత: ఇమామ్‌ యూసుఫ్‌ (హి.742). ఈ శాస్త్రంలో 
ఇది అత్యంత ప్రామాణికమయిన గ్రంథం. 

ఆ) తహ్టీబుత్తహ్లీబ్‌: రచయిత: హాఫిజ్‌ ఇబ్బు హిజ్‌, బుఖారి టీకా కర్త, ఈ గ్రంథం 
12 సంపుటాల్లో ఉంది; హైదరాబాద్‌ (దాయరతుల్‌ మఆరిఫ్‌, ఉస్మానియా 
యూనివర్సిటీ ప్రచురించింది) 

ఇ) తజ్‌కిరతుల్‌ హుఫ్ఫాజ్‌ - రచయిత: అల్లామా జహబి (హి - 748) 

2. ముస్తలహుల్‌ హదీస్‌ విద్య 

ఇది హదీసు విద్యకు ప్రాతిపదిక సూత్రావళి. ఈ శాస్తం వెలుగులోనే 
హదీసుల స్థాయి, బలహీనతల నియమాలు తెలుస్తాయి. 

ఈ శాస్త్రానికి సంబంధించిన ప్రఖ్యాత పుస్తకం “ఉలూముల్‌ హదీస్‌” దీన్ని 
“ముకద్దమ ఇబ్బ్నుస్సలాహ్‌” అని కూడా అంటారు. రచయిత: అబూ ఉమర్‌, 
ఉస్మానిబ్బున్సలాహ్‌ (హి.577). 

గత 100 ఎళ్ళల్లో హదీసు సూత్రావళి మీద రెండు గ్రంథాలు వెలువడ్డాయి. 


(అ)తౌజీహున్నజర్‌ - రచయిత: అల్లామ తాహిర్‌ బిన్‌ సాలిహ్‌ అల్‌ 
జజాయిరీ (హి. 1338) 


(ఆ)కవాయిదుత్తహదీస్‌ - రచయిత: అల్లామ సయ్యద్‌ జమాలుద్దీన్‌ 
కాసిమీ (హి.1332) 

మొదటి పుస్తకం విషయ విస్తృతికి, రెండవది సక్రమ సంకలనానికి ఖ్యాతి 
గడించాయి. 
3. గరీబుల్‌ హదీస్‌ విద్య 

ఈ శాస్త్రంలో హదీసుల్లోని కఠినపదాల శాబ్దిక అర్థాల పరిశోధన విరివిగా 
జరిగింది. ఈ శాస్త్రంలో ఇది కాక అల్లామ జమఖ్‌షరీ (హి. 538) రచించిన 


X11 


అల్‌ఫాయిక్‌, ఇబ్బుల్‌ అసీర్‌ (హి. 606) రచించిన నిహాయ ప్రముఖమయినవి. 


4. తఖ్‌రీజుల్‌ అహాదీస్‌ విద్య 

ప్రముఖ ఖుర్‌ఆన్‌ వ్యాఖ్యాన గ్రంథాలు, ఫికహ గ్రంథాలు, సూఫీయిజానికి 
సంబంధించిన గ్రంథాలు, విశ్వాసాలకు సంబంధించిన గ్రంథాలు - వీటన్నింటిలో 
ప్రస్తావించిన ఉల్లేఖనాలకు మూల గ్రంథాలేవీ అన్న విషయం తెలుసుకో దలిస్తే ఈ 
శాస్తం ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, 'హిదాయ' (బుర్హానుద్దీన్‌ అలీ బిన్‌ 
అబీబక్ర్‌ అల్‌ మర్గీనాని - (హి. 592), “ఇహియాజఉల్‌ ఉలూమ్‌' (ఇమామ్‌ 
గజాలి - హి. 505)లలో అనేక ఉల్లేఖనాలు, ఎలాంటి ప్రామాణికత తెలుపకుండా, 
మూలాన్ని తెలుపకుండా ప్రస్తావనలోకి వచ్చాయి. ఎవరైనా ఆ ఉల్లేఖనాల ప్రామాణికత 
ఏ పాటిదని, ఎ ఏ ప్రముఖ హదీను పుస్తకాల్లో అవి వచ్చాయని తెలుసుకోగోరితే ఈ 
శాస్త్రానికి సంబంధించిన పుస్తకాల్లో అవి లభ్యమవుతాయి. మొదట పేర్కొన్న 
పుస్తకం కోసం హాఫిజ్‌ జైలయి (హి. 792) రచించిన “నసబుర్రాయ” అన్న పుస్త 
కొన్ని హాఫిజ్‌ ఇబ్బుహిట్ర్‌ అస్‌ కలాని (హి.852) వ్రాసిన “అద్దరాయ” అన్నదాన్నీ 
చూడవలసి ఉంటుంది. రెండవ పుస్తకంలోని హదీసుల కొరకు హాఫిజ్‌ జైనుద్దీన్‌ 
ఇరాకీ (హి.808) రచించిన “అల్‌ముగ్నీ అన్‌ హమలిల్‌ అస్కార్‌” అనేది ఉచిత 
మయింది. 


5. అల్‌ అహాదీసుల్‌ మౌజూఅ విద్య 

ఈ శాస్త్రంలో పండితులు ప్రత్యేక పుస్తకాలు రచించారు. “మౌజూ' (కల్పించిన- 
అబద్ధపు) ఉల్లేఖనాలను వేరుచేశారు. ఈ విషయంలో కాజీ షాకాని (హి.1255) 
రచించిన “అల్‌ ఫవాయిదుల్‌ మజ్‌మూఅ తో పాటు, హాఫిజ్‌ జలాలుద్దీన్‌ సియూతి 
(హి.911) వ్రాసిన “అల్‌ లఆలి అల్‌ మస్నూఅ” ప్రముఖమయినవి. 
6. అన్నాసిఖ్‌వల్‌ మన్ఫూఖ్‌ విద్య 

ఈ శాస్త్రంలో ఇమామ్‌ ముహమ్మద్‌ బిన్‌ మూసా హాజమి (హి. 784 - 
వయను 35) రచించిన “కితాబుల్‌ ఈ'తిబార్‌” చాలా ప్రామాణికమయింది, ఖ్యాతి 
గడించింది కూడా. 


7. అత్‌ తౌఫీక్‌ బైనుల్‌ అహాదీస్‌ - విద్య 


ఈ శాస్త్రంలో, స్థూలంగా చూస్తే పరస్పర విరుద్ధంగా కనిపించే ఉల్లేఖనాల 
మధ్య సమాన అర్జాన్వయం చెయ్యడం జరిగింది. ప్రప్రథమంగా ఇమామ్‌ షాఫియి 


Xiv 


(హి.204) ఈ విషయాన్ని చర్చించారు. ఈయన వ్రాసిన పుస్తకం “ముఖ్తలిపుల్‌ 
హదీస్‌” అనే పేరుతో ఖ్యాతిగడించింది. ఇమామ్‌ తహావి (హి.321) రచించిన 
“ముష్కిలుల్‌ ఆసార్‌” అనే పుస్తకం కూడా ఈ శాస్త్రంలో ఉపయోగకరమయిన 
పుస్తకం. 
8. అల్‌ముబ్లలిఫ్‌ వల్‌ ముఆత్తలిఫ్‌ విద్య 

ఈ శాస్త్రంలో ముఖ్యంగా ఉల్లేఖన కర్తల పేర్లు, వాళ్ళ సంతానం, తండ్రి 
పేర్లు, బిరుదులు, తాత ముత్తాతల పేర్లు, లేక గురువుల పేర్లు ఒకేలా కనిపించిన 
వారి ప్రస్తావన ఉంది. ఇలాంటి అనుమానాస్పద స్థితివల్ల ఎరుగని వ్యక్తి అ పార్గానికీ 
గురయ్యే ఆస్కారముంది. ఈ శాస్త్రంలో హాఫిజ్‌ ఇబ్బు హిజ్‌ విరచితమయిన 
“తాబీర్‌ అల్‌ మున్తబహ్‌” అనే పుస్తకం చాలా సమగ్రమయింది. 
9. అత్రాపుల్‌ హదీస్‌ విద్య 

ఈ శాస్త్రం ద్వారా ఏ ఉల్లేఖనం ఎ పుస్తకంలో ఉందో, దాని ఉల్లేఖనకర్తలెవరో 
తెలుస్తుంది. ఉదాహరణకు మీకు “ఇన్నమల్‌ ఆమాలు బిన్నియ్యాత్‌” అనే హదీసు 
వాక్యం ఒకటి గుర్తుంది. అది ఎక్కడి నుండి లభించిందో, ఉల్లేఖనం పూర్తి 
పాఠమేమిటో, ఉల్లేఖన కర్తలెవరో మీరు తెలుసుకోదలిస్తే ఈ శాస్త్రానికి సంబంధించిన 
పుస్తకాలను చూడవలసి ఉంటుంది. ఈ శాస్త్రాన్ని హాఫిజ్‌ మజీ (పొ.742) రచించిన 
“తుహఫతుల్‌ అష్రఫ్‌” అన్న పుస్తకంలో సవివరంగా చర్చించడం జరిగింది. 
ఇందులో “సిహాసిత్తా” (ఆరు అతి సవ్యమయిన హదీసు పుస్తకాలు)లోని ఉల్లేఖనాల 
పట్టిక మొత్తం వచ్చేసింది. ఈ పుస్తకంలో హాఫిజ్‌ అబూ యూసుఫ్‌ మజీ 26 
సంవత్సరాలు వెచ్చించారు. ఎంతో కఠిన శ్రమతో దీన్ని పూర్తి చేశారాయన, నేటి 
ప్రాచ్యశాస్తాల పాశ్చాత్య నిపుణులు (Orientalists) ఇలాంటి పుస్తకాలను 
అనుసరించే కాస్త కొత్త రూపంలో హదీసుల పట్టిక ఒకటి తయారు చేశారు. 
ఉదాహరణకు “కునూజున్సున్నహ్‌” అనే పుస్తకం ఇంగ్లీషులో ప్రచురించారు. దాని 
అరబీ అనువాదం క్రీ.శ. 1934లో ఈజిస్ట్‌ నుండి వెలువడింది. ఇప్పుడొక విస్తృత 
పట్టిక “అల్‌ము'జముల్‌ ముఫహ్రిస్‌” అనే పేరుతో సంకలనం చేస్తున్నారు. దీని 
20 సంపుటాలు వెలువడ్డాయి. 
10. ఫిక్‌హుల్‌ హదీస్‌ 

ఈ శాస్త్రంలో ధార్మిక ఆదేశాలకు సంబంధించిన హదీసుల మర్మ హేతువును, 
అందులో నిగూఢమయి ఉన్న వివేచనను ఆవిష్కరించడం జరిగింది. ఈ విషయం 


XV 


మీద హాఫిజ్‌ ఇబ్బుకయ్యిమ్‌ (హి.751) రచించిన “ఆలాముల్‌ మౌకియీన్‌” అన్న 
పుస్తకంతో పాటు షా వలీయుల్లా వ్రాసిన “హుజ్జతుల్లాహుల్‌ బాలిగ”' అనే పుస్తకం 
ప్రయోజనకరమయినవి. ఇవేకాక జీవితంలోని విభిన్న సమస్యల్ని స్పర్శిస్తూ 
పండితులు వేర్వేరు పుస్తకాలు రచించారు. ఉదాహరణకు ఆర్ధిక విషయాలకు 
సంబంధించిన పుస్తకం “కితాబుల్‌ అమ్వాల్‌'ని అబూ ఉబైదా కాసిమ్‌ బిన్‌ సల్లామ్‌ 
(హి.224) వ్రాశారు. అలాగే భూమి, సేద్యపు భూమి, ఉష్‌, (పంటలో జకాత్‌) 
ఖరాజ్‌ ఇత్యాది విషయాల మీద కాజీ అబూ యూసుఫ్‌ వ్రాసిన 'కితాబుల్‌ ఖరాజ్‌" 
అత్యుత్తమ రచన. ఇంకా సున్నత్‌ (ప్రవక్త సంప్రదాయం) షరీఅత్‌కు మూలం 
అనడానికి, హదీసు తిరస్కారులు వ్యాపింపజేసిన అపార్థాలను తొలగించడానికి 
దిగువ పేర్కొన్న పుస్తకాలు చూడవచ్చు. 

(1) కితాబుల్‌ ఉమ్మ్‌ 7వ సంపుటం; (2) అల్‌ రిసాల (ఇమామ్‌ షాఫియి); 
(3) అల్‌ ముఆఫికాత్‌, నాల్గవ సంపుటం (అబూ ఇస్‌హాక్‌ షాతిబి (హి.790), 
(4) నవాఇకు ముర్సల, సం.2 (ఇబ్నుకయ్యిమ్‌); (5) అల్‌ అహ్‌కామ్‌ (ఇబ్బ్ను హజ్మ్‌ 
ఉన్గులుసి హి.456); (6) తర్ణుమానున్సున్న (ఉర్టు, మౌలాన బద్రెఆలమ్‌, మీరఠీ); 
(7) ఇస్పాతుల్‌ ఖబర్‌ (మా తండ్రిగారు, మౌలానా హాఫిజ్‌ అబ్బున్సత్తార్‌ హసన్‌, 
ఉమర్‌పూరి, హి.1324, వయసు 34); (8) హదీసు మరియు ఖుర్‌ఆన్‌ (మౌలానా 
సయ్యిద్‌ అబుల్‌ ఆలా మౌదూది), (9) ఇన్కారె హదీస్‌ కా మన్దర్‌ బొర్‌ పస్‌మన్షర్‌ 
(ఇఫ్తిఖార్‌ అహ్మద్‌ బర్ఫి); (10). కొంతకాలం ముందు అల్లామ ముస్తఫా సబాయి, 
అల్‌ ముస్లిమూన్‌ అనే పత్రికలో, హదీసులు తార్కిక నిదర్శనాలన్న విషయం మీద 
వ్యాసాల పరంపర ప్రారంభించారు... వాటి ఉరూ అనువాదం మౌలానా మలిక్‌ 
గులామ్‌ అలి గారు చేశారు. ఈ పుస్తకం “నాతెరసూల్‌” పేరుతో వెలువడింది. 

హదీసు విద్యల చరిత్ర, తదితర సంబంధిత చర్చలకుగాను దిగువ ప్రస్తావించిన 
రచనలు సమగ్రమయినవి, ప్రయోజనకరమయినవి. 

(1) ముకద్దమ ఫత్‌హుల్‌ బారి (హాఫిజ్‌ ఇబ్బు హిజ్‌); (2) జామె బయానుల్‌ 
ఇల్మ్‌వ అహ్‌లిహీ, (హాఫిజ్‌ ఇబ్బు అబ్బుల్‌ బిర్‌ ఉందులుసి (హి.463) (3)ముఆరిఫతు 
ఉలూముల్‌ హదీస్‌, (ఇమామ్‌ హాకిమ్‌ - హి.405); (4) ముకద్దమ తుహఫతుల్‌ 
అహూజీ (మౌలానా అబ్బుర్రహ్మాన్‌ ముబారక్సూరి - హి.1353)- ఈ పుస్తకం కొత్తగా 
వచ్చిన పుస్తకాలన్నింటిలో సమగ్రమయింది, ప్రయోజనకరమయిందీను; అలాగే 
(5) ముకద్దమ' ఫత్‌హుల్‌ ముల్తిమ్‌ (మౌలానా షబ్బీర్‌ అహ్మద్‌ ఉస్మాని); 
(6) తద్వీనెహదీస్‌ (ఉరూ - మౌలానా మనవాజిర్‌ అహ్పన్‌ గీలాని) 


Xvi 


మూడవ దశలో హదీసు సంకలన కర్తలు 


ఈ దశలోని ప్రముఖ ఖ్యాతిగాంచిన హదీసు వేత్తల ప్రామాణిక గ్రంథాలను 


క్రింద పరిచయం చేస్తున్నాము. 


1. 


ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ హంబల్‌ (హి. 164 - 241) ఈయనగారి ప్రముఖ 
సంకలనం “ముస్నద్‌ అహ్మద్‌” పేరుతో ఖ్యాతి గడించింది. ఇందులో 30 
వేల ఉల్లేఖనాలున్నాయి. దీని సంపుటాలు 24. చెప్పుకోదగ్గ హదీసులన్నీ 
ఇందులో వున్నాయి. ఇందులో సంకలనా విధానం విషయశీర్షికనుబట్టి కాక 
ఉల్లేఖన కర్త ఆయిన ప్రవక్త సహచరుని శీర్షికన జరిగింది. దీన్ని అధ్యాయాల 
రీత్యా అంటే విషయానుక్రమంగా తిరిగి కూర్చే వని హసనుల్‌ బన్నా షహీద్‌ 
తండ్రిగారు అయిన అహ్మద్‌ అబ్బుర్రహ్మాన్‌ సాఆతి ప్రారంభించారు. ఇప్పటి 
వరకు 14 సంపుటాలు వెలువడ్డాయి. ఈజిష్ట్‌కే చెందిన ప్రముఖ పండితులు 
అహ్మద్‌ షాకిర్‌ కూడా ఈ సందర్భంలో పని చేస్తున్నారు. ఇప్పటి వరకు 15 
భాగాలు సంకలనమయ్యాయి. 


ఇమామ్‌ ముహమ్మద్‌ బిన్‌ ఇస్మాయీల్‌ అల్‌ బుఖారి (హి.194 -- 256) 
ఈయనగారి పుట్టుక సంవత్సరం అరబీ సంఖ్యా శాస్త్రం రీత్యా “సిడ్క్‌ (194) 
మరణ సంవత్సరం “నూర్‌ (256) వస్తాయి. ఇమామ్‌ బుఖారి రచనల్లో 
అన్నింటికన్నా ప్రముఖమయింది, ప్రామాణికమయింది “సహీహ్‌ బుఖారి” 
దాని పూర్తి పేరు “అల్‌ జామి ఉస్సహీహంల్‌ ముస్నదుల్‌ ముఖ్లసర్‌ మిన్‌ 
ఉమూరు రసూలుల్లాహి సల్బల్లాహు అలైహి వ ఆలిహి వసల్లం వ 
అయ్యామహ్‌”. 


ఈ గ్రంథ సంకలనంలో 16 ఎళ్ళు పట్టాయి. ఆయన ద్వారా నేరుగా సహీహ్‌ 


బుఖారి చదివిన శిష్యగణం సంఖ్య 90 వేల వరకు ఉంటుంది. కొన్ని 


పర్యాయాలు ఒకే సమావేశంలో హాజరయిన వారి సంఖ్య 30వేల వరకు. 
చేరేది. ఇలాంటి సమావేశాల్లో ఆయన చెబుతూ ఉండగా తిరిగి చెప్పి 
వాయించే వారి సంఖ్య 300కు మించి ఉండేది. మొత్తం హదీసుల నంఖ్య 
9684. అయితే పునరుక్తమయిన ఉల్లేఖనాలు (ముకర్రర్‌ రివాయాత్‌), 
అప్రామాణికమయిన ఉల్లేఖనాలు (తాలీకాత్‌), సహచరుల సాక్ష్యాధారమయిన 
ఉల్లేఖనాలు (షవాహిద్‌ (ఆసార్‌), ముర్చల్‌ హదీనులను తీసివేస్తే మర్ఫూ 
ఉల్లేఖనాలు 623 మిగులుతాయి. ఇతర హదీసువేత్తలను పోల్చి చూస్తే 


Xvii 


ఉల్లేఖన కర్తలను ఎరివేసే ప్రమాణం ఈయన కాస్త ఉన్నతంగా పెట్టారు. 

3. ఇమామ్‌ ముస్లిమ్‌ బిన్‌ హజ్ఞాజ్‌ కషీరి (హి.202 - 261) ఇమామ్‌ బుఖారి, 
ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ హంబల్‌ ఈయన గురువుల్లోనూ, ఇమామ్‌ తిర్మిజీ, 
అబూ హాతిమ్‌ రాజి, అబూబక్ర్‌ బిన్‌ ఖజీమ ప్రభృతులు ఈయన 
శిష్యగణంలోని వారు. ఈయన నంకలనం “సహీహ్‌ ముస్లిమ్‌” సంకలనా 
క్రమం రీత్యా ప్రముఖమయిందిగా పరిగణించబడుతుంది. 


4. అబూ దొవూద్‌ అష్‌ిఅస్‌ బిన్‌ సులైమాన్‌ సజిసానీ (హి.202-275) ఈయన 
ప్రముఖ సంకలనం “సునన్‌ అబూ దావూద్‌” పేరుతో ప్రఖ్యాతమయింది. 

ఇందులో అధికాంశం ధర్మశాస్త్ర ఆదేశాలకు సంబంధించిన ఉల్లేఖనాలను 
సమగ్ర రూపంలో ఒకచోట చేర్చడం జరిగింది. ఫికహ్‌కు సంబంధించిన, 
శాసనాంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఇది అత్యుత్తమ 
మూల గ్రంథమని చెప్పవచ్చు. ఇందులో 480 హదీసులున్నాయి. 

5. ఇమామ్‌ అబూ ఈసా తిర్మిజి (హి.209-279) ఇందులో ఫికహ్‌కు సంబంధించిన 
విషయాలను, విభిన్న పంథాల వివరాలను విశదపరచడం జరిగింది. 

6. ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ షుఅయిబ్‌ నసాయి (హి.303) ఈయన నంకలనం పేరు 
“అస్సుననుల్‌ ముజ్‌తబా”. 


7. ఇమామ్‌ ముహమ్మద్‌ బిన్‌ యజీద్‌ బిన్‌ మాజ కుజ్‌వయిని (హి.273) ఈయన 
పుస్తకం సునన్‌ ఇబ్బు మాజ పేరుతో ప్రఖ్యాతమయింది. 
ముస్నద్‌ అహ్మద్‌ తప్ప మిగతా 6 గ్రంథాలను హదీసువేత్తల పరిభాషలో 
“సిహాహ్‌ సిత్తా” అని అంటారు. కొందరు పండితులు ఇబ్బు మాజకు బదులు 
ముఅత్తా “ఇమామ్‌ మాలికొ'ని సిహాహ్‌ సిత్తాలో ఒకటిగా పరిగణిస్తారు. 


ఇవి కాక ఆ దశలో ఇంకా అనేక ప్రయోజనకరమయిన, సమగ్రమయిన 
రచనలు, సంకలనాలు జరిగాయి. వాటిని వివరించడం ఇక్కడ సాధ్యపడదు. 
బుఖారి, ముస్లిమ్‌, తిర్మిజి, ఈ మూటిని “జామె”అని అంటారు. అంటే వీటిలో 
విశ్వాసాలు, ఆరాధనలు, నైతిక నియమాలు, వ్యవహారాలు తదితర సకల విషయాలకు 
సంబంధించిన హదీసులున్నాయన్న మాట. అబూ దావూద్‌, నసాయి, ఇబ్బుమాజ- 
వీటిని సునన్‌ అని అంటారు. అంటే వీటిలో క్రియాత్మక జీవితానికి సంబంధించిన 
ఉల్లేఖనాలు మటుకే ఉన్నాయని అర్థం. 


(2) 


Xviii 


హదీసు గ్రంథాల వర్గీకరణ 


హదీసువేత్తలు ఉల్లేఖనాల బలం, సవ్యతల ఆధారంగా హదీసు గ్రంథా లన్నిం 


టినీ నాలుగు వర్గాలుగా విభజించారు. 


1. 


ముఅత్తా ఇమామ్‌ మాలిక్‌, సహీహ్‌ బుఖారి, సహీహ్‌ ముస్లిమ్‌. ఈ మూడు 
గ్రంథాలు, సవ్యత రీత్యాను, ఉల్తేఖనకర్తల విశ్వసనీయత దృష్ట్యాను అత్యున్నత 
స్థాయికి చెందినవి. 

అబూ దావూద్‌, తిర్మిజి, నసాయి - ఈ గ్రంథాల ఉల్లేఖన కర్తలు కొందరు 
విశ్వసనీయత రీత్యా మొదటి వర్గానికి కాస్త దిగువన ఉన్నవారు. అయినా 


ఇవి విశ్వసనీయ గ్రంథాలే. ముస్నద్‌ అహ్మద్‌ కూడా వీటితో సమంగా 
పరిగణించబడుతుంది. 


దారిమి (హి.225), ఇబ్బు మాజ, బైహకీ, దారుక్‌తని (హి.385), తబ్రాని 
(హి.360) పుస్తకాలు, తహావి (హి.311) రచనలు, ముస్నద్‌ షాఫియీ, 
ముస్తద్‌రక్‌ హాకిమ్‌ (హి.405) - ఈ గ్రంథాలలో సహీహ్‌ (సవ్యమయినవి), 
జయీఫ్‌(బలహీనమయినవి) అన్ని రకాల ఉరల్లేఖనాలున్నాయి. కాని 
విశ్వసనీయమయిన్న ఉల్పేఖనాలే అధికంగా ఉన్నాయి. 


ఇబ్బ్ను జరీర్‌ తటబ్రీ (హి.310) రచనలు, ఖతీబ్‌ బగ్గ్జాదీ (హి.463) పుస్తకాలు, 
అబూ నయీమ్‌ (హి.403), ఇబ్బు అసాకర్‌ (హి.571), వైలమి, ఫిర్‌దౌస్‌, 
కృతికర్త (509), కామిల్‌ ఇబ్బు అదీ (హి.365), ఇబ్ను మర్జూయ (హి.410) 
సంకలనాలు, వాకిది (హి.207), ఇంకా ఇలాంటి ఇతర రచయితల 
పుస్తకాలు ఈ కోవకు చెందినవి. ఈ పుస్తకాలు కలగూరగంప లాంటివి. 
మౌజూ (కల్పిత) ఉల్లేఖనాలు కూడా వీటిలో అధికంగా చోటు చేసుకున్నాయి. 
సాధారణ మత బోధకులు, సూఫీ పండితులకు ఆధారాలు ఈ గ్రంథాలే. 


. అయితే కష్టపడి ప్రక్షాళన జరిపితే ఈ సంకలనాల నుండి కూడా మణి 


మాణిక్యాలు వెదికి తీయవచ్చు. 


నాల్గవ దశ 


ఈ దశ దాదాపు అయిదవ శతాబ్ది హిజ్రి నుండి మొదలయింది, ఇంకా కొన 


సాగుతోంది. దీనికి పూర్వం మూడవ దశలో జరిగిన సంకలనా విధానం ముగిసింది. 
ఈ సుదీర్భ కాలంలో జరిగిన రచన, పరిశోధనా కార్యకలాపాల వివరాలు ఇవి: 


XIX 


ప్రముఖ హదీసు గ్రంథాల టీకా తాత్పర్యాలు, వివరణలు, ఇతర భాషల్లోకి 
అనువాదాలు జరిగాయి. 


పైన పేర్కొన్న హదీసు శాస్త్రాల మీద అనేక రచనలు జరిగాయి. వాటి 
వ్యాఖ్యానాలు, వివరణలు, సంక్షిప్తాలు వ్రాయడం జరిగింది. 


పండితులు తమ అభిరుచులకనుగుణంగా లేక అవసరాల రీత్యా మూడవ 
దశలో జరిగిన సంకలనాల నుండి హదీసులను ఎన్నుకుని ప్రయోజనకర 
మయిన కూర్చులు చేశారు. వాటిలో కొన్ని దిగువన ఇస్తున్నాము. 


మిష్కాతుల్‌ మసాబిహ్‌ (వలీయుద్దీన్‌ ఖతీబ్‌) ఇందులో విశ్వాసాలు, 
ఆరాధనలు, నైతిక నియమాలు, వ్యవహారాలు, సామాజిక నియమాలు, 
ప్రళయ దిన వివరాలు ఇత్యాది విషయాలకు సంబంధించిన ఉల్లేఖనాలన్నీ 
సమకూర్చడం జరిగింది. 

రియాజుస్సాలిహీన్‌ (ఇమామ్‌ అబూ జిక్రియ్యా యహ్యోబిన్‌ షరఫ్‌ నవవి - 
ఈయన “ముస్లిమ్‌” గ్రంథానికి టీకా కూడా వ్రాశారు - హి.676) ఈ గ్రంథం. 
అధికంగా నైతికత, మర్యాదలకు సంబంధించిన హదీసులున్న పుస్తకం. ప్రతి 
అధ్యాయం ప్రారంభంలో శీర్షికను బట్టి కుర్‌ఆన్‌ వచనాలను కూడా 
ఉటంకించటం జరిగింది. ఇది ఈ గ్రంథం ప్రత్యేకత. సహీహ్‌ బుఖారీ 
సంకలనా విధానం కూడా ఇదే. 


మున్తకల్‌ అఖ్‌బార్‌ (ముజద్దిదుద్దీన్‌, అబుల్‌ బర్కాత్‌, అబ్దుస్సలామ్‌ బిన్‌ 
తైమియ్య- హి.652) ఈయన ప్రఖ్యాత ఇస్లామీయ తత్వవేత్త షైఖుల్‌ 
ఇస్లామ్‌ తకీ ఉద్దీన్‌ అహ్మద్‌ బిన్‌ తైమియ్య (హి.728) గారి పితామహులు. 
కాజీ షాకాని, ఈ గ్రంథానికి నైలల్‌ బెతార్‌ పేరిట ఒక టీకా వ్రాశారు. 


బులూగుల్‌ మరామ్‌ (హాఫిజ్‌ ఇబ్బు హిజ్ర్‌, బుఖారి టీకా కర్త (హి.852) 
ఇందులో అధికంగా ఆరాధనలు, వ్యవహారాలకు సంబంధించిన హదీసులే 
ఉన్నాయి. ముహమ్మద్‌ బిన్‌ ఇస్మాయీల్‌ సనాని (హి.1182) “'సుబులుస్ప 
లామ్‌ పేరిట దీనికి టీకా వ్రాశారు. “మిస్కుల్‌ ఖిత్తామ్‌” పేరిట మరో టీకా 
ఫార్సీ భాషలో నవాబ్‌ సిద్దీకుల్‌ హసన్‌ ఖాన్‌ (హి.1307) వ్రాశారు. ఈ 
గ్రంథాల్లో చాలా వాటికి చాలాకాలం క్రితమే ఉర్వులోకి అనువాదం జరిగింది. 
వాటి ప్రచురణ కూడా జరిగింది. 


భారత దేశంలో 

మన దేశంలో మొట్టమొదట షైఖ్‌ అబ్బుల్‌ హక్‌ ముహద్దిస్‌ దహ్హవీ బిన్‌ 
సైపుద్దీన్‌ తుర్క్‌ (హి.1052) హదీసు విద్యాజ్యోతిని ప్రకాశింపజేశారు. ఆయన 
తరువాత హజ్రత్‌ షా వలీయు ల్లా (హి.1176), ఆయన సంతానం, సేవాపరాయణులు, 
బోధనాగ్రాహకులయిన శిష్యుల అవిరళ పరిశ్రమ వల్ల ఈ భూభాగంలో ప్రవక్త 
సంప్రదాయకాంతి నలుమూలలా వ్యాపించింది. “భూమి దాని ప్రభుజ్యోతితో 
ప్రకాశమానమయి పోయింది.” (దివ్యఖుర్‌ఆన్‌ - అజ్‌ జుమర్‌: 69) 


షా వలీయుల్లా తరువాత ఈ దేశంలో అనువాదాలు, టీకాలు, చిన్న చిన్న 


సంకలనాలు, ప్రచురించే సత్కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ 
పరంపరలోనిదే ఈ “ప్రవక్త ప్రవచనాలు” కూడా. 


ఈ సంకలనకర్తకు కూడా, హదీసు విద్యలో ఎన్నో సేవలు అందించిన 
మహనీయుల పోలిక ప్రాప్తమవడం కూడా మహా వరప్రసాదమే. లేకపోతే ఈ 
సేవకునికీ ఆ మహనీయులకీ పోలికేది? వారు ప్రవక్త మహనీయుల ప్రవచనాలను 


సంకలనం చెయ్యడంలోనూ వాటిని వ్యాపింపజెయ్యడంలోనూ తమ జీవితాలనే 
అంకితం చేశారు. 


“నేను సత్పురుషుల పేమికుణ్ణే కాని వారిలోని వాణ్ణి కాను.” 


దీని ద్వారానయినా బహుశా దైవం నాలో సదాచారాన్ని అనుగ్రహిస్తాడేమో! 
ప్రవక్త కాలం నుంచి నేటి వరకు హదీసులు వ్రాసే, వాటిని ఉల్లేభించే కార్యక్రమం 
ఎన్నడూ ఎడతెగకుండా సాగుతూనే ఉందని పై వివరాల వల్ల తెలుస్తోంది. ఈ 


విజ్ఞాన పరిశోధనా పరంపరలో పగలూ “rs రేయీ ఉజ్వలమాన 
మయినదే! 


- అబ్దుల్‌ గఫ్ఫార్‌ వానన్‌ ఉమర్‌వూరి 


Xxi 


బంటీను ఎరిభాషిక పదాలు 


హదీస్‌ దైవ సందేశహరులు (సల్లల్లాహు అలైహి వ సల్లమ్‌) సూక్తి, 
ఆచరణ “తకక్రీర్‌'లను హదీసు అంటారు. “తక్రీర్‌' = ఆయన 
(సఅసం) ఎదుట ఎదయినా పని చేయగా ఆయన దాన్ని 
వారించకపోతే దాన్ని తక్రీర్‌ అంటారు. 

అనర్‌ : సహాోబా (ప్రవక్త సహచరుల) సూక్తులు, ఆచరణలకు అసర్‌ 
అని అంటారు. బహువచనం, - ఆసార్‌. 

సనద్‌ : హదీసు ఉల్లేఖన కర్తల పరంపరను సనద్‌ అంటారు. 

మతన్‌ : హదీసు మూలపాఠాన్ని మతన్‌ అంటారు. 


ఖబర్‌ ముతవాతిర్‌ : ప్రతిదశలోనూ అనేకమంది ఉల్లేఖనకర్తలున్న హదీసు. ఇంత 
మంది ఉల్లేఖనకర్తలు ఒక అబద్దాన్ని నిరంతరాయంగా, 
ఏకాభిప్రాయంతో చెప్పడం సాధారణంగా అసాధ్యం. అలాంటి 
హదీసును ఖబర్‌ ముతవాతిర్‌ అంటారు. తవాతుర్‌ అంటే 
నిరంతరాయంగా జరగటం అని అర్థం. ముతవాతిర్‌ అందే 
నిరంతరాయంగా నిరూపితమయిన విషయమని అర్థం. 
తవాతుర్‌ మూడు రకాలు: (1) ఒక తరం నుంచి రెండవ 
తరానికి ఎడతెగకుండా, సువిస్తరంగా, సర్వ సామాన్యంగా 
ప్రతులు నకలు చెయ్యడం జరుగుతూ, ఉల్లేఖనం జరుగుతూ 
ఉండటం. ఉదాహరణకు దివ్య ఖుర్‌ఆన్‌. (2) తవాతుర్‌ 
అమలి (ఆచరబాత్మకపరంపర,) ఉదాహరణకు: నమాజ్‌ వేళలు, 
అజాన్‌, నమాజ్‌ మౌలిక రూపం. (3) తవాతుర్‌ అస్నాద్‌ 
(ప్రమాణాల పరంపర) ఉదాహరణకు “నాపై అబద్దాన్ని కావాలని 
కల్పించి చెప్పేవాడు నిన్సందేహంగా తన నివాసాన్ని నరకాగ్నిలో 
నిర్మించుకుంటాడు.” అనే హదీసు. దీన్ని ఉల్లేఖించినవారు 
కేవలం ప్రవక్త సహచరుల కాలంలోనే 100 మందిని మించి 
ఉండేవారు. అలాగే దైవదౌత్య అంతానికి సంబంధించిన 
ఉల్లేఖనాలు కూడా ఈ కోవకు చెందినవే. (4) తవాతుర్‌ 
మానవి (అర్ధపరమయిన పరంపర) అంటే అన్ని ఉల్లేఖనాల్లో 
ఉమ్మడి భావం ఒకటి ఎడతెగని పరంపర స్థాయికి చేరినదయి 
ఉంటుంది. (పదాలు వేరయినా - సం.) ఉదా॥ ప్రవక్త 


ఖబర్‌ వాహిద్‌ 
లేక ఆహాద్‌ 
(అ) మష్‌హూర్‌ 


(ఆ) అజీజ్‌ 
(ఇ) గరీబ్‌ 


బర 
మౌకూఫ్‌ 
ముత్తసిల్‌ 
మున్‌కతె 
ముఅల్లక్‌ 
ము'అజల్‌ 
ముర్సల్‌ 


షాజ్‌ 


మున్కర్‌ 


XXil 


మహత్యా్యాలు, ప్రార్థన చేసేటప్పుడు చేతులెత్తడం మొదలయిన 
హదీసులు (ముకద్దమ ఫత్‌హుల్‌ ముల్‌హిమ్‌) 
ఉల్లేఖనకర్తల సంఖ్య తవాతుర్‌ స్థాయికి చేరని హదీనులు. 
హదీసు వేత్తల దృష్టిలో ఇది మూడు రకాలు: 

ప్రవక్త సహచరుల తరువాతి కాలాల్లో ఎందులోనూ ముగ్గురికి 
తక్కువకాని ఉల్లేఖనకర్తలున్న హదీసు. 

ఇద్దరి కన్నా తక్కువ కాని ఉల్లేఖనకర్తలున్న హదీసులు. 
ఏదయినా కాలంలో కేవలం ఒక్క ఉల్లేఖనకర్తయే మిగిలిన 
హదీసు. 

ప్రవక్త మహనీయుల (స) (ఆయన మాటలు లేక చేతల) తో 
సంబంధమున్న హదీసు. 


సహచరులతో సంబంధమున్న ఉల్లేఖనం అంటే సహచరుల 
సూక్తి లేక ఆచరణ. 


ఒక్క ఉల్లేఖన కర్త కూడా మధ్యలో రద్దుకాని ఉల్లేఖన 
ప్రమాణమున్న ఉల్లేఖనం. 


ముత్తసిల్‌కు వ్యతిరేకమయిన ఉల్లేఖనం. 


సనద్‌ ప్రారంభంలోనే ఉల్లేఖనకర్తను వదిలేసిన లేక అసలు 
ఉల్టేఖనకర్తల పరంవరనే వదిలేసిన ఉల్లేఖనం. ఇలా 
వదలివెయ్యడానికి “తా'లీక్‌' అంటారు. 


ఉల్లేఖనకర్తల పరంపర (సనద్‌)లో ఎడతెగకుండా ఇద్దరు లేక 
ఇద్దరినిమించి ఉల్లేఖనకర్తలులేని ఉల్లేఖనం. 


తాబయి (అనుచరులు) ప్రవక్త మహనీయుల (న) ప్రస్తావనల 
మధ్య సహాబి (సహచరుని) ప్రస్తావనలేని ఉల్లేఖనం. 

ఇలాంటి ఉల్లేఖనంలో విశ్వసనీయుడయిన ఉల్లేఖనకర్త తాను 
చేసే ఉల్లేఖనంలో తన కన్నా ప్రామాణికతలో బలవంతుడయిన 
ఉల్లేఖనకర్త ఉల్లేఖనాన్ని వ్యతిరేకిస్తాడు. బలవంతుని 
ఉల్పేఖనాన్ని “'మహ్‌పూజ్‌' (భద్రమయినది) అంటారు. 

“జయీఫ్‌ (బబలహీనమయిన;) ఉల్లేఖనం చేసే ఉల్లేఖనకర్త 
ఇతర విశ్వసనీయ ఉల్లేఖనకర్తచేసే ఉల్లేఖనాన్ని వ్యతిరేకిస్తే 


జయీఫ్‌ 


XXxili 


బలహీనుడి ఉల్తేఖనాన్ని “మున్కర్‌' అని, తద్భిన్నమయిన 
విశ్వసనీయ ఉల్లేఖనకర్త చేసే ఉల్లేఖనాన్ని “మారూఫ్‌' అని 
అంటారు. 

హదీసువేత్తలు మాత్రమే పసిగట్టగల గోప్యమయిన లోపమున్న 
ఉల్లేఖనం. ఉదా॥ ఏదయినా అనుమానం చేత మర్ఫూను 
మౌకూఫ్‌గా లేక తద్విరుద్ధంగా భావించడం. 

క్రింది విషయాలున్న ఉల్లేఖనం: 

(అ) ముత్తసిల్‌ సనద్‌, (ఆ) ఉల్లేఖనకర్త స్వరూప స్వభావాల 
రీత్యా విశ్వసనీయుడయి ఉండటం. (ఇ) అతని జ్ఞాపకశక్తి 
సవ్యంగా ఉండటం, (ఈ) అది షాజ్‌ కాకపోవడం. (ఉ) 
ములఅల్లల్‌ కాకపోవడం. 

పైన (సహీహ్‌లో) పేర్కొన్న లక్షణాలన్నీ ఉండి కేవలం జ్ఞాపకశక్తి 
రీత్యా కాస్త బలం లేనిదయి ఉండేది. ఇలాంటి “హసన్‌ 
ఉల్లేఖనాన్ని ఇలాంటివే ఇతర ఉల్లేఖనాలు బలపరిస్తే దాన్ని 
“సహీహ్‌ లిగైరిహ్‌' అంటారు. 

బలహీనమయినవి, పైన పేర్కొన్న లక్షణాలన్నింటిలో లేక 
కొన్నింటిలో ప్రస్ఫుటమయిన లోపం కానవచ్చేది. 

అనేక 'జయీఫ్‌' ఉల్లేఖనాలు “హసన్‌ లిగైరహ్‌'గా పరిగణించబడ 
తాయి, అయితే ఈ బలహీనత ఉల్లేఖనకర్తల స్వరూప స్వభావాల 
వల్ల ఏర్పడింది కాకూడదు. (కవాయిదుత్తహ్‌దీస్‌-పు. 90) 
“జయీసఫ్‌” ఉల్లేఖనాల్లో అత్యంత అధమ దశ, దాని ఉల్లేఖనకర్తల 
ధర్మనిష్ట సందేహాస్సదమయిపోవడం. ఇలాంటి ఉల్లేఖనాలను 
“మౌజూ' (కల్పితమయినవి) అని అంటారు. 


హదీసు జ్ఞాన వృక్షం 


మహనీయ ముహమ్మద్‌, సల్లల్లాహు అలైహి వ సల్లమ్‌ 


నుండి 
1. అనస్‌ బిన్‌ మాలిక్‌ మరణం 
2. హమీద్‌ అత్తవీల్‌ ఇబ్బు అబీ హమీద్‌ " 68 
3. ముహమ్మద్‌ బిన్‌ అబ్దుల్లా అల్‌ అన్సారి 118 
4. ముహమ్మద్‌ బిన్‌ ఇస్మాయీల్‌ అల్‌ బుఖారి 194 
5. ముహమ్మద్‌ బిన్‌ యూసుఫ్‌ అల్‌ గిరబ్రి 231 
6. అబ్దుల్లా బిన్‌ అహ్మద్‌ అన్సరఖ్సి మరణం 
7. అబ్బుర్రహ్మాన్‌ బిన్‌ ముజవ్ఫర్‌ అద్దావూదీ 374 
8. అబ్బుల్‌ అవ్వల్‌ బిన్‌ ఈసా అస్సంజరీ 458 
9. హుసైన్‌ బిన్‌ ముబారక్‌ అజ్ఞువైదీ 546 
10. అహ్మద్‌ బిన్‌ అబీ తాలిబ్‌ అల్‌ హిజ్బార్‌ మరణం 


లాటీ 


12. 


13. 


14, 


11. 


Pree] 


93 హిజ్రీ 
143 ,, 
215 ,, 
256 ,, 
320 ,, 
381 ,, 
467 ,, 
553 ,, 
631, 


730 ,, 


ఇబ్రాహీమ్‌ బిన్‌ అహ్మద్‌ అత్‌తనౌఖి 11. ఆబ్బుర్రహిమ్‌ బిన్‌ హుసైన్‌ అల్‌ ఇరాకి 


మరణం 800 725 


అహ్మద్‌ బిన్‌ అలి బిన్‌ హిశ్ర్‌ అల్‌ అన్‌కలాని 
“బుఖారీ” టీకాకర్త 774 


అహ్మద్‌ జక్రియ అల్‌ అన్సారీ మరణం 


ముహమ్మద్‌ బిన్‌ ఆహ్మద్‌ ఆగ్రమలి మరణం 


806 హి. 


852 ,, 


925 ,, 


1004 ,, 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


అహ్మద్‌ బిన్‌ అబ్బుల్‌ కుద్దుస్‌ అష్టనావీ మరణం 1028 హి. 


అహ్మద్‌ బిన్‌ అల్‌ కషాహి 1071 ,, 
ఇబ్రాహీమ్‌ బిన్‌ హసన్‌ అల్‌ కర్టీ అల్‌ మదనీ “1045 1101 ,, 
ముహమ్మద్‌ బిన్‌ ఇబ్రాహీమ్‌ 18. అబ్దుల్లా బిన్‌ సాలిమ్‌ అల్‌ బసరీ 
అబూ తాహిర్‌ అల్‌ మదనీ 
మరణం 1145 హి. మరణం 1134 
అష్టాహ్‌ వలీయుల్లాహ్‌ 19. అహ్మద్‌ బిన్‌ ముహమ్మద్‌ షరీఫ్‌ 
1114 - 1176 అల్‌ అహదల్‌ 


అష్టాహ్‌ అబ్బుల్‌ అజీజ్‌ (1159-1239) 20. సులైమాన్‌ బిన్‌ యహ్యా మరణం 1197 


అష్టాహ్‌ ఇస్‌హాక్‌ దెహలవీ 21. అబ్బుల్‌ కాదిర్‌ బిన్‌ అహ్మద్‌ అల్‌ 
మరణం 1262 కౌకబాని (1135-1207) 


అబ్బుర్రహ్మాన్‌ బిన్‌ సులైమాన్‌ 1179-1270 


అస్సయ్యిద్‌ నజీర్‌ హుసైన్‌ దెహలవీ | 22. ముహమ్మద్‌ బిన్‌ అలీ అక్షాకానీ 
1225 - 1320 నైలల్‌ అవతార్‌ రచయిత 1172-1250 





మౌలానా అహ్మదుల్లా, షైఖుల్‌ 23. అహ్మద్‌ బిన్‌ ముహమ్మద్‌ అమోకానీ 
హదీస్‌, రహ్మానియా, దెహ్లీ మరణం 1281 
మరణం 1362 (వయసు 65 సం.లు) 


24. హుసైన్‌ బిన్‌ ముహ్వాన్‌ అల్‌ అన్సారీ 
మరణం 1327 


హా 


అబ్బుల్‌ గఫ్ఫార్‌ హసన్‌ (ఈ గ్రంథ సంకలనకర్త) 
హదీస్‌ ప్రమాణపత్రం గ్రహించిన తేది 20 షాబాన్‌ 1354 హిజీ 


Xxvi 


వివరణ 


1. గురువర్యులు మౌలానా అహ్మదుల్తాగారు (మర్చూమ్‌,) హదీసు జ్ఞానం అనాటి 
ఇద్దరు ప్రఖ్యాత హదీసు వేత్తల నుండి గ్రహించారు. (అ) మౌలానా సయ్యిద్‌ నజీర్‌ 
హుసైన్‌ (మర్హూమ్‌); (ఆ) అల్లామా హుసైన్‌ బిన్‌ ముహ్చిన్‌ అల్‌ అన్సారీ (మర్చూమ్‌,). 
తొలి గురువుల వారు నాలుగు తరాల ద్వారా షైఖ్‌ మహనీయులు ఇబ్రాహీమ్‌ బిన్‌ 
హసన్‌ కర్టీకి శిష్యులు. రెండవ గురువులు ఆర్హు తరాల ద్వారా ఆయనకు శిష్యులు. 
కాజీ ముహమ్మద్‌ బిన్‌ అలీ షౌకాని కుమారుడు అహ్మద్‌ బిన్‌ ముహమ్మద్‌ తన తండ్రి 
ద్వారాను, అల్లామా అబ్బుర్రహ్మాన్‌ బిన్‌ సులైమాన్‌ ద్వారానూ హదీస్‌ పరిజ్ఞానాన్ని 
సముపార్షించారు. ఈ అల్లామాగారు తన తండ్రి సులైమాన్‌ బిన్‌ యహ్యా ద్వారా 
నేరుగా జ్ఞాన సముపార్జన చేశారు. ఈ విధంగా గురువర్యులు షైఖ్‌ మహనీయులు 
హంసైన్‌ బిన్‌ ముహ్పిన్‌ నుండి ఇబ్రాహీమ్‌ బిన్‌ హసన్‌ కర్టీ మధ్యన ఆరుకుబదులు 
నాలుగు తరాలే మిగులుతాయి. మౌలానా సయ్యిద్‌ నజీర్‌ హుసైన్‌ (మర్చూమ్‌)తో 
పాటు అల్లామా హుసైన్‌ బిన్‌ ముహిన్‌ అన్నారీల ప్రమాణ పరంపర పైన ఇబ్రాహీమ్‌ 
బిన్‌ హసన్‌ కర్టీతో కలసి ఏకమయి పోతాయి. 


2. ఇక్కడ హదీసు జ్ఞాన వృక్షం పేరిట కేవలం సహీహ్‌ బుఖారీ గ్రంథ అధ్యయన 
పరంపరను సూచించడం జరిగింది. ఇది కాక ఇతర హదీసుగ్రంథాల ప్రమాణ 
పరంపరలు వేరుగా ఉన్నాయి. వాటి వివరణల అవకాశం ఇక్కడ లేదు. ఇమామ్‌ 
బుఖారీ నుండి మహనీయ ముహమ్మద్‌ (స) వరకు అనేక పరంపరలున్నాయి. 


ఇక్కడ అతి తక్కువ ఉల్లేఖనకర్తలు గల ప్రమాణీకర పరంపరలలో ఒకదాన్ని పేర్కొ 
నడం జరిగింది. 


3. ఈ గ్రంథ నంకలనకర్త (మౌలానా అబ్బుల్‌ గఫ్ఫార్‌ హసన్‌ రహ్మానీ) హదీసు జ్ఞానాన్ని 
మౌలానా అహ్మదుల్లా (మర్చూమ్‌) నుండి గ్రహించడంతో పాటు మౌలానా ఆబ్బుర్రహ్మాన్‌ 
నగర్‌ నహస్వీ (మర్హూమ్‌), మౌలానా ముహమ్మద్‌ సూరతి (మర్చూమ్‌), మౌలానా 
ఉబైదుల్లా రహ్మానీ ముబారక్‌పూరిల ద్వారా కూడా హదీసుకు సంబంధించిన కొన్ని 
గ్రంథాలు చదివారు. ఇంకా మౌలానా అబ్బుర్రహ్మాన్‌ ముహద్దిస్‌ ముబారక్‌పూరి, 


(తిర్మిజీ గ్రంథ టీకాకర్త) నుండి కూడా కొంత ప్రయోజనం పొందే అవకాశం 
లభించింది. 


తన అనుపమ వరాలను అనుగ్రహించి మేళ్ళను పూర్తిగావించిన అల్లాహ్‌కే సకల 
స్తోత్రాలు చెందుతాయి. 


ఇట్లు 
అశక్తుడు 
అబ్దుల్‌ గఫ్ఫార్‌ హసన్‌ రహ్మానీ, ఉమర్‌పూరి 
17, జుమాదఊలా 1376 హి. (30.12.1956) 


ae) 


1. ఇసామ్‌ మౌలిక అంశాలు 


పరమ కరుణామయుడు అలాహ్‌ పేరుతో 


అపార కృపాళీలుడు 


న 


గే 
య్‌! 
లో 


త్ర 


జ 

సనో చ. అలానా 
స న 
ఛ్‌ ఇ 

NN 

\ Nays 
\ \ 
చా శా 
ప 
గ a 

\* \ 
a ల | 
న క్‌ 
RW నా 
\ f 
యూ ఇ 
శారా, 
{a \ 
చ స గ 
\ 
tad 
x: వ 
స తీ 
9 \ 
న =. 
ప్న: 
EN 


ల్ల 


టీ 


eG 


న! 
వో 


ల 
) ఉత 
త 


టీ 


|| (కోత 


™ 


2 


నొ 


శ 
న 
ఎ 


అ 


a ! Pond 
A a 


న 


త్త 


Peal 


ae 


| 


| ట్ర 


3 


\de 


dh 


S| లి 
న ట్రే 
Mia 
VA 
\ x 


wr 


so IN 
చి కొ 
Nd తేల! \3 
EN ఆస్‌ ౫ 
చ ఏ 
ఇల fo వ 
EE Nn \ 
శ; 
గత లతే . 
ఇ 3 ఇసి 
గ Wee dA 
4 క $e 
3 a ¥ 
sz Me 9 
"d\n 9 
శై ఇ 
aq ప 
= a 
IN ఖ్‌ 3 
జ. 
శిత ఇ శ 
వ స a8 
ప. ఇల చై 
శల యాస 
NY శ క. 
§ yw 
ఇ NY 
Kt wa ny 
aN సశ Ng’ 
స క 
హక 
ఇ 


Ng SN 
\ Ns 4 
N\e 

న స 


నీ 
ర? 
« = 


rr శరీ... 


ప్రవక్త ప్రవచనం 


1. హ్మజత్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖించారుః మేము ఒక రోజు 
(ప్రవక్త మహనీయుని (సఅసం) సన్నిధిలో కూర్చొని ఉండగా అకస్మాత్తుగా 
ఒక వ్యక్తీ మా వద్దకు వచ్చాడు. అతని బట్టలు ఎంతో తెల్లగా, శిరోజాలు 
మరెంతో నల్లగా ఉన్నాయి. అతన్ని చూస్తే (పయాణం చేసి వచ్చినట్టుగా 
గాని అతను మాకు పరిచయమున్న వ్యక్తిగాగాని తెలియడంలేదు. అతను 
వచ్చి దైవప్రవక్త (సఅసం)కు దగ్గరగా కూర్చున్నాడు. అతను తన 
మోకాళ్ళను (ప్రవక్త మోకాళ్ళకు ఆనించాడు. తన రేండు చేతులు ప్రవక్త 
తొడలపై పెట్టాడు. ఆ తరువాత అతను, “ముహమ్మద్‌, నాకు ఇస్లాం 
గురించి తెలుపండి” అనడిగాడు. అప్పుడు దై వ పవక్త(సఅసం) సెలవిచ్చారు: 
“ఇస్టాం అంటే, అల్లాహ్‌ తప్పు మరో ఆరాధ్యుడు లేడని, ముహమ్మద్‌ 
(సఅసం) అల్హాహ్‌ సందేశహరుడని నీవు సాక్ష్యం పలకడం; నమాజ్‌ 
చెయ్యడం, జకాత్‌ చెల్లించడం, రమజాన్‌ ఉపవాసాలు పాటించడం, ఇంకొ 
నీవు [ప్రయాణ స్తోమత కలిగివుంకే హజ్‌ చెయ్యడం.” దానికతను, “మీరు 
పలికింది నిజం” అని అన్నాడు. అది వివి మాకు ఆశ్చర్యం కలిగింది- అతనే 
(ప్రశ్నిస్తున్నాడు, అతనే తిరిగి ధృవీకరిస్తున్నాడని. అతను ఆ తరువాత 
అడిగాడు, “నాకు ఈమాన్‌ గురించి తెలుపండి”. (ప్రవక్త మహనీయులు 
తెలిపారు, “ఈమాన్‌ ఏమిటంకే నీవు అల్లాహ్‌ను, ఆయన దూతల్ని, 
ఆయన (గంథాలను, ఆయన (పవక్తలి | ఎ అంతిమ దినాని (ఎ, మంచిదయినా, 
చెడుదయినా అదృష్టాన్ని విశ్వసించడం” అని. ఆ వ్యక్తీ “మీరు నిజం 
పలికారు" అని అన్నాడు. తిరిగి, “ఇహ్చాన్‌ అంటే ఏమిటో నాకు తెలు 
పండ” అనడిగాడు. ఆ పైన దైవప్రవక్త ఇలా సెలవిచ్చారు, “ఇహ్సాన్‌ 





1. ఈ వాదీసులో ఇస్లాం, ఈమాన్‌, ఇహ్చాన్‌ అన్నవాటిని విశదపరచడం జరిగింది. 
ఖుర్‌ఆన్‌, వాదీసుల్లో ఈమాన్‌, ఇస్టాం అన ఎ పదాలు ఒకేచోట వచ్చాయంటే అక్కడ 
ఈమాన్‌ అంటే విశా ;సం, మనోమయ నిర్ధారణ అని అర్థం. ఇస్టాం అంటే నోటితో 
దేవుని ఏకత్వాన్ని, దై వదౌత్యాన్ని ప్రకటించడం ఇంకా బావ్యా ఆరాధనా సంప్రదాయాలను 
పాటించడం అని అర్థం. 

ఇహ్నోన్‌ అన్న పదానికి మూల శబ్దం వుస్న్‌. వున్న్‌ అంటే అందం అని అర్థం. 
ఆరాధనలో అందం రావాలంటే, ఆరాధన చేసేటప్పుడు, మనం దెవం సమక్షంలో 


ఇస్టామ్‌ మౌలిక అంశాలు 3 


అంటే, నీవు అల్లాహ్‌ ఆరాధనను, ఆయన్ని నీవు చూస్తున్నట్టుగా చెయ్యడం. 
నీవు ఆయన్ని చూడకపోయినా ఆయనయితే నిన్ను చూస్తూనే ఉన్నాడుగా.” 
దాని మీదట అతను, “నాకు (పళయాన్ని గురించి తెలుపండి” అని 
(ప్రశ్నించాడు. దానికి మహనీయ ముహమ్మద్‌ (సఅసం), అడుగుతున్నవాని 
కంటే, అడగబడినవానికి ఎక్కువగా తెలియదు” అని బదులిచ్చారు. 
అప్పుడతను, “నాకు దాని చిహ్నాలను గురించి తెలుపండి” అని అడిగాడు. 
(ప్రవక్త మహనీయులు (సఅసం) ఇలా తెలిపారు, “(ప్రళయానికి గుర్తు 
ఏమిటంటే, (అది వచ్చేనాటికి) దాసీది తన యజమానురాలిని కంటుంది. . 
వట్టి కాళ్ళతో, నగ్నదేహంతో తిరిగేవారు, అనాగరికులు, గొడ్ల కాపరులు, 
పెద్ద పెద్ద భవంతుల్లో కూర్చొని గొప్పలు చెప్పుకోవడం నీవు చూస్తావు.” 
హజత్‌ ఉమర్‌ ఇంకా ఇలా అన్నారు, ఆ తరువాత ఆ వ్యక్తి వెళ్ళిపాయ్యాడు. 
నేను మటుకు చాలా సేపు అక్కడే ఆగాను. తరువాత దై వప్రవక్త అడిగారు, 
“ఉమర్‌, ఈ (ప్రశ్నలు అడిగిన వ్యక్తి ఎవరో తెలుసా?” అని. “దైవం, దైవ 
(పవక్తకే బాగా తెలుసు” అని పలకగా ఆయన (సఅసం) ఇలా సెలవిచ్చారు, 
“అతను జి బీల్‌ (దై వదూత), మీకు ధర్మబోధన చెయ్యడానికి మీ వద్దకు 
వచ్చాడు.” (ముస్తిం) 





హాజరయి ఉన్నాము, ఆయన్ని చూస్తున్నామన్న భావం దృఢంగా ఉన్నప్పుడు 
మాతమే అది సాధ్యం. ఈ భావన మనసులో కలగకపోతే అల్లోహ చూస్తున్నాడన్న 
యదార్థాన్ని మటుకు ఎవరూ కాదనలేరు. ఆయన దృష్టికి దాసుల ఏ కార్యమూ 
అగోచరం కాదు. 


“దాసీది తన యజమానురాలిని కంటుంది” అన్న దానికి భావమేమంటే ప్రళయానికి 
సమీపకాలంలో సామాన్యంగా ప్రజల్లో పరస్పర సవాకారం, సానుభూతి, సువృద్భావాలకు 
బదులుగా స్వార్థపయత్వం, బంధు తిరస్కారం సర్వవ్యాపతమవుతాయి. పెద్దలయెడల 
విధేయతాభావం అంతమవుతుంది. చివరికి సహజంగా తల్లి పట్ట అధికంగా అభిమానం 
కలిగివుండే కూతురు కూడా తల్లిని, బానిసను శాసించినట్లు శాసిస్తుంది. అంటే తల్లి, 
తన కూతురిని కాదు, తన యజమానురాలిని కన వదన ష్‌ మాట! 


వట్టి కాళ తో, నగ్న శరీరాలతో తిరిగే అనాగరికులు, గొడ్ల కాపరులు పెద్ద పెద్ద భవం 
తుల్గొ కూర్చొని గర్వపడటం అంటే, విద్యాసంస్కారాలు లేనివారు, మంచిదనం, 
సభ్యతా గుణాల గాలి సోకనివారు, ఇలాంటి వారి ఇండ్లల్లో సిరిసంపదలు, పెమెరుగులు 
పెరుగుతాయి. బయటి పటాటోపం పెంచడంలో, పోటీలు ఆధికమౌ తాయని భావం. 


(ప్రవక్త (ప్రవచనం 


3 శీేలో ల ల. Ava se Yb Oa PNET 
IAL UA NPT లీ లా లాటా 


HONDO NE TR? DVO ys 
(44లో! కాయలలో 
2. అబూజర్‌ (రజిఆన్‌) ఉల్లేఖనం (ప్రకారం మహనీయ ముహమ్మద్‌ 
(సఅసం) ఇలా సెలవిచ్చారు. ఏ దాసుడై తే లా ఇలాహ ఇల్లల్లాహ్‌ పలుకుతాడో, 
అతనికి ఆ తరువాత మృత్యువు సంభవిస్తే, అతను తప్పనిసరిగా 


"” పొందుతాడు. (ముస్త్రీం) 
a 
లు! 05 6డ pen GO E00) 
IF ee ఫ్లో శకంలో ఎత్త ల అ ఇనో 
నయ | 


తహ పక షి! తత్తలి 
role CE) Hl hy 
3. సుఫియాన్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ సకఫి (రజిఅన్‌) ఉల్లేఖించారు: నేను 
ఒకసారి అభ్యర్థించాను, “దై వపవక్తా! మీరు చెప్పిన తరువాత మరెవరినీ 
అడిగే అవసరం కలక్కు_ండా, నాకు ఇస్టాంను గురించి ఏదయినా విషయాన్ని 
తెలుపండి” అని. దానికి ఆయన “నేను అల్లాహ్‌ను విశ్వసించాను అని 
చెప్పు, ఆ తరువాత దానిపై నిలకడగా ఉండు” అని సెలవిచ్చారు. (ముస్తిం) 





ఈ వాదీసు ద్వారా తెలిసే మరో విషయం ఏమిటంటే, ప్రవక్త సహచరులు, ఏమయినా 
అర్థం కాకపోతే అర్థాంతరంగా (ప్రశ్నించరు. చివరంటా వేచి చూచి (ప్రవక్త మవానీయులు 
కోరినప్పుడే తమ సందేహాల నివృత్తికై ఏదయినా అడిగేవారు. ఇదీ సభామర్యాదలకు 
సంబంధించిన సహాబావారి నడవడి! 


2. “లా ఇలాహ ఇల్లల్లోహా' పలకడమంటే కేవలం నోటితో అంగీకరించడమని 
ఉద్దేశ్యం కాదు. మరో వాదీసులో ఉన్నట్లు హృదయంలో దృఢవిశ్వాసం, ధ ఎవీకరణలకు 
ఈ అంగీకారం తోడవ్వాలి. ఈ విధమయిన అంగీకారం జరిగితే మనిషి స్వరూప 
స్వభావాల్లోనూ ప్రస్పుటమయిన మార్పు వ్యక్తమవుతుంది. దాని శుభప్రదమయిన 
(ప్రభావం జీవితపు అన్ని కోణాలపై కానవస్తుంది కూడా. 

3. _ అల్టోహను విశ్వసించానని పలకడమంబే మరే శక్తి ఆధిక్యతనూ, దై వత్వాన్నీ 
నేనంగీకరించనని అర్ధం. మనిషి జీవితంలో అడుగడుగున ఎన్నో దై వాలు దర్శనమిస్తాయి. 


ఇస్తామ్‌ మౌలిక అంశాలు 5 


Sut ee ere 
OTD వడికి త = gi 


4. హజత్‌ అబ్బాస్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖనం (పకారం sa ఇలా 
సెలవిచ్చారు, “ఎవరయితే అల్హాహ్‌ను తన వగా, ఇస్టామను తన 
ధర్మంగా, ముహమ్మద్‌ను దైవ సందేశహరునిగా ! స్వీకరించడానికి మనసారా 
ఇష్టపడతాడో అతడు ఈమాన్‌ (విశా సం) మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడు.” 


ల్‌ 


TREN he ds OE dE, (0) 


Pa 


Se యల 2 


ప్ర ete AND YE eu: 
be జీ ఫగ్రస ముక రప delg DOE 
rrr ph) geass las పడ 


అతని మనోకాంక్షల దైవాలు, కుటుంబ ఆచారాల, మూఢనమ్మకాల దై వాలు, ప్రజల, 
పరిపాలకుల ఇష్టానుసారం ఉనికిలోకి వచే ఎ నియమాలు, శాసనాలు. ఈ మూడు రకాల 
దైవాల వల్లనే మనిషి మార్గం తప్పి అపమార్లాల పాలవుతాడు. ఒకే దై వాన్ని 
విశ్వసించిన వ్యక్తి ఈ అపమార్గాలకు గొనిపాయ్యే బవుదై వారాధనకు దూరంగా 
ఉంటాడన్నమాట. దానిపై నిలకడగా ఉండడమంటే ఎలాంటి పరిస్థితిలోనూ 
ఎకదై చోహాసనను విడనాడకుండా, దైవత్వపు దావాచేసే శక్తులకు లొంగకుండా 
అచంచల విశా వసం, ఆచరణ కనబరచడమన మాట. 


4. ఈమాన్‌ లేక విశ్వాసం ఓ ఆధ్యాత్మిక అనుభూతి. నోటితో, మేధాపరంగా 
నమ్మడం నమ్మినట్లు ప్రకటించడం, ఆ విధంగానే ఆచరించడం ఒక్కటే 'కాదు, 
విశ్వాసంలో గల మాధురిని (గోలడం కూడా విశ్వాసంలోని అంతరా ఇగమే. ఆ 
_ అనుభూతి ఆధ్యాత్మికమయింది. ఆ అనుభవం కలగడానికి కేవలం నోటితో విశ్వాసాని ్న 

ప్రకటించడం, మేధ ద్వారా దాన్ని స్వీకరించడంతో సరిపోదు. నిత్య జీవితంలో 
కలిమిలేములు, కష్టసుఖాలు, వెలుగునీడలు, మెట్టపల్హాలు ఎదురయినప్పుడు తొణక్కుండా, 
బెణక్కుండా తాను నమ్మినవాటి ప్రకారం మసలుకోవడంలో అనుభవించే ఆనందమే 
ఈమాన్‌ మాధుర్యం. 


(ప్రవక్త (ప్రవచనం 


5. హ్మజత్‌ జాబిర్‌ (రజిఅన్‌) ఉల్లేఖనం: దైవప్రవక్త (సఅసం) 
అన్నారు, ముహమ్మద్‌ (పాణం ఎవరిచేతుల్లో ఉందో ఆ శక్తి సాక్ష్యం మూసా 
(అస్సలాం) మీ ముందు (ప్రత్యక్షమయి మీరు నన్ను వదలి ఆయన్ని 
అనుసరిస్తే మీరు నిస్సందేహంగా రుజామార్గం నుండి తప్పిపోతారు. ఒకవేళ 
మూసా (అస్సలాం) (బతికి ఉండ్కి నా దెవదౌత్యకాలం ఆయనకు 
ప్రాప్తమయి ఉన్నట్లయితే ఆయన నన్ను అనుసరించేవారు. (మరో 
హదీసులో “ఆయన కూడా నన్ను అనుసరించడం తప్ప మార్గాంతరం 
లేకపాయ్యేది” అని ఉంది). (డారిమి, మున్పద్‌ అహ్మాద్‌,. మిష్మాల్‌) 

pen] len ast మరక పీకు రాయక ఈగ 

aid 3 PAR 


parerc uA ఢి! EY 
(గో షం 
6. _అబ్బుల్లావ్‌ బిన్‌ అమ్‌ ఉల్లేఖించారు, దై వ(ప్రవక్త ఇలా సెలవిచ్చారనిః 
మీలో ఎవ్వరూ విశ్వసించినవాడు కాజాలడు- అతని కోరికలు, కాంక్షలు 
అన్నీ నను తెచ్చిన షరీఅత్‌ కు అనుగుణంగా రూపాందనంతవరకు! 


(వర్‌ వున్యున్న, మిష్మాల్‌) 


(క Oi 


5. మూసా (అస్సలాం) కూడా (ఉంటే) మహనీయ మువామ్మద్‌ (సఅసం) 
షరీఅత్‌ని అనుసరించేవారంళే ఆర్థం ఏమిటంటే దైవం తరపున ఏ కాలానికిగాను ఏ 
షరీఆతని నియమించడం జరుగుతుందో అదే ఆనాటి ప్రజలందరికీ శిరోధార్యమవుతుంది. 
దైవ ప్రవక్తలు కూడా ఆ షరీఅత్‌నే అనుసరిస్తారు. ఎందుకంటే ఆ షరీఅత్‌ ఏ ప్రవక్తకూ 
చెందిందికాదు, దైవం పంపింది. 

6. బావ్య చేష్టలు, ఆరాధనలు, ఆచరణలే కాదు, మనిషి కోరికలు, వాంఛలు 
కూడా దైవం పంపిన షరీఅత్‌ మూసలో పోతపోయబడాలి. అప్పుడే విశ్వాసం 
పరిపూర్ణమవుతుంది. 


ఇస్టామ్‌ మౌలిక అంశాలు 7 


7.  హ్మజత్‌ అనస్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖించారు, మహాప్రవక్త (సఅసం) ఇలా 
సెలవిచ్చారనిః “కలో ఎవరికయినా నేను, అతని తం|డికంచే, సంతానం 
కంటే, ఇంకా ఇతర జనులందరికంశునూ అధికంగా [పమపా తుళ్లి కానంత 
వరకు అతను ఈమాన్‌ (విశ్వాసం) గై కొన్నట్లు రుజువు కాదు.” (మిష్మాల్‌) 


Glass SEA lO OE dE కర్త 
పంపర్భపరఆ తత్ర రహో పేక క్రిపలో ఒప 


Prof 
Weer a iT జక 9 OP 2 7 9 


we 3 దూడకు ఆ రడ డడ వ్రత త్వర ము రర 
న క రా 


8. ప్రవక్త మహనీయులు (సఅసం) సెలవిచ్చినట్లు హ(జత్‌ అనస్‌ 
ఉల్లేఖించారు: “చిన్నీ, నీ హృదయంలో ఎవరిపట్లనూ ఎలాంటి మాలిన్యం 
(ఏడుభావం) లేకుండా న పడం ప్ప వల్ల సాధ్యమయితే అలా 
చెయ్యి.” ఇంకా ఇలా సెలవిచ్చారు, “బాబూ, ఇది (ఇలా (ప్రేమగా 
మెలగడం) నా విధానం. ఎవరయితే నా విధానాన్ని ఇష్టపడతారో అతను 
నన్ను ఇష్టపడినట్టు; ఎవరయితే నన్ను (పేమించారో వారు స్వర్గంలో 
నాతోపాటు ఉంటారు.” 





7. ఈ వాదీసు ద్వారా దైవ ప్రవక్త (సఅసం) పట్ల విశ్వాసుల (ప్రేమ ఏ స్థాయిలో 
ఉండాలో ద్యోతకమవుతుంది. తల్లిదండ్రులయినా, సంతానమయినా, బంధు 
మితులయినా ప్రవక్త (సఅసం) ప్రేమలో అడ్డువస్తే వారినీ ఎదిరించడానికి, మనిషి 
సిద్ధం కాకపోతే అతని విశ్వాసం పరిపక్వం చెందలేదని, పరిపూర్ణం కాలేదని తెలుస్తోంది. 


8. జీవితంలో పలువురితో వ్యవవరించవలసి వచ్చినప్పుడు, అభిప్రాయ భేదాలు, 
వివాదాలు, మనస్పర్ధలు దారిచేసుకోవడం కద్దు. అలాంటి సమయాలన్నింటిలోనూ 
' వెగటును తుడచి, ఏర్పడిన కలతను మరచి నిష్కళంక హృదయంతో మెలగడం 
గొప్పసాధన వల్ల అబ్బే సద్గుణం. ద్వేషాన్ని పారదోలి (ప్రేమైక హృదయంతో పలక 
రించడం తతదరి వల్లనూ సాధ్యమయ్యే పని కాదు. అందువల్లనే దైవ (ప్రవక్త (సఅసం) 
“నీకు సాధ్యమయితే అలా చెయ్యి" అనడంతోపాటు తన విధానమేదో, దాన్ని పాటిం 
చడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో కూడా సెలవిచ్చారు. పరలోక సాఫల్యం ప్రేతి 
పదమయితే ఎంతటి శోధనకయినా, ఎలాంటి సాధనకయినా వెనుకాడడు మనిషి. 


(3) 


(ప్రవక్త ప్రవచనం 


గా క న wh 9 లాండు లలో 
ళ్‌ ద పర [వడ తం ౮6 రో రండి స్ప 


ర త త్త WR యయ పో త 
పపం లి డ్రత్ను లి 9 కర య ర క 4 లో és 


ADEE yy FOES UU 
(లోలో! జా 
9. రాఫె బిన్‌ ఇదీజ్‌ (రజిఅన్‌) ఉల్లేఖనం: (ప్రవక్త మహనీయులు 
(సఅసం) మదీనా వేంచేసినప్పుడు, ఆ కాలంలో మదీనావాసులు ఖర్జూరపు 
చెట్లకు అంట్లు వేసేవారు. ఆయన దాన్ని చూసి “మీరు చేస్తున్నదేమిటీ?” 
అని అడిగారు. దానికి వారు “మేము ఈ విధంగా చేస్తున్నామని వివరంగా 
చెప్పారు. ఆయన “మీరు ఇలా చెయ్యకపోతేనే బావుంటుందేమో అని 
పలికారు. జనులు అంట్లు పెట్టడం మానేశారు. ఫలితంగా దిగుబడులు 
తగ్గిపాయ్యాయి. ఉల్లేఖన కర్త (ప్రకారం, జనులు ఈ విషయాన్ని ఆయన 
(సఅసం)కు విన్నవించుకున్నారు. అప్పుడు ఆయన (సఅసం) ఇలా 
సెలవిచ్చారు, “చేసూ .మనిపీనే, నేను: ఏ ధార్మిక విషయాన్నయినా 
ఆదేశిస్తే మీరు దాన్ని స్వీకరించండి. నేను ఏ విషయాన్నయినా నా సాంత 
అభి పాయంగా తెలిపితే....నేనూ కేవలం మానవమా(తుణ్లే.” (ముస్తీం) 
మరో ఉల్లేఖనంలో [ప్రవక్త (సఅసం) ఇలా సెలవిచ్చినట్లు ఉందిః “ప్రాపంచిక 
వ్యవహారాలు మీకే బాగా తెలుసు” 


9. ఈ హదీసు అనేక ముఖ్యమయిన అంశాలను మన ముందుంచుతుంది. 


(అ) మవానీయ మువామ్మద్‌ (సఅసం) దైవ సందేశహరులే అయినా సాధారణ 
మానవులే. ఆయనది మానవాతీత వ్యక్తిత్వం కాదు. అందువల్లనే ప్రపంచంలోని 
అవేక విషయాల్లొ ఆయన అనుభవాలు, సాంత అభిప్రాయాలు, అంచనాలు సరయి 
నవి కానవసరం లేదు. కాని ఏ విషయాలనయితే ఆయన వహీ (దెవం తరపున 


తెలుపబడిన సందేశవాణి) " ఆధారంగా సెలవిస్తారో వాటి సత్యత, సమంజసతల్ని 
శంకించడానికి ఏ మాత్రం వీల్లేదు. 


ఇస్టామ్‌ మౌలిక అంశాలు 9 


hs ME heb dS EE por AI 
EEE ఆడ! ఈ 21d) చేవ రు a dks 
Ils Ys చుట 6 rr ల 


సీరహరు అరుం ఏం ఆ టక? ప! Joes 


అయ! రహ వ్రక్లః యయ ద 


10. హ్నజత్‌ అబూహురై రా(రజిఅన్‌) ఉల్లేఖించారుః ప్రవక్త మహనీయులు 
ఇలా బోధించారు, “దై వానికి బలశాలి అయిన మోమిన్‌ (విశ్వాసి) బలహీను 
డయిన మోమిన్‌ కన్నా (పియపాతుడు. ఐతే (పతి ఒక్కరిలోనూ ఏదో ఓ 


(ఆఅ) ఈ వాదీసును స్థూలంగా చదివితే ధార్మిక విషయాలు వేరు, (ప్రాపంచిక విష 
యాలు వేరు, ధార్మిక విషయాలు ప్రవక్త ద్వారా తెలుసుకోవాలి, [ప్రాపంచిక 
వ్యవహారాలకై మన బుద్ధినుపయోగించాలన ఎ భావం కలగవచ్చు. కాని అది సరికాదు. 
ఇందులో “ప్రపంచ వ్యవహారా' "లంటే విద్యలు, అనుభవపూర్వకంగా లభించే విజ్ఞానం 
అని అర్థం. ఉదాహరణకు, వ్యవసాయం, కుమ్మరి పని, కమ్మరి పని, ఆవిష్కరణలు, 
పరిశోధనలు. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి జ్ఞాన పరిధిలో ఉన్నవన్నీను అని 
అర్థం. ప్రవక్తలు, వారి సందేశాలు మానవులకు ఈ విద్యలు నేర్పడానికి రాలేదన్న 
విషయం విదితమవుతూనే ఉంది. ప్రవక్తలు, దై వ మార్గదర్శకత్వం వచ్చింది మానవునికి 
తెలియని విషయాల జ్ఞానమందదెయ్యడానికి, అతని ఆచరణ పరిధిని క్రమబద్ధం 
చెయ్యడానికే. హదీసు సందర్భాన్నీ వాటిలో ప్రయోగించిన పదజాలానీ ఏ జాగ్రత్తగా 
గమనిస్తే ఈ విషయమే బోధపడుతుంది. “నా సొంత అభిప్రాయం అన్న ప్రవక్త 
మాటకు “వహీ ద్వారా కాని విషయం' అని భావం ప్రస్పుటంగా ద్యోతకమవుతూనే 
ఉంది. అయితే జీవితంలో, సాధారణంగా ప్రాపంచిక విషయాలని చెప్పబడే విషయాలు, 
సంపాదన, ఆర్ధిక లావాదేవీలు సామాజిక విషయాలు, రాజకీయ వ్యవహారాలు, నై తిక 
నియమాలు- ఇవన్నీ ప్రవక్తల బోధనల్గోని విషయాలే. వారు ఏ విధంగానయితే 
ఆరాధనల్ని వివరంగా బోధిస్తారో అదే విధంగా జీవితానికి సంబంధించిన ఇతర 
వ్యవహారాల్గ్లోనూ దైవిక మార్గదర్శక సూత్రాలను ప్రజలకు అందజెయ్యడం వారి 
విద్యుక్త ధర్మం. వాటి వివరాలు, అన్వయం, అనువర్తనం ఇత్యాది విషయాలు 
కాలానుగుణంగా దై వాదేశాల పరిధిలో మనుషులే నిరయించుకోవాలి. 

10. బలశాలి అయిన మోమిన్‌ అంటే, ధై ర్యసావాసాలు, దీక్షా సంకల్పాల దృష్ట్యా 
దృఢమయినవాడని, దీనికి భిన్నంగా బలహీనుడయిన మోమిన్‌ అన్నదానికి ఏ మాతం 


10 ప్రవక్త ప్రవచనం 
మంచి అన్నది ఉంటుంది. ఏ విషయమయితే మీకు (పయోజనకరమో 
దానికె ఇతోధికంగా ఆశపడండి. అల్లాహ్‌ను సహాయం కొరకు అర్థించండి, 
ధైర్యాన్ని కోల్పోకండి. ఒకవేళ మీకు ఏదయినా కష్టం కలిగితే- “నేను ఆ 
విధంగా చేసివుంకు మరో విధంగా జరిగి ఉండేది” అని అనకండి. దానికి 
బదులుగా-'దై వం అలా నిర్ణయించాడు. తనకు ఇష్టమయినదాన్ని చేశాడు" 
అని పలకండి. ఎందుకంటే “ఒకవేళి అన ్నది షైతాన్‌ తన పని (ప్రారంభించ 
డానికి ద్వారాలు తెరుస్తుంది. 


గ్గ fret 2 wu Ts By Bais ద ౨ ల్‌ 
శో లో శ క్‌ ల్ల pa FE ల హే జ్‌ లో లల్లో య సో 
bile ells dt tote wus య్‌ ల్‌ | మ G3. 


4 
ww? wa 


$2 cick wa ae) 
SIs cI et తద Se BEG పు। 
క: వాద sf ns క మ చ సుప చం 
2G mp PN er w 422 
lw es ఈ 27? “gs AL gs Im డారు ah 3 
మూలం జై కక 35 SU కో “చాయా 6 sy! క 
ఎ! ల చీ ల 5 fs క శ శ 
కడ యాడ టు! అహ రడ్తుు రుదు ప్ర దు 


(ror 
11. హజత్‌ ఇబ్బు అబ్బాస్‌ (రజిఅన్‌) ఉల్లేఖనంలో ఆయన ఇలా 
అన్నారు: 'నేను ఒకరోజు (ప్రవక్త మహనీయుల వెనకాల (ఏదో వాహనంపై 
కూర్చొని) ఉన్నాను. ఆయన (సఅసం) బోధించారు: “అబ్బాయి నేను 
నీకు కొన్ని విషయాలు నేర్పుతాను: దైవధర్మ పరిరక్షణ చెయ్యి అల్లాహ్‌ 
అపజయం కలిగినా, ఏ మాత్రం ఎదురుదెబ తగిలినా ధై ర్యం వీడి నిరాశకులోనయ్యేవాడని 
భావం. ఒకవేళ అన్నది షైతాన్‌ పనులకు దారి తెరుస్తుందంటే, మనిషిలో దైవం 


పట్లు, దైవ నిర్ణయాల పట్లు కుశంకలు, అపనమ్ముకాలు ఆ విధంగా (పారంభమవుతాయి 
గనక అలాంటి ఆలోచనలకు దూరంగా ఉండాలని బోధించారు (ప్రవక్త (సు. 

11. దైవ ధర్మాన్ని పరిరక్షించడం అంతే, ధర్మబోధనల పట్ల అనుమానాలు, 
కుశంకలు చెలరేగుతున ఎ కాలంలో, ధర్మంపై భావపరమయిన దాడులు, ధర్మావలం 
బీకులపై భౌతికమయిన దాడులు జరుగుతున్నప్పుడు తగినట్టుగా ఎదురు నిలొ ఎని 
వాటీబారినుండి ధర్మాన్నీ, ధర్మావలంబీకులి స కాపాడే యత్నం చెయ్యడం అన్నమాట. 


ఇస్లామ్‌ మౌలిక అంశాలు 11 


నిన్ను కాపాడుతాడు. దై వధర్మ పరిరక్షణ చెయ్యి నీవు ఆయన కారుణ్యాన్ని 
(ప్రత్యక్షంగా చూస్తావు. అర్థించవలసినప్పుడు అల్బాహ్‌నే అర్జించు. సహాయం 
అవసరమైనప్పుడు అల్లాహ్‌ సన్నిధిలోనే కోరుకో. ఒక విషయం మాతం 
గట్టిగా అర్థం చేసుకో, ఒక జాతి మొత్తం చేరి నీకు [ప్రయోజనం చేకూర్చా 
లన్న ఏకాభిప్రాయానికి వచ్చినా దైవం నీ కొరకు [వాసి పెట్టినదాన్ని 
మించి ఏ మాతం లాభం చేకూర్చజాలదు, అలాగే అందరూ కలిసి నీకు 
నష్టం కలగబేసేందుకు ఒడిగట్టినా దైవం న్నిర్ణయించినదాన్ని మించి ఏ 
మాతం నష్టమూ కలగజెయ్య లేరు.” (మిష్మా_ ల్‌) 
ETE 
జక రట్రమట్‌ టరు మక ముకక 
AUG ఈ GOES మహ 


ల ల ఢా 


( 


12. అబూఖిజామా, తన తండి చెప్పగా ఉల్లేఖించారు: ఆయన (అబూ 
ఖిజామా తండి) దైవప్రవక్త (సఅసం)ని (ప్రశ్నించారు, “వై వప్రవక్తా! మా 
వద్ద మం(తతం(తాల సంపదాయం ఉంది, మందులూ మాకులు, చికీత ఎలూ 
చేస్తాము, శ తువు దాడి చేస్తే డాలు, తదితర ఆయుధాలతో ఎదుర్కోవడమూ 
జరుగుతుంది. అయితే ఇవన్నీ దైవం నిర్ణయించిన “తక్‌దీర్‌” (విధి 
(వాతుని మరల్బగలవా" దానికి ఆయన (సఅసం), “ఇవన్నీ కూడా తక్‌ 
దీర్‌ కు సంబంధించిన విషయాలే అని బదులిచ్చారు. 

ఇలా ధర్మరక్షణలో ప్రపంచ ప్రజలు చేకూర్చగల లాభనష్టాలను ఖాతరు చెయ్యకుండా 


భారమంతా దైవంపైనే మోపి, తనకు కావలసినదేదయినా దై వాన్నే అర్ధిస్తూ జీవించే 
వ్యక్తికి దై వికమయిన రక్షణ, ఆయన కారుణ్యం (ప్రాప్తం కావడంలో ఆశ్చర్యమేముంది? 


12. మనిషి తనకు వచ్చిన కష్టాలను బాపుకోవడానికి చేసే వివిధ (ప్రయత్నాలు 
సయితం దై వ నిర్ణయాలకు లోబడే చేస్తాడు అని, దైవం చేసిన తుది నిరయం ఏదో 
త్రనకు తెలియదుగనక మనిషి తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ ఫలితాలను 
దై వానికి వదలి వెయ్యాలని ఈ హదీసు మనకు బోధిస్తుంది. 


12 (ప్రవక్త ప్రవచనం 


WO I EE gr) 
Pred Wr we i ny Se ౨ se AA 
bile yA te ds రక ss! gl య రఘ 
ren (లల లో Pr > శ 9) లి రల 
ఓమ రు Fare: రూ కు ఉట ము 
| సో జు. లో |r 
Blea rE) య RB CEUs 


13. (ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లమ్‌) (పబోధించగా 
ఇబ్బు మస్‌ఊద్‌ (రజి అల్లాహు అన్‌ హు) ఉల్లేఖించారు: (పళయదినాన 
(పతి మనిషిని ఆయిదు విషయాలను గురించి (పశ్నించనంతవరకు అతని 
పాదాలు కదలజాలవు. ఆ అయిదు విషయాలు ఇవిః (1) జీవితం ఏ 
పనుల్లొ గడిచింది? (2) యొవ్వన శక్తి సామర్థ్యాలు ఏ పనుల్లో వినియోగ 
మయ్యాయి? (3) ధనం ఎక్కణ్ణుంచి సంపాయించావు? (4) ఎక్కడ 
ఖర్చు చేశావు? (5) అర్జించిన జ్ఞానాన్ని ఎంత వరకు ఆచరణలో పెట్టావు? 
(తిక్శిజి) 

“ye wr TTD పీ న భ్‌ ys” 9 ” 

a cae మయి! | ప్రయరే సమ BIE Am 

2127 ఫి ల బంట (4 వం ఏల 93% Er, అం ఎల hrm అల 

వారు! ఆట ఉండు భు ద్ర లమ మో (క్ట 
Ural Lele అర. స 


14. ఇబ్బు మస్‌ఊద్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖించారు, మహా(పవక్త (సఅసం) 
ఇలా (ప్రబోధించారు: నేను ప్రారంభంలో మీకు సమాధుల సందర్శనాన్ని 
నిషేధించాను. అయితే ఇప్పుడు సమాధుల్ని సందర్శించండి, సమాధుల 
సందర్శనం (ప్రపంచం పట్ల అనాసక్తిని కలగజేస్తుంది పరలోకాని ్న జ్ఞాపకం 
చేస్తుంది. (మిష్కాత్‌- 
ఈ అయిదు ప్రశ్నలకు సమాధానం అభించనంతవరకు మనుషులను 
గురించి తీర్పు జరగదన్న మాట. ఈ ప్రశ ల్ని ఓసారి పరిశీలిస్తే తెలుస్తుంది జీవితం 
లోని అన్ని రంగాలు, అన్ని విషయాలు వీటిలో చేరి ఉనా ఎయని. దైవం మానవునికి 
ఈ లోకంలో పెట్టిన అసలు పరీక్ష ఈ అయిదు ప్రశ్నల చుట్టు పరిభ్రమిస్తుందన్న 
యదార్ధం కూడా కాస్త ఆలోచిస్తే తేలిపోతుంది. అందువల్ల మృత్యువు రాక పూర్వమే 


13. 


ఇస్టామ్‌ మౌలిక అంశాలు 13 


Pe 


చే! ea! UI IE RE Eo) 
hac ts eet రడ దుప 


వో 7” 


WEE 


ఇ 


న్‌ లోగోలో rr 


Els ct sw తయిగషక్స రమయ దరి; 
ల రరుద్రిద త తట్టడం Ee దిశ ర Ul AS 
(cdl El Eg 


15. అబ్బుల్దాహ్‌ బిన్‌ ఉమర్‌ (రజిఅన్‌ ఉల్లేఖించారు: ఒకసారి [ప్రవక్త 
మహనీయులు (సఅసం) నా భుజం పట్టుకుని, “నీవు (ప్రపంచంలో ఓ 
పరదేశీలా లేదా బాటసారిలా జీవించు అని బోధించారు. ఇంకా ఇబ్బు 
ఉమర్‌ (రజిఅన్‌) ఇలా పలికేవారుః రాత్రి వస్తే ఉదయం కొరకు నిరీక్షిం 
చకు, తెల్లవారితే రాతి కొరకు వేచి ఉండకు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు 
అనారోగ్య కాలం కొరకు సత్కార్యాలను సమకూర్చుకో, జీవితకాలంలో 
మృత్యుకాలం కొరకు సదాచరణలను సమాయత్రపరచుకో. (బుఖారి 





ఈ అయిదు ప్రశ్నలకు సరయిన సమాధానం ఇవ్వగలిగేలా జీవితాలను మలచుకోవడం 
విశ్వసించినవారి ఉత్తమ లక్షణం. 


14. లోగడ (ప్రవక్తల సహచరులు తమ (ప్రవక్తల సమాధుల్ని, తమ సంఘ 
సంస్కర్తల సమాధుల్ని ఆరాధనాలయాలుగా మార్చుకుని వారి ద్వారానే తమ 
కోరికలు ఈడేరుతాయని భ్రమలకులోనై ఆ ప్రవక్తల ప్రబోధమయిన ఏకేశ్వరో పాసనను 
విస్మరించారు. ఈ యదార్భాన్ని గుర్తుంచుకునే ప్రవక్త మహనీయులు (సఅసం) 
తొలుత తన అనుయాయులు గోరీల వద్దకు, ఖనన వాటికలకు పోరాదని శాసించారు. 
ఆ తరువాత తన సహచరుల్లో దేవుని ఏకత్వపు భావన పటిష్టమైందన్న నమ్మకం కలిగి 
నప్పుడు, సాధారణ మనుషులు, సంస్కర్తలు, మహనీయులు అటుంచి ప్రవక్తలు 
సయితం మానవులే వారిలో స్వతహాగా ఎలాంటి మానవాతీత శక్తుల్లేవు అన్న విశ్వాసం 
తన అనుయాయుల్లో దృఢమయిన తరువాత పరలోకాన్ని, మృత్యువును గుర్తుకు 
తెచ్చుకునేందుకు ఖననవాటికలకు పోవచ్చని, గోరీలను సందర్శించి, తాము కూడా 
ఆ విధంగా ఆ మట్టిలో కలసిపోవలసిందే అన్న నిజాన్ని మరువకుండా ఉండాలని 
ఆనతి ఇచా ఎరు. 


15. రాత్రి వస్తే ఉదయం కొరకు నిరీక్షించడం అంటే, ఫలానా మంచి పని రేపు 
చేసుకుందాం అన్న అలసత్వం చూపడం అన్నమాట. ఏ సమయంలో ఎంత మంచి 


14 ప్రవక్త (ప్రవచనం 


LS iE ౮ 32 » wt 97 
Wea 06 లేళ G39 Oo లా 01D) 


ఈరడు ఇడ గ్రహ దుక] షరప్త క ర 5 ట్ల 
BE Sao) - Eb రకు ఉక్క ఈష గ్రరు శం bs 
(GE 
16: ఆమ్‌ ఇబ్బు మెమూన్‌ ఉల్లేఖనం (పకారం, ఒకసారి మహనీయ 
ముహమ్మద్‌ (సఅసం) ఒక వ్యక్తికి ఉపదేశం చేస్తూ ఇలా సెలవిచ్చారు: 
“అయిదు విషయాలను మరో అయిదు విషయాలకు పూర్వం మేలై నవిగా 
భావించు. (1) యొవ్వనాన్ని వృద్దాప్యానికి పూర్వం (2) ఆరోగ్యాన్ని 
అనారోగ్యానికి పూర్వం (3) కలిమిని లేమి దాపురించక పూర్వం, (4) 
తీరికను నిమగ్నతకు పూర్వం, (5) జీవితాన్ని మృత్యువుకు పూర్వం. 


రో! త] లకక క్రయ రకం 


a (తు 
గ్‌ Pal 
ణి త్తి భం TY Po z 3 ల్‌ లో 15 
సా కు క కా క వో హయత్‌ ౨ dvds 
yy 
NE ఇ 


న ల ఈ లొ 7 Td PITTI TAT ITT 
యకపల ప నడం మేడ వ రక క్ట ర్రయ తరయ 
(౮ ఆదా వటం లాడు! ఆలగ డం ర్త తవ 
కార్యం చేసుకోగలిగేందుకు అవకాశం లభిస్తుందో దాన్ని అప్పుడే వినియోగించుకోవాలి. 
ఎవరికి తెలుసు అనారోగ్యమో, మ ఎత్యువో వచ్చి, ఉన ఎ ఈ వ్యవధిని కాస్తా పూర్తిగా 
మింగివేస్తుందో ఏమో! 
16. మనిషి సాధారణంగా పశ్చాత్తాపం చెందే అయిదు ముఖ్యమయిన సందర్భాలను 
దైవ సందేశవారులు ఈ వాదీసులో సూచించారు. వృద్ధాప్యం, అనారోగ్యం, లేమి, 
తలకు మించిన పనులు తలపై వేసుకుని తలమునకలయి ఉండటం, మృత్యువు 
గడియలు సమీపించడం. ఈ ఐదు సందరా ఎలానూ మనిషి ఎంత తల బాదుకునా [| 
పోయిన తన యొవ్వనం, ఆరోగ్యం, కలిమి, తీరిక, జీవితం తిరిగి రాజాలవు. అందువల్ల 
వజ్ఞతగలవారు ఈ ఐదు సందర్భాలు రాకపూర్వమే తమ జాగ్రత్తలో తాముండి 
లభించిన వ్యవధిని సద్వినియోగం చేసుకుంటారు. 


ఇస్టామ్‌ మౌలిక అంశాలు 15 


17. అబూ అయ్యూబ్‌ (రజిఅన్‌) ఉల్లేఖించారు: “ఒక వ్యక్తీ |పవక్త 
మహనీయుల సన్నిధిలో హాజరై నాకు ఏదై నా బోధించండి, అది క్షుప్తంగా 
ఉండేలా బోధించండి" అని అర్థించాడు. అప్పుడు దైవప్రవక్త (సఅసం) 
“నీవు నమాజ్‌ లో నిలబడినప్పుడు వీడ్కోలు పుచ్చుకుంటున్న వ్యక్తిలా 
నమాజ్‌ చెయ్యి, మాట్లాడేటప్పుడు, ఆ తరువాత శేపు క్షమాపణ చెప్పు 
కోవలసివచ్చే ఏ మాటనూ పలుకకు, ఇతరుల చేతుల్లో ఉన్నదాన్ని గురించి 


పూర్తిగా ఆశలు వదలుకో.” (మిషా ల్‌) 


Braz ACY “ww ౮ PP 9౮ 
OE షమ Sh త డ్రం! Sse SAE ln) 
టీ క గ నా ఎల్‌ ళు rr sh క pe 
Eg ze ద రు రు! ఈయ! ఆయము! తోక 
“4 లో న్‌ స 4 శ “ >» Pa ల్‌ fp న తాలి య తో 

EU SAE Ae TSI డ్రి పయి 

గ్‌ 

2 సద, షష త క tA SiC శ రో నత WALT yA 
(| యట gw Sol rofl Las పంకా 
IE a AAAs AT 
Deel - Od AE AEG AEE, 


(GEA 





17. క్లుప్తంగా ఉండేలా బోధించమని కోరింది ఆ బోధన జ్ఞాపకముంచుకునేలా 
ఉండాలన్న దృక్పథంతోనే, వీడ్కోలు పుచ్చుకోవడం అన ్నదానికి ఈ ప్రపంచం 
నుండి వీడ్కోలు అని అర్థం చేసుకోవాలి. నమాజ్‌ చేసేటపు ఏడు ఇదే నా చివరి నమాజ్‌ 
అన్న శ్రద్ధాభక్తులతో, ఏకాగ్రతతో తిరిగి నమాజ్‌ చేసే భాగ్యం లభిస్తుందో లేదో అనే 
తపనతో చెయ్యాలన్న భావం ఇందులో ఇమిడి ఉంది. ఒకవేళ పొరపాటున 
ఎప్పుడయినా నోరు అదుపుతప్పినప్పుడు పశ్చాత్తాప్పడి క్షమాపణ చెప్పుకోక తప్పదు. 
కాని ఆలాంటి అవకాశం రానివ్వకుండా మసలుకోవాలన ్నదే ఇందులోని బోధన 
సారాంశం. పరలోకంలో జవాబు చెప్పుకోవలసి ఉందని నమే శ్ర వ్యక్తి మాట్లాడేటప్పుడు 
సదా ఆచితూచి మాట్లాడుతాడు. ముందు నోరు జారడం, ఇష్టం వచ్చినట్టు వదరడం 
తరువాత దానికి పశ్చాత్తాప్పడ క్షమాపణలు చెప్పుకుంటూ తిరగడం విశ్వసించినవారి 
రక్షణం కాదు. జీవితంలో (ప్రతి అడుగూ జాగ్రత్తగా వెయ్యడమే పరలోక విశ్వాసానికి 
నిదర్శనం. పరులకు ఉన్నది మవకు ఇస్తారని ఆశించడం, మనం కష్టపడి సంపాదించ 


16 (ప్రవక్త ప్రవచనం 
18. ఉక్‌ బా బిన్‌ ఆమిర్‌ (రజిఅన్‌) ఉల్లేఖనం [పకారం మహనీయ 
ముహమ్మద్‌ (సఅసం) ఇలా (ప్రబోధించారు! “తన దాసుడు అపరాధాలూ 
అవిధేయతలు ఎన్ని చేసినా అల్లాహ్‌, అతనికి అతని అభిలావు కోరికల 
కనుగుణంగా (ప్రాపంచిక వరాలు (ప్రసాదిస్తూ ఉన్నట్లు మీరు గమనిస్తే ఇది 
(దైవం తరపున) లభించే సడలింపు అని తెలుసుకోండి” అని (ప్రవక్త 
మహోదయులు (సఅసం) సెలవిచి ')- “వారు, తమకు ఏ విషయాలనయితే 
ఉపదేశించడం జరిగిందో వాటిని విస్మరించినప్పుడు మేము వారికై అన్ని 
విషయాల ద్వారాలు తెరచివేశాము. చివరికి వారు తమకు అను గహి ంచిన 
వరాలలో ఆనందంతో తేలియాడుతున్నప్పుడు మేము అకస్మాత్తుగా 
వారిని పట్టుకున్నాము. వారున్నూ ఒక్కసారిగా నిరాశావహులై పొయ్యారు 
(6:44 అనే ఆయత్‌ని పఠించారు. (మిషా ల్‌) 


CP - స్తీ srt ఫ్‌ లనీ లో 
చు! లేపు ౮ రకు య1ఢఈళళ లు ఉమ! ర్రమాూ(14 
% 


| లో 
| న్‌ా eh 4923 త్య నే కం. 
ఆడితే యం అకు de Aas tris 
న 3 L “ia త జ టీక 
నలు చు! Gl EI Ds టి! dle sts 


WAU CONSTI sls దీం 
ట్‌ క ® అ ల 

ఉత t ణ్‌ 3 వి న్య టల [0 | € శీ “2 గ్‌ 
TTC SOU ee 


19. హ్మజత్‌ ఉమర్‌ బిన్‌ ఖఇత్తాబ్‌ (రజిఅన్‌) (పవక్త మహనీయులు 
సెలవిచ్చినట్లు ఉల్లేఖించారు: మనీషి చేసే కర్మలు ఫల(పదం కావడం 
అన్నది అతని సంకల ఏంపై ఆధారభూతమయి ఉంటుంది. మనిషికి తాను 
సంకల్పం చేసుకున్నదే [ప్రాప్తమవుతుంది. తదనుగుణంగా ఎవరయితే 
కుండావే అన్నీ మనకు సవ్యంగా అమరాలని కోరుకోవడం. ఏవరో ఏదో చేస్తారన్న 
ఆశలతో పేక మేడలు కట్టుకోవడం, ఊహాసాధాల్డ్‌ వివరించడం మనిషిని కర్తవ్యశూన్యునిగా 
మారుస్తాయి. అందువల్ల తన వద్ద ఉన్న దానిపై, తాను సంపాదించుకున ్న దానిపై 


తన శక్తీసామర్భ్యాలపై మనిషి తృప్తి చెందాలి, వాటి ఆధారంగా జీవిత పథకాన్ని 
రూపొందించుకోవాలి. 


ఇస్టామ్‌ మౌలిక అంశాలు 17 


అల్హాహ్‌ ఆయన (ప్రవక్తల మార్గం వై పునకు హి (జత్‌ చేస్తారో వారి హి (జత్‌ 
నిజంగానే అల్హాహ్హ్‌ ఆయన ప్రవక్త మార్గంలో పరిగణించబడుతుంది. మరెవ 
రయితే ప్రపంచ ప్రయోజనాలను సాధించడానికి ఆ వె పునకో, పెళ్ళాడ 
డానికి (స్త్రీల వై పునకో హి(జత్‌ చేస్తారో అతని హి(జత్‌ నిజానికి అతడు 
దేనికొరకు హి |జత్‌ (సంకల ఏ౦) చేస్తాడో దానికై చేసినదిగానే పరిగణించబడు 
తుంది.” (బుఖారి, ముస్తిం) 


బె 


చంప హో! OIE OE Sule) 
దర ము ఆటకు రడ రము! ఏడ 


లో (ల > యే థ్రీ లా రి రా లో | స్‌ 1» 
Ale OLE OE మీ! das త్రయ Riss 
లి ! ల వన లు Pra బీ 
IIIA EA] J Bsa; రి టటు! 


ల లో 


చ్‌ 


ల 


శి 





18. ఏ-వ్యకి అయినా లేదా జాతి అయినా (ప్రాపంచిక సిరిసంపదల్లో, అధికార 


వ్‌ 

హోదాల్లో ఉన్నంత మాత్రాన దాన్ని చూసి ఇలాంటివారిపట్ల అల్లాహ ప్రసన్ను 
డయి ఉన్నాడని భావించడం సరయింది కాదు. నిజానికి ఇది కఠిన పరీక్షకు ఓ 
రూపం. ఇలా ఐశ్వర్యాలను ప్రసాదించిన తరువాత అపరాధులయినవారిని దె వాాగవాం 
వచ్చి అకస్మాత్తుగా పట్టుకుంటుంది. 

దైవం నిర్ణయించిన పట్టువిడుపుల సూత్రం ఏ విధమయిందంటే గాలం వేసిన తరు 
వాత అది చేపకంఠంలో చిక్కుకోగానే వేటగాడు దాని ఎ బయటికి తీయడు. దారాన్ని 
బాగా వదులుతాడు. చేప తిరిగి తిరిగి బాగా అలసిపోయిన తరువాత ఒక్క సారిగా లాగి 
బయటపడేసుకుంటాడు. కాని ఈ మధ్య తెలివి లేని చేప, తాను స్వేచా ఎ వాతా 
వరణంలో తిరుగాడు తోందని అనుకుంటే దాని ఎ ఎవరయినా చెయ్యగలిగిందేముంది? 


19. మనిషిసంకల్ఫ్సం, అతని చిత్త స్థితి పైరణలే సకల ఆచరణలకు మూలమన్నది 
మనకు తెలిసిందే. అయితే దైవం దృష్టిలో ఏ కార్యమయినా ఫలప్రదం కావాలంటే, 
దానికీ దైవం తరపున గుర్తింపు లభించాలంటే, సత్కార్యానికి పుణ్యఫలం ప్రాప్తం 
కావాలంటే ఈ సంకల్ప శుద్ధియే అవసరం. బయటికి ఎంతగా ఉత్తమమయిన, పుణ్య 
(పదమయిన కార్యంగా అగుపించినా చేసేవాని మనసులో దానికి (ప్రేరక శక్తి కేవలం దైవ 
ప్రసన్నత కాకపోతే దైవం ప్రసాదించే (ప్రతిఫలం లేక పుణ్యఫలం (ప్రాప్తం కాదు. ఈ 
విషయాన్నే చాటి చెబుతోంది ఈ వాదీసు. 


18 ప్రవక్త ప్రవచనం 
20. అబూ మూసా(రజిఅన్‌ ) ఉల్లేఖించారు: “ఒక వ్యక్తి (ప్రవక్త మహనీయుని 
సన్నిధిలో హాజరయ్యాడు. అతడు, “మనిషి యుద్దఫలం కొరకు పోరాడుతాడు, 
మనిషి తన పర్మాక్రమం (ప్రదర్శించడానికి పోరాడతాడు (వీటిలో) ఎవరు 
దై వమార్గంలో పోరాడే యోధుడు?” అని (ప్రశ్నించాడు. దానికి మహనీయ 
ముహమ్మద్‌ (సఅసం) ఇలా సెలవిచ్చారు, “ఎవరయితే దైవ వచనం 
సమున్నతం కావాలని పోరాడతాడో అతడే (దై వ మార్గంలోని యోధుడు)” 

(సహీవ్‌ ముస్త్రమ్‌ం 


, ఫ్‌ ప్రీ శ శ LAL APP నాం 
WUT AEP AIOE EEE త్త (౯) 
FZ nV Mrs nD yr న. si gl crf 
BEE LES SIRE En Oo) 
MAY GE Fob) SUT 


21. (ప్రవక్త మహనీయులు (సఅసం) (పబోధించినట్లు అబూ హురై రా 
(రజిఅన్‌ ) ఉల్లేఖించారు: అల్హాహ్‌ మీ ముఖాలను, మీ సంపదల్ని చూడడు. 
మీ ఆంతర్యాల (సంకల్పాలును, మీ ఆచరణలనూ చూస్తాడు. 


( ముస్తీం, మిష్కా-ల్‌ . లీ 


క్‌ ట్ట Ge లీ | sr MLN 

Aas eal! ఆటు! Ys OE OE UG! ర] 6 
>>» ఫి క జ పీ sa ప: 3 ఓ Tr 4b Ta >” 

రట య టు Eww mw EE 


( ధట! UE} 13 0120) 


20. (ప్రజలు ఎవరిని గురించి ఏమని అనుకున్నా దైవం దృష్టిలో అతని స్థానాన్ని 
నిర్ణయించేది అతని (ప్రేరణ లేక సంకల్పమే అని చాటే మరో వాదీసు ఇది. 

21. ప్రపంచంలో మనిషి పొందే హోదా, గుర్తింపు, ప్రతిష్టలు, అతని రూపు, 
వంశం, సిరిసంపదలు అన్నీ అతడెంతో పుణ్యవంతుడని చాటి చెప్పినా దైవసన్నిధిలో 
అసలు పనికివచ్చేది అతని మనో స్థితి, చిత్తశుద్ధితో కూడుకున్న ఆచరణలే అని దీని 
ద్వారా మనకు బోధపడుతుంది. 


ఇస్టామ్‌ మౌలిక అంశాలు 19 


22. హజత్‌ అబూ ఉమామా (రజిఅన్‌ ) ఉల్లేఖనం (ప్రకారం మహాప్రవక్త 
(సఅసం) ఇలా (ప్రబోధించారు. ఎవరయితే అల్లాహ్‌ కొరకు మనుషుల్ని 
(పేమించాడో, అల్లాహ్‌ కొరకే ద్వేషించాడో, అల్లాహ్‌ కొరకు ఏదయినా 
ఎవరికయినా ఇచ్చాడో, మరి అల్లాహ్‌ కొరకే ఏదయినా ఇవ్వడం మాను 
కున్నాడో అతను తన విశ్వాసాన్ని పరిపూర్ణం గావించుకున్నాడు. 
(అబూదావూద్‌ ) 
యవ RE ie OI 06 EAE err) 
sos శప జు! రే రగా eran స్త 
(లో యవల లా టోలు టో! 
23. హబత్‌ ఆయిషా (రజి అల్లాహు అన్‌ హా ఉల్లేఖనం: “ప్రవక్త 
మహనీయులు (సఅసం) ఇలా ప్రబోధించారు, “సదాచరణను మీ శక్తి 
మేరకు పాటించండి. ఎందువల్లనంటే అల్లాహ్‌ (పుణ్యఫలాన్ని (ప్రసాదించ 
డానికి) ఏ మాతం విసుగుజెందడు- మనిషి (సదాచరణ చేస్తూ) విసుగు 
చెందేవరకు 1!” (బుఖారి) 


ట్వ డర 315 4 OT | ఉహు! ss అంక 
2A యల [౮ లల ల TELAT CT 
ఆస రీస షర 16 4 ల్‌; 
“pn 7 we rst, A 
TIAN EE లంట RO AG SGI 


OF We dls ఈ JE EE Elen 
POD 





22. అల్లూ. కొరకు అన్నదానికి అల్లూ ప్రసన్నత బడయటానికి, ఆయన 
(ప్రేమను చూరగొనడానికి అని భావం. ఏది చేసినా దైవం కొరకు చేసేవారి చిత్తశుద్ధిని 
గురించి ఇక్కడ చెప్పే అవసరమేముంటుంది? అలాంటి వారి విశ్వాసాన్ని గురించి 
కూడా ఎలాంటి సందేవముండదు. అయితే ఇది చిత్త ప్రవృత్తికి సంబంధించిన 
విషయం, చిత్త స్థితిని దైవం తప్ప ఇతరులు ఎలా లెక్కగట్టగలరు? 


౨౮ 


(ప్రవక్త (ప్రవచనం 


24. హ(జత్‌ అబ్బుల్హా బిన్‌ అబ్బాస్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖించారు, “అజ్ఞాన 
కాలంలో (పజలు అనేక పదార్థాలు తినేవారు, ఇంకా అనేక పదార్థాలను, 
మొగం మొత్తడం వల్ల మానేసేవారు. ఆ తరువాత అల్లాహ్‌ తన (ప్రవక్తను 
పంపాడు, [గంథాన్ని అవతరింపజేశాడు, హలాల్‌ అయిన దాన్ని హలాల్‌ గా 
నిర్ణయించాడు, హరామ్‌ అయినదాన్ని హరామ్‌గా నిర్ధారించాడు: ఇప్పుడు 
ఆయన దేన్నయితే హలాల్‌ గా న్నిర్ణయించాడో అదే హలాల్‌ . ఆయన దేన్ని 
హరామ్‌గా చేశాడో అదే హరామ్‌. మరి దేని విషయంలో (ఏ ఆదేశమూ 
ఇవ్వకుండా. మౌనం వహించాడో అది మన్నించబడుతుంది.” 


(ఆబూదావూద్‌ ) 


GAs ఎయు! టు! OS 06 EL రాగం 


దేరారు! తసి! ప్రై 61తో పదమ 
(ద sired tes slg 


25. హజత్‌ హుజై ఫా(రజిఅన్‌ ) ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహనీయులు, 
“కలిమిలో "మధ్యే మార్గం ఎంత ఉత్తమమయింది! లేమిలోనూ మధ్యే 
మార్గం ఎంత ముంపు యింది. అలాగే ఆరాధనల్లోనూ సంతులిత విధానం 
ఎంత శుభ(పదమయింది.” అని నుడివారు. (కన్‌జాల్‌ ఉమ్మాల్‌) 


23. మంచి పనులు చెయ్యడంలో ఒక్కోసారి అతివాదానికిపోయి పుణ్యఫలం 
పొందే ఆకాంక్షతో అలివికానివన్నీ నెత్తిన వేసుకుని బాధపడటం కొందరి మామూలు. 
అలాకాకుండా చెయ్యగల కారు కొన్నయినా సరే సదా చేస్తూ ఉండటం వల్లి 
పుణ్యఫలం దక్కడమేకాక తృప్తి, సంతోషాలూ (ప్రాప్తమౌతాయి. అతివాదానికిపోయి 
ఎదేదో చెయ్యాలనుకొని తీరా చేతకాకపోవడం వల్ల ఏదీ చెయ్యని స్థితికి లోనవడం 
ఏ మాత్రం అభిలషనీయం కాదు. దైవం మటుకు మీరెంత కృషి చేసేనా దానికి తగిన 
(ప్రతిఫలాన్నివ్వడంలో ఏ మాత్రం కొరత చూపడు. అంటే అల్లా త క్షమాగుణాన్ని, 
పుణ్యషలాన్నిచ్చే గుణాన్ని ఎన్నటికీ నిలుపుదల చెయ్యడు” మ షి తన అవివేకం 
వల్లి, వివేచనాశూన్యమైన నడతవల్లి దాన్ని కోల్పోతాడు. 


24. అజ్ఞాన కాలంలో తమ మనోకాంక్షలే మార్గదర్శకాలు కాగా ఇష్టమయినవన్నీ 


ఇస్టామ్‌ మౌలిక అంశాలు 21 


Ds Mei! పత! OS OE రత పిత్త Sry 

Es! Breen ఉర కార్చు! సయ్య ససయపరంరు! ద్ర! 

చిమ GE ss యంపి! త 
(ir లలో! లేన! 


26. హ(జత్‌ అబూహురై రా (రజిఅన్‌ ) ఉల్లేఖనం (ప్రకారం, (ప్రవక్త మహ 
నీయులు (సఅసం) ఇలా సెలవిచ్చారు: “ధర్మం సులువయినది. ఏ వ్యక్తి 
అయినా ధర్మంతో పోటీకి పాల్పడితే ధర్మం అతనిపై ఆధిక్యతపాందడం 
తప్ప మరేమీ జరగదు. స్మకమంగా వ్యవహరించండి. మధ్యేమార్లాన్ని 
అవలంబించండ్తి సదా (పసన ్నవదను అయి ఉండండి, ఉదయం, సాయం[తం 
కొంత భాగం రాతి సమయాల్లో (ప్రయాణం ద్వారా సహాయాన్ని 
అర్థించండి. క (మిష్కాల్‌. 





తినేవారు, ఇష్టం కానివి వదిలేసేవారు. ఇస్లాం ఆవిర్భావం తరువాత దైవం తరపున 
మానవులకు “మేలయినవనీ ్న హలాల్‌ ( ధర్మసమ్మతంగానూ, కీడు కలిగించేవి హరామ్‌ 
(అధర్మమయినవింగాను ములగ. మౌనం వహీించడమంటే ఇటు స్పష్టంగా 
_ అనుజ్జనూ ఇవ్వకుండా అటు పూర్తిగా నిషేధించకుండా వదలివేసిన పదార్థాలని అర్ధం. 
వాటి “విషయంలో అనవసరంగా ఆరా తీయడం, రంధ్రాన్వేషణ జరపడం భావ్యం 
కాదు. షరీఅత్‌ రీత్యా వాటినుపయోగించు కోవడంలో తప్పులేదు అని భావం. 


25. తన అనుయాయులను సతతం మధ్యే మార్గాన్ని అనుసరించడానికే (ప్రేరేపంచారు 
(ప్రవక్త (్రేషలు (సఅసం). ఏ స్థితిలోనూ హద్దులు మీరి ప్రవర్తించడాన్ని ఖండించారు. 
కలిమిలోను, లేమిలోనూ ఏ సపరరగానయులే. సంతులిత వైఖరిని అవలంబించాలని 
కోరారో అదే విధంగా ఆరాధనల్లోనూ అతివాదానికిపోయి అలవికాని శ్రమకు గురికారాదని, 
ధర్మం సదా మధ్యస్థవిధానానే ఎ అభిలషిస్తుందని (ప్రబోధించారు. 


26. మత సంబంధమయిన విషయాల్లో అతిశయానికి, అతివాదానికీ పోయేవారు 
ధర్మంతోనే కుస్తీపడాలని, అంబే ధర్మంకోరే శమకన్నా అధికంగా శ్రమపడాలని 
అభిలషించేవారు ధర్మానికయితే ఏ హానీ కలిగించలేరు కాని' తామే చివరికి ఓడిపోయి, 
ఒక్కోసారి పతనావస్థకు గురికావలసి వస్తుంది. ఏ విధం: గానయితే యాల చేసే 
వ్యక్తి రేయింబవళు ఇ ఎడతెగకుండా ప్రయాణం చేస్తూనే ఉండడో, ఇంకా ఏ విధంగా 


22 ప్రవక్త ప్రవచనం 


55; చు! తీ! ముర! ger 


Pad 


ey వ్‌ ఈల 3 GC Ee Pts స $d రా ము సన 
గ్ర న షె మ. శ 
Re nan అనేస రాక 


27. హ్మజత్‌ హుజై ఫా (రజిఅన్‌ ) ఉల్లేఖనం: (పవక్త మహనీయులు ఇలా 
సెలవిచ్చారు, “విశ్వసించిన మనిషి తన్నుతాను అవమానపరచుకోవడం 
భావ్యం కాదు.” దానికి అక్కడున్న వారు “విశ్వసించినవాడు తను తాను 
ఎలా అవమానపరచుకుంటాడు?” అని (ప్రశ్నించగా ఆయన్న “భరించలేని 
పరీక్షలో తన్నుతాను పడవేసుకుంటాడు” అని సమాధానమిచ్చారు. - 


(మిష్బా_ల్‌- తిర్మిజు 


ar బ్‌ \ టు యా ri Pd We yyw లభ yr 
CEERI ele లో! తూగు 


ల! శ | త్‌ ళా 


జ్‌ 1 య 1 వ ఇతో లి (య లని ws 

JE ls GI SEDER రీరడ OG oe 
కో “ Pe నల ఈ. PP Re 

చక తక పు కు దుప రాతీటబు[పే! 


28. హ్మజత్‌ అనస్‌ (రజిఅన్‌) ఉల్లేఖించారు, “ఒకసారి ఓ వృద్దుడు తన 


ఇద్దరు కొడుకుల ఆధారంతో కాళ్ళీడ్చుకుంటూ పోవడాన్ని (ప్రవక్త మహ 
నీయులు (సఅసం) చూసి, ఇతనికేమయింది? అని అడిగారు. దానికి, “ఆ 
వ్యక్తీ కాలినడకన బై తుల్లావ్‌ (దైవ గృహం-కాబా)కు పయనించాలని 
మొక్కుకున్నాడు” అని జనులు బదులిచ్చారు. అప్పుడు నాయక(శ్రేష్టులు 





నయితే చల్లని వేళల్లో ప్రయాణం చేస్తాడో, ఇంకా ఏ విధంగానయితే మిగతా సమ 
యాల్లో తాను వశ్రాంతి తీసుకుని తన వావానానికీ విశ్రాంతి కల్పిస్తాడో అదే విధంగా 
ధర్మపథగామి కూడా మెలగాలి. తన కక్తీనిమించిన (శ్రమభారాన్ని, ప్రవక్త సంప్రదాయానికి ' 
భిన్నంగా అదనపు ఆరాధనల పాటింపును నెత్తిన వేసుకోవడంలాంటి విధానాలన్నీ 


అతిశయ విధానాలు, ధర్మంలో అతివాదపు పు ద్వారాలు. వీటని ్నంటికీ దూరంగా 
మెలగడమే మధ్యేమార్గం. 


ఇస్తామ్‌ మౌలిక అంశాలు 23 


(సఅసం) “ఆ వ్యక్తి తన్నుతాను ఈ యాతనకు గురి చేసుకోవడం పట్ల 
ఆల్హాహ్‌ అతీతుడు” అని పురమాయించి ఆ వ్యక్తిని వాహనంపై ఎక్కి తన 

య a 
(పయాణాన్ని పూర్తి చెయ్యమని ఆదేశించారు. 


IAI AOE dE లప్పైయాయడు! ఏం re) 
లో సయ లిం టీ లో ళ్‌ 2 yf ౨జీ UD 
BEINGS LOI REG Ies టం బు! ఈ. 


రకస లద SUSE ళల గ ELE 


ళో 


rds ర తట్లప ఈక :డ తుద తడు 


Seg BIAS as a IO డవ 
SALE షమ క St 2 SE 


DEN యడ ep Mey త్రుటి శక్త క గ్రడత్త 
భర జిన ర్రడీ ys అస (పళ్ళ కా హా 22 
Ele ఆట Drs త్వ E3595 


27. “భరించలేని పరీక్ష అనంటే మనిషి తన తాహతుకు మించిన శారీరక, 
మానసిక, ధన సంబంధమయిన ఆరాధనలు ఆచరించడానికి ఉద్యుక్తుడవడం అని 
భావం. అలవికాని సత్కార్యాలు చెయ్యాలని ఉబలాటపడటం, తీరా చెయ్యలేక 
అవస్థపడటం అవమానపరచుకోవడం కాకపోతే మరేమిటీ? 

28. ఆ వృద్ధుడు మొక్కుబడి అయితే చేసుకున్నాడు కాని తన వృద్దాప్యం వల్ల 
నడచి వెళ్ళడం సాధ్యమవడం లేదు. అందువల్ల కొడుకుల ఆధారంగానయినా సరేఆ 
మొక్కుబడిని తీర్చుకోవాలన్న అతని నిర్ణయానికి కారణం, అలా (ప్రయాసపడి 
వెళ్ళినట్లయితే పుణ్యం అధికంగా (పాప్తమవుతుందని దేవుడు సంతుష్టుడవుతాడని 
అతని మూఢ నమ్మకం. ఆ మూఢ విశ్వాసాన్ని సంస్కరించడం మహాప్రవక్త బోధన 
లక్ష్యం. “అతను యాతనకు గురవడం పట్ల అల్లా ఆతీతుడు' అన్నదానికి భావం, 
అల్లోహి ఇలాంటి శ్రమకు తన దాసులయిన మానవులు లోనవడాన్ని ఇష్టపడడు. 
కంటే అర్థంలేని పూజాభావాల పట్ల ఆయన: నిర పెక్షాపరుడు. వీటితో ఆయనకు 
ఎలాంటి సంబంధంలేదు అని. 


29. వాజత్‌ అబ్బుల్లోహ (రజిఆన్‌ నిరంతరాయంగా రోజాలు పాటిస్తూ రాత్రిళ్ళు 


fA 


24 (ప్రవక్త ప్రవచనం 
29. హ్మజత్‌ అబ్బుల్లావ్‌ బిన్‌ అ(మబిన్‌ ఆస్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖనం: “దై వ 
సందేశహరులు (సఅసం) నన్ను సంబోధించి, “అబ్బుల్లాహ్‌, నీవు పగటి 
పూట రోజా పాటిస్తావని, ర్యాతివేళ నమాజ్‌ కై నిలుస్తావని తెలిసింది 
(నిజం) కాదా?” అని అడగ్గా నేను “అవునండి, నేను అలానే చేస్తుంటాను” 
అని బదులిచ్చాను. దానికి ఆయన ఇలా ఉపదేశించారు, “ఈ విధానాన్ని 
_ అవలంబించకు, రోజాలూ పాటించు, వాటిని విరమించడం కూడా చెయ్యి, 

రాతివేళ తహజ్ఞాద్‌ నమాజ్‌ కూడా చెయ్యి, విశాంతి కూడా తీసుకో. 
ఎందువల్లనంటే నీపై నీ శరీరానికి హక్కు వుంది నీ కంటికీ నీపై హక్కు 
ఉంది. నీ భార్యకు కూడా నీపై హక్కువుంది. నీ అతిథికీ నీపై హక్కుఉంది. 
ఎవరయితే జీవితాంతం రోజాలు పాటిస్తాడో అతను వాస్తవంగా రోజా 
పొటించినట్లు అర్థం కాదు. (పతి నెల మూడు రోజులు పాటించడం జీవిత 
కాలమంతా రోజూ పాటించడంతో సమానం. నెల నెలా మూడు రోజాలు 
పాటిస్తూ ఉండు. ఒక్క నెలలో (ఒకసారి పూర్తిగా) ఖుర్‌ ఆన్‌ పారాయణం 
చెయ్యి.” దానికి నేను, “నాకు ఇంతకంకే అధికంగా చేసే ఓపిక ఉంది” అని 
విన్నవించుకున్నాను. అప్పుడు ఆయన, “అయితే దావూద్‌ (అలైహిస్సృ 
లాం) మాదిరిగా రోజాలు పాటించు. ఇది ఉత్తమమయిన రీతి. ఒక రోజు 
రోజా పాటించాలి, మరుసటి రోజు విరమించాలి. వారంలో ఒకసారి దివ్య 
ఖుర్‌ ఆన్‌ పారాయణం పూర్తి చెయ్యి. ఇంతకంటే అధికం చెయ్యరాదు” 
అని సెలవిచ్చారు. (బుఖారి, మిష్కాల్‌. లీ 





పూర్తిగా నమాజ్‌లో గడుపుతూ ఉన్నారన్న సమాచారం కారుణ్యమూర్తి (సఅసం)కు 
తెలిసి ఆయన ఆ విషయం వాజత్‌ అబ్బుల్లోహితో (ప్రస్తావించారు. వాజత్‌ అబ్బుల్లోహై 
అత్యధిక పుణ్యఫలాన్ని ఆన్టించాలన్న ఆశతో అలా చేసినారన్న విషయం విదితమవుతూనే 
ఉంది. ఐతే ధర్మంలో సంతులిత మార్గం అవలంబించడమే వాంఛనీయం. ఆ మాటే 
బోధక శ్రేష్ణులు (సఅసం) ఈ ఉపదేశంలో తెలిపారు. దైవ సామీప్యం కొరకు 
ఇతోధికంగా కృషి చెయ్యవలసిందే కాని అది (ప్రాపంచిక బాధ్యతల పట్ల విస్మరణగా 
పరిణమించే క షికాకుండా ఉండాలి. శరీరానికి ఆవసరం మేరకు విశ్రాంతి లభించక పోతే 
అది అనతికాలంలోనే తిరగబడుతుంది. నిద్ర కూడా మానవావసరమే. శరీరానికి గల 
ఈ హక్కును కాదనే సాహసం ఎవరికుంది? అలాగే భార్యను చేసుకున్న వ్యక్తి ఆమె పట్ల 
ఉ పేక్షాభావం కనబరచి ఆవిడ కోరికలి ్న ఖాతరు చెయ్యకుండా రోజూ (వతాలని, 


ఇస్టామ్‌ మౌలిక అంశాలు 25 


30. హజత్‌ సఅద్‌ బిన్‌ అబి వక్కాస్‌ (రజిఅన్‌) ఉల్లేఖించారు. “హజ్ఞ 

తుల్‌ వదా సంవత్సరాన నా బాధ అధికమవడంచేత ప్రవక్త (శ్రేష్టులు నన్ను క్‌ 
పరామర్శించడానికి విచ్చేశారు. అప్పుడు నేను ఆయనతో, “నా బాధ ఎంత 
తీవ రూపం దాల్చిందో మీరు చూస్తూనే ఉన్నారు. నా వద్ద బాగా ధనం 
ఉంది. నా వారసురాలు కేవలం ఒక్క కుమార్తె మామే. నేను నా ధనంలో 
రెండువంతులు దానం చెయ్యవచ్చునా?” అని విన్నవించుకున్నాను. 
దానికి ఆయన వద్దని వారించారు. నేను “సగమో? అని అడిగాను, ఆయన 
దానికీ కాదు అనే పురమాయించారు. అప్పుడు నేను “పోనివ్వండి మూడో 
వంతు ఇస్తాను” అన్నాను, దానికి ఆయన, “ఆం మూడో వంతు సరి. 
అయినా మూడో వంతు కూడా ఎక్కువే. ఎందువల్లనంటే నీవు నీ 
వారసుల్ని శ్రీ మంతులుగా వదలివెళ్ళడం, నీవు వారిని బీదరికంలో, 
ఆకలిదప్వుల్లో వదలి మరణించగా వారు సహాయం కోసం ఇతరులముందు 
చెయ్యిచాచి అర్థించడం కన్నా ఉత్తమమయింది" అని సెలవిచ్చారు. 





నమాజులని సదా దైవధ్యానంలో గడిపితే ఆమె వాక్కులు నెరవేరే విధానం ఏది? 
అతిధులు వచ్చినా రోజాలు పాటిస్తూ వారిని మటుకు తినమంటే వారు కూడా 
ఇబ్బంది పడరూ? అందువల్లనే ఇలాంటి నఫిల్‌ రోజాలను అతిథుల కోసం 
విరమించడంలో తప్పులేదని షరీఅత్‌ అంటుంది. ఖుర్‌ఆన్‌ పారాయణం చెయ్యడమంటే 
చిలకలా వల్లించడం ఎంత. మాత్రం కాదు. పఠనంతోపాటు దాని అర్థాన్ని, సారాన్ని 
గ్రహించడం కూడా అవసరమే. అందువల్లనే మూడు రోజులకన్నా తక్కుువకాలంలో 
ఖుర్‌ఆన్‌ పఠనాన్ని పూర్తిచెయ్యరాదని మరో వాదీసు సూచిస్తుంది. 


26 (ప్రవక్త (ప్రవచనం 


TP CNET ళో 9 >, = 
EE dm! Syd Teg eslullyer) 

2 md వలి లైల, ల వలలో 
ye జే ర త. 
Pa 2 చా me 5 లో గైల్య ఎదో డ లక రట త్త (a 
We elas తర యుత rr EJ EN 


శ జ్‌ 


4 ; Sc = లో ఎ ష్‌ 
blo af రడ OS DDE యూ! (3 


ర్‌ 
క్ని 
CY Er 
క్‌ 
Cn CC 
\ 


31. మిక్టామ్‌ బిన్‌ మఆద్‌ యక్రబ్‌ (రజిఅన్‌) ఉల్లేఖనం (పకారం, 
ఆయన, (ప్రవక్త మహనీయులు (సఅసం) ఇలా సెలవియ్యగా విన్నారు: 
“స్వయంగా నీవు చేసే భోజనం నీకు సదకా; నీ సంతానానికి నీవు 
తినిపించేదీ నీకు సదకా; నీ భార్యకు నీవు పెప్టేడీ నీకు సదకా; నీ నౌకరుకు 
నీవు సెట్టదీ నీకు సదకాయే.” (ఆల్‌ అదబుల్‌ మ్మఫద్‌) 


Bua Cl - పధం 
CC 


3౦. దానధర్మాల్గోను అతిశయానికి, అతివాదానికి పోకుండా ఈ వాదీసులో 
వారించడం జరిగింది. వారసుల కోసం సంపాదించి వదలివెళ డం ఏ మాతం తప్పు 
కాదని దీనివల్ల తెలుస్తోంది. అతివాదపు ధార్మికతకు గురయిన కొందరు ప్రాపంచిక 
సామిని కూడబెట్టడమే తప్పుగా భావిస్తారు. ఈ వాదీసు ఆ భావాన్ని సమూలంగా 
తుడిచివేస్తుంది. పై గా వారసుల్ని నిరాధారులుగా వో ఇలా తన ధనాన్నంతా దానధర్మా ల్లో. 
ఖర్చు పెట్టడంకన్నా వారి కోసం వదలివెళ ఇడం సమంజసమని కూడా బోధపడుతుంది. 


ఇస్లామ్‌ మౌలిక అంశాలు 27 


32. దైవ (ప్రవక్త (సఅసం) బోధించినట్లు అబూజర్‌ (రజిఅన్‌ ) ఉల్లేభిం 
చారు: “ఒకసారి సుబ్‌ హానల్ల్హాహ్‌ అని పలకడం సదకా; ఒకసారి అల్హాహు 
అక్బర్‌ అని స్మరించడం సదకా; ఒకసారి అల్‌ హమ్బులిల్లాహ్‌ అనడం కూడా 
సదకా; ఒకసారి లా ఇలాహ ఇల్లల్లాహ్‌ అనడమూ సదకాయే. మంచిని 
ఆదేశించడం సదకా; చెడును వారించడం సదకా; మీలో ఎవరయినా తమ 
లైంగిక వాంఛను సంతృప్తపరచుకుంళే అదీ సదకాయే.” అప్పుడు అక్క 
డున్నవారు అడిగారు, “మూలో ఒకరు తన కోరికను తీర్చుకుంశు దానికీ 
కూడా అతను పుణ్యఫలానికి అర్హుడవుతాడా? అని. దానికి ఆయన (సఅ 
సం) ఇలా నుడివారు, “అవును. ఒకవేళ అతను తన కోరికను అ(కమంగా 
తీర్చుకుని ఉంటే అపరాధి అయ్యేవాడు కాడా? అలాగే అతను తన సహజ 
కాంక్షను ధర్మసమ్మతమైన మార్గాన తీర్చుకోవడంచేత అతను పుణ్యఫలానికి 
అర్హుడే.” (నపావా ముస్త్రిత మిష్కాల్‌ 





31. సదకా అంటే నిజమయినది అని ఆర్థం, “దానం' అన్న భావంలో ఈ పదాన్ని 
ఇస్టామీయ పరిభాషలో ప్రయోగిస్తారు. ఈ వాదీసు ద్వారా తెలిసేదేమిటంటే ఒక వ్యక్తి 
_ ధర్మసమ్మతమయిన మార్గాల ద్వారా జీవిక సంపాయించి తాను తింటూ తన భార్యా 
పిల్లలకూ పెట్టినట్లయితే అది కూడా అతనికి పుణ్యఫలాన్ని సమకూరుస్తుంది. అంభే 
కేవలం దానధర్మం చెయ్యటం ఒక్కటే కాదు, ధర్మబద్ధమయిన సంపాదన కూడా 
మనిషికి పుణ్యఫలాన్ని సమకూరుస్తుంది, దైవ సంతోషానికి కారణమవుతుందన ఎ 
మాట. సత్కార్యం అన్నది ఎంతో విస్తృత భావంకల విషయమని కూడా బోధపడుతుంది. 
32. 'సుబ్‌హానల్లాహ్‌' అంటే దేవుని పవిత్రతను కొనియాడటం, “అల్లాహు అక్షర్‌" 
అంటే, దేవుని గొప్పదనాన్ని స్మరించటం, “అల్‌వామ్బులిల్లోహ' అంటే దేవుని 
ప్రస్తుతించటం. “లా ఇలావా ఇల్లల్లోహి' అంటే, “ఒక్క అల్లాహి తప్ప మరే దైవం లేడు" 
అని అర్థం. సామాన్యంగా దైవనామ సంస్మరణ పుణ్యప్రదమయిందిగా భావించడం 
జరుగుతుంది. దాన్ని ధృవీకరిస్తూ ఈ వాదీసులో కూడా సదత్రియ అన బది, 
పుణ్యకార్యమన్నది ఎంత విస్తృతభావంకల విషయమో బోధించడం జరిగింది, దీని 
ప్రకారం కేవలం దైవనామ సంకీర్తనం, సత్కార్యాలు చెయ్యడం ఒక్కటే కాదు, 
ప్రజలను మంచి పనులకై పురికొలపడం, సత్కార్యాలకై (పేరేపించడం కూడా పుణ్య 
ప్రదమని, చివరికి మనిషి తన మనోవాంఛలను అక్రమ మార్గాల ద్వారా కాకుండా ధర్మ 
సమ్మతమయిన మార్గాల ద్వారా తీర్చుకున్నా అతని ఈ ధర్మనిష్ట కారణంగా కూడా 
దైవం సంతసించి బవుమానాలు అందజేస్తాడని ద్యోతకమవుతోంది. 


- (ప్రవక్త ప్రవచనం 
AE sw క కో దయ న్‌ ఆపతి! టగా) 
ఉహ డు ర్మమ పు; str కం 
ANU FE. య్‌ 


33. అబూసయూీద్‌ ఖు దీ (రజిఅన్‌) ఉలేఖించారుః బోధక (శేమ్మలు 
(సఅసం) ఇలా ఉపదేశించారు, “పపంచం మధురమయినది, సస్యశ్యామల 
మయినది. అల్లాహ్‌ మీకు అందులో ఖిలాఫత్‌ (| పాతినిధ్యం) హోదాను 
(ప్రసాదించనున్నాడు- మీరు ఏ విధమయిన ఆచరణను (పదర్శిస్తారో 
చూడాలని.” (నహీ ముస్తీమ్‌ - కతాబుజ్జైక్ర్‌) 


లి 


ఘు! పడచు! 05506 3 9G 6 కర్త] ద) 
ast pies దం అ పటా ర్తునుయన 


34. హజల్‌ అబూహురై రా (రజిఅన్‌ ) ఉల్లేఖించారు: మానవోత్తములు 


(సఅసం) ఉప దేశించారు, “పపంచం విశ్వసంచినవానికి చెరసాలవంటిది. 
తిరస్కరించేవానికి స్వర్గంలాంటిది” అని. 


(ముస్తేవ్‌, మిష్కాల్‌ - కీతాబ్యురికాక్‌. లీ 





33. ప్రపంచం, దానిలోని రుచులు, తియ్యదనం, కమ్మదనం, దాని రమ్యత, 


మసోహర, మనసోజ్ఞతలు మనిషిని ఎంతో ఆకట్టుకుంటాయి. ఆహ్లాదాన్ని, హాయిని 
గొలుపుతాయి. మనిషి వీటన్నింటి లోపడి ఇవనీ ్న తన సొంతమని, తన జీవితం ఇక్కడ 
నిత్యమని భావిస్తాడు. కాని సత్యం అదికాదని తెలుపుతోంది ఈ వాదీసు. ప్రపంచంలోని 
సర్వమూ మనిషిది కాదని వీటన్నింటికీ నిజస్వామి అల్హోహ అని మనిషి స్థానం వాటి 
సొంతదారునిది కాదు, కేవలం (ప్రాతినిధ్య హోదాలోనే వాటిని వినియోగించుకోవాలని, 
నిజస్వామి వాటిని ఎలా వినియోగించాలని కోరుతునా డో ప్రతినిధి అలానే వినియో 
గించాలని తెలుపుతోంది. ఇంకా ఈ ప్రపంచం, ఇందులో మనిషి జీవితం శాశ్వతంకాదని, 
మనిషి తన (ప్రాతినిధ్యపు హోదాను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడో లేదో తిలకిస్తున ఎ 


(ప్రభువు సమక్షంలో తన కర్మలన్నింటికీ జవాబు చెప్పుకునేందుకు మనిషి హాజరు 
కావలసి ఉందని కూడా తెలుపుతుంది ఈ వాదీసు. 


ఇస్టామ్‌ మౌలిక అంశాలు 29 


et 


A > యల న 
వ Molded OFS Cites Cy ee 


క... సానా కా ళం న 
(లల! ఇటో! 


35. [పవక్తమహనీయులు బోధించినట్టు షద్దాద్‌ బిన్‌ జాస్‌ ఉల్లేఖించారు, 
“ఎవరయితే తన ఆత్మపరిశీలన చేసుకుంటాడో, మరణానంతర జీవితం 
కొరకు సదాచరణ చేసుకుంటాడో అతడే వివేకవంతుడు. మరెవరయితే 
తన మనసును దాని కోరికల అనుసరణకై వదిలేస్తాడో తరువాత దై వాను[గ్రహం 
పట్ల ఆశలు పెంచుకుంటాడో అతడే అసమర్హుడు, (ధై ర్యహీ నుడు).” 
(తిర్మిజి, మిష్కా_ల్‌ ౨ 


34. _ విశ్వసించినవారు షరీఆత్‌ పరిధి లోపల కట్టుబడి ఉంటూ జీవితంలోని సకల 
వ్యవహారాలను నడపవలసి ఉంటుంది. షరీఅత్‌ నియమాలను ఆతిక్రమించడానికి 
విశ్వసించినవారు సావాసించలేరు. అందువల్ల ఈ (ప్రపంచం వారికి చెరసాలవంటిది. 
దీనికి భిన్నంగా దైవ త విశ్వాసహీనుడు ఎలాంటి షరీఅత్‌ ఆంక్షలకూ బద్భుడు 
కాడు. విచ సలవిడిగా, fe వచ్చావిహారిగా, కళా ంలేని గుర్రంలా, బరితెగించిన అడవి 
మృగాల్లా ఎటుబడితే అటు వెళ్ళడానికి, ఏదిబడితే అది తినడానికి, ఇష్టమయిన రీతిలో 
వ్యవవారించడానికి స్వతం(త్రునిగా భావిస్తాడు. అతనికీ ఈ ప్రపంచమే స్వర్గం. మరి 
పరలోకం నరకమే! 


35. మనిషి అనునిత్యం ఆత్మపరిశీలన జరుపుకుంటూ, తన మనోభావాలు, 
ఆచరణలు ఎటు వెళ్ళుతున్నాయో లెక్కజూసుకుంటూ ఉన్నట్లయితే, తన 
ప్రయాణం పరలోకంలోని సాఫల్యం వై పునకు సాగుతున్నదా లేక దుష్పరిణామాలకు 
గొనిపోతుందా అని బేరీజు వేసుకుంటూ ఉంటే అతను బుద్ధిమంతుడవడంలో 
సందేవామేముంది. అలాగే ఒకవేళ అతను తన మనసుపై అడుపులేకుండా అది 
కోరినవన్నీ దానికి అందజేసుకుంటూ ఉన్నట్లయితే, తన చేతకానితనానికి తగినట్టుగా, 
నేను ఎన్ని 3 ఘోరాలు చేసినా, నా ప్రభువు కరుణామయుడు నన్ను మన్నించి కాపాడు. 
తాడు అని ఆశల పేక మేడలు కట్టుకుంటే అవి పరలోకాన కుప్పకూలడం తథ్యం. 
ఈ వైఖరి అతని బుద్ధిహినతకు తార్కాణం కాక మరేమవుతుంది? 


30 ప్రవక్త ప్రవచనం 


ల తయా EE! డ్రా! Fe త్రో ry 


శ pr శ 22 Pe గ్‌ ఖ 3 మ 2 93 బో 
ఢా ౦జి జదక తంల! యందు మం అకట! ప్రక 


తతి న 


A 


శ 2 Sle IDLE, BH 2 3, My? a7 
Uy త కో య రంత ప హూ! bm 


$ 


స > 22? దు py Arp 273 IER ఫ్‌ 
యటం దృడ ళం త ళా 


(బటల. సే 


36. అబూ సయీద్‌ ఘ(ది (రజిఅన్‌) ఉల్లేఖనం (ప్రకారం, (పవక్త మహ 
నీయులు (సఅసం) సెలవిచ్చారు, “మోమిన్‌ (విశ్వాసి) మరియు 
ఈమాన్‌(విశ్వాసం)లను ఉపమానంలో చెప్పాలంటే గుంజకు కట్టిన 
గు|రంలాంటిదని చెప్పవచ్చు. గురం అటు ఇటు తిరుగుతుంది, తిరిగి తన 
గుంజ వైపునకే మరలివస్తుంది. అదే విధంగా విశ్వసించిన వ్యక్తి వల్ల 
ఏమరుపాటు, విస్మరణలు జరుగవచ్చు. అయితే అతను తిరిగి తన 
ఎశ్వాసం వైపునకు మరలివస్తాడు. మీరు సజ్జనులకు భోజనం పెట్టండి, 
ఎశ్వసంచినవారి ఎడల ఉదారంగా వ్యవహరించండి.” (మిష్మా_ల్‌) 


షన త. 
TP HEED 

ట్‌ ళో ST ATP టిం పేల టాలీ చ ఎం, FIA 
MESSE తయ శిర టప డ్రి ప్రకట బ్ర 

Pa జా ల్‌ “9 కె లో తో Ni Pr 
ఉంటు గ్రరు షం మ కీ 


raft Et) 


36. విశ్వసించిన వ్యక్తీ పొరపాటున సన్మార్గం వదలి తపు డు పనులకు పాల్పడవచ్చు. 
అయితే అతనిలో విశ్వాసమే పజీవంగా ఉన ట్లయితే మేకుకు కట్టిన గుర్రం ఏ విధంగా 
అటు ఇటు తిరిగినా, తిరిగి తన గాటికే చేరుతుందో ఆదే విధంగా ఆ మనిషి.పారపాటు 
వల్ల తప్పు జరిగివా దాని | [గహీంచి తన దైవం వెపునకు మరలుతాడు. పారపాటు, 
ఎస్మరణ అవేది ఎన్నిసార్లు జరిగినా అన్నిసార్లూ ఆతను దైవం వై పునకు మరలుతాడు. 
అదే విశ్వపించిన వ్యక్తి ప్రత్యేకత. సరయిన విశా పం, దృఢ విశ్వాసం లేని మనిషి 
దారితప్పాడంటే తిరిగి పవ్మార్గాన వచ్చే నమ్మకముండదు. కాని విశ్వాస బంధనాల్లో 


మ 8 


ఇస్టామ్‌ మౌలిక అంశాలు 31 


37. హజత్‌ ఇబ్బు అబ్బాస్‌ ఉల్లేఖించారు, (ప్రవక్త మహనీయులు ఇలా 
సెలవిచ్చారని, “నాలుగు విషయాలు ఎవరికయితే (పాప్తిస్తాయో, అతనికి 
ఇహపరాల మేళ్ళన్నీ ఒనగూడుతాయి. (1) కృతజ్ఞతాభావం నిండిన 
ఆంతర్యం, (2) దైవ నామ సంస్మరణ చేసే జిహ్వ (3) కష్టం కలిగినప్పుడు 
ఓరిమి వహించే శరీరం (4) తన విషయంలోనూ తన భర్త సాత్తు 
విషయంలోనూ నమ్మక దోహం చెయ్యని భార్య.” (బై వాకీ మిష్కా-త్‌/ 


ల న 2 2 yi tb A aE ర ల లీ > 2 
MEANING UC కు! TONIC ధూ (౪౫ 
DES ఈవీ! oe MUA EI EIB Ey 

BGP) S| EIS 
38. అబ్బుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ ఉల్లేఖనం: బోధక [శేమ్మలు (సఅసం), “ఏ 
ల వ, 
ముస్తిమయితే జనులతో కలుపుగోలుగా, కలివిడిగా ఉంటాడో ఇంకా వారి 
వల్ల ఏదయినా బాధ కలిగినప్పుడు సహనం వహి స్తాడో, అతను జను లకు 


దూరంగా ఉంటూ వారి ద్వారా కరిగే బాధని ఓర్చుకునే అవకాశంలేని 
ముస్టిమ్‌కన్నా ఎంతో ఉత్తముడు” అని ఉపదేశించారు. (తిర్మిజి మిష్కాల్‌. ) 





ఉండే వ్యక్తి పొరపాటుగా ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ మళ్ళీ దైవం వైపు నకు మరలే 
అవకాశం ఉంటుంది. ఆతను అలా దైవం వైపునకు మరలడమే అతనిలో విశ్వాసం 
సజీవంగా ఉందనడానికి ఆనవాలు. 

౩7. కృతజ్ఞత అన్నది తృప్తి వల్లి జనిస్తుంది, దైవం పట్ల కృతజ్ఞత కలగటం, 
మేలుచేసిన మానవ సోదరుల పట్ట కృతజ్ఞతా భావం కలగటం అన్నది ఆ జరిగిన మేలు 
పట్ల సంతృప్తిని సూచిస్తుంది. సకల సంపదలకన్నా విలువయింది సంత షి అనే 
సంపద. కృతజ్ఞతాభావం వినయాన్ని వినమతను కూడా జనింపజేస్తుంది. వినయం, 
మరింత అనుగ్రహానికి కారణభూతమవుతుంది. దైవనామ సంస్మరణ సదా మనిషిని 
చెడుకు దూరంగా మంచికి చేరువగా చేస్తుంది. సవానం స్థయిర్యం అనేవి మనిషిలో 
ఆత్మవిశ్వాసాన్ని సంకల్పబలాన్నీ వృద్ధిచేస్తాయి. తన మానాన్నీ, భర్తధనాన్నీ పరిరక్షిం 
చుకునే భార్య వల్హ మనిషి ఎక్కడున్నా ఆత్మశాంతితో, నిశ్చింతగా గడుపుతాడు. ఈ 
గుణాలన్నింటికీ వ్యతిరేకమయినవాటిని గురించి ఆలోచించి చూడండి. మనిషి 
ఎంతగా అశాంతి అలజడులకు లోనవుతాడో, జీవితం ఎంత దుర్భరమవుతుందో, 
అందువల్లనే మానవోత్తములు (సఅసం) ఈ విషయాలు [ప్రాపమయినవాడు ఇవాపరాల 
శుభాలను పొందాడని ప్రకటించారు. *. 


32 (ప్రవక్త ప్రవచనం 


చేయడ పుంత! DSO AEE] EN) 

AS gS; టయ GORI EE 
Slab hall కంల IS a, Es దయం! 
& Weel; Us bbe అయ్య! య్‌ త్రి Glob 
చురక క ఆడాడు పీక త్ర పద 


(CY LUE 


37 టీ 


39. హ్నజత్‌ అబూహురై రా (రజిఅన్‌), (ప్రవక్త (శ్రేమ్ణులు సెలవిచ్చినట్లు 
ఉల్లేఖించారు: “ఎవరి నోటి ద్వారా, చెయ్యి ద్వారా ఇతర ముస్లిములు సుర 
వ్రీతంగా ఉంటారో అతనే నిజమైన ముస్లిమ్‌, ప్రజలు ఎవరి విషయంలోనయితే 
తమ ధన (ప్రాణాలకు నష్టం కలగదని నమ్మకంగా ఉంటారో అతనే 
నిజమయిన మోమిన్‌ (విశ్వసించినవాడు), ఎవరయితే దైవ విధేయతను 
పాటించడంలో తన మనోకాంక్షలతో పోరాడుతాడో ఆతడే నిజమయిన 
ముజాహిద్‌ (యోధుడు). ఎవరయితే అవిధేయతా విధానాన్ని విడిచి 
పెడతాడో అతనే నిజమయిన ముహాజిర్‌ (స్వదేశం వదలి వలన 


పోయినవాడు),” (మిష్కాత్‌ 


38. మానవుడు సాంఘిక జీవి. సంఘంలో ఉంటూ సంఘానికి దూరంగా ఉండటం 
మంచి పద్ధతి కాదు. “తానేమో తన పనేమో, “ఒకరి మంచిలోకి రాడు, చెబ వరలోకి 
పోడు అనే మాటలు మనం అప్పుడప్పుడు పలుకుతూ ఉంటాము. అలాంటి వారిని 

“చాలా బుద్ధిమంతుడు' అని పొగడతాము కూడా. కాని ఒక ముస్లిమ్‌ వ్యవహరించవలసిన . 
తీరు కాదది. ముస్తిమ్‌ వ్యక్తిగతంగా ఓ సంస్కరణోద్యమ కార్యకర్త. అతను 
ముక్కుమూసుకుని గిరిగీనుకుని ఎలా కూరో ఎగలడు? అందరితో కలవాలి. 
పంఘకార్యకలాపాల్గొ పాలొనాలి. జనజీవనంలో అడుగుపెడితే ఆటుపోట్టు తప్పవు. 
వాటిని భరించాలి. అతడే ఉత్తమ ముస్తిమ్‌. ప్రజలకు దూరంగా ఉండేవాడు కాదు. 

39. ముస్లిమ్‌, మోమిన్‌, ముజాహిద్‌, ముహాజిర్‌ - ఇవన్నీ ముస్లిమ్‌ అనే వ్యక్తికి 
మారు పేర్లు, ముప్టిమ్‌ అంటే దై వానికి స్వయం సమర్పణ చేసుకున్నవాడు. మోమిన్‌ 
అంటే దైవాన్నీ, దైవప్రవక్తనూ, దైవ (గ్రంథాలను, దైవ దూతల్ని విశ్వపించిన వ్యక్తి. 


2. ధార్మిక నద్యాబ్‌ ధన 


dasa NEE 
పరా = మస సరు sls 
ఆప డు ఈహీ NE roses పు డ్రి 
(rr oA. - 5 యట 
40. హ్మజత్‌ అబ్బుల్దాహ్‌ బిన్‌ మస్‌ఊద్‌ ఉల్లేఖనం |పకారం, |పవక్త మహ 
నీయులు(సఅసం)ఇలా సెలవిచ్చారు, “ఈర్వ్యపడటం అన్నది ఇద్దరు వ్యక్తుల 
విషయంలో వినా మరెవరి విషయంలోనూ ధర్మబద్దంకాదు. ఒకనికి, దెవం 
ధన సంపద ఇవ్యడంతోపాటు దాన్ని సత్యమార్గాన ధారబోసే సదు బ్రద్దినీ 
అనుగ్రహించాడు. 'రెండవతనికి దై వంధర్మంలో వివేచనాతత రతను (ప్రసా 
దించగా అతనుతన బుద్దికుశలతతో తీర్పు లుచెయ్యడం, నిర్రయాలు గె కొ 
నడమేకాక (ప్రజలకు ధర్మజ్ఞాన (పబోధనమూ చేస్తాడు.” 
(బుఖారి, ముస్తీమ్‌, మిష్కాత్‌ 





ముజాహిద్‌ అంటే తనకున్న శక్తిసామర్భ్యాలన్నింట్లినీ వినియోగించి మిథ్యాశక్తులతో 
నిర్విరామంగా పోరాడేవాడు, సత్య సంస్థాపనార్థం అవిరళ కృషి సలిపేవాడు. ముహాజిర్‌ 
అంటే తన జీవన పరమార్థాన్ని సాధించేందుకు అవకాశాలు కొరవడినప్పుడు 
అవసరమయితే తన సొంత నివాస స్థలాన్ని సయితం వదలి తనకు.అనుకూలమయిన 
వాతావరణం కోసం గాలిస్తూ వలస వెళ్ళేవాడు. ఈ పదాలకే మరో అంతర్గత, నై తిక, 
ఆధ్యాత్మిక నిర్వచనాన్ని ప్రవక్త మహనీయులు ఈ హదీసులో మనకు తెలిపారు. 
40. ఇక్కడ ఈర్ష్య, అన్న పదం ద్వేషభావంతో కూడుకున్నది కాదు. అది 
సర్వత్రా పరిత్యజనీయమే. కాని ఒకరికున్న దాన్ని తాను సాధించాలన్న దీక్ష (ప్రశంసా 
భావాలతో కూడుకున్నదయితే అది అభిలషనీయమే అన మాట. ఇలా ఈర్ష్య 
చెందవలసిన రెండు రకాల వ్యక్తుల్ని (ప్రవక్త (శ్రష్టులు ఇక్కడ పేర్కొన్నారు. ధనంతో పాటు 
దాన్ని దై వమార్గాన ధారాళంగా ఖర్చు పెట్టాలన ్న సదు ఎది చాలా అరుదుగాగాని 
కన్సించదు. క షన ఉందంటే పం. వారిపట్ల ఈర్ష్య" చెందవలసిందేమరి. 


34 (ప్రవక్త (ప్రవచనం 


<4 ఆ టో ళీ ఫి లో “ వ క్‌ వ్‌ 
gles IIE gE ద్తు| లూ (౫) 


Pra 


J ప Ire pelt ర “4 
(fA pad wl Seeds ele 


41. ఇబ్బు అబ్బాస్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖనం, ఆయన ఇలా అన్నారు: రాతి 
వేళ జాగరణచేసి ఆరాధనల్లో నిమగ్నమవడంకన్నా రాతిలో కొంత భాగం 
జ్ఞానసముపార్షన చెయ్యడం, బోధించడం ఎంతో ఉత్తమం. 
(దారిమి - మిష్మా_ల్‌) 

గ యాంటీ Gul ల లల ల A gE 

Aas sei ఆట! లయం లకే లతల ప్ర ఊూ గార్ల 

ఉహు ఉక డు రో ల జ NE ౮ J య 

(ఇటో Esa Al 20 


42. అబూహురైరా (రజిఅన్‌) ఉల్లేఖించారు: (ప్రవక్త మహనీయులు ఇలా 
ఉపదేశించారు, “వివేచన నిండిన మాట విజ్ఞుడయిన మనిషి పోగొట్టుకున్న 
విత్తం. అది అతనికి ఎక్కడ |పాప్తమయినా దానికి అధికంగా యోగ్యుడయిన 
వాడు అతనే.” (తిర్మిజి మిష్కాల్‌ 


అలాగే విజ్ఞతా వివేచనల విషయంలోనూ, వాటిని యధేచ ఎగా ఇతరులకు పంచి 
పెట్టేవారిని చూసినా మనసులో సదా భవం ఏర డటం సుగుణవంతులకు సవాజం. 


41. మతం, ఆధ్యాత్మికత అన్న వేదాలు విన ్నంతనే ఆరాధనా లాంఛనాలు, తత్సం 
బంధిత ఆచార వ్యవహారాలు గుర్తుకువస్తాయి. ఇస్టాం ఆరాధనలకు తగిన స్థాయినిస్తుంది. 
దైవ సామీష్యానికి ఆవి సాధనాలని అంటుంది కూడా. అయితే (ప్రపంచంలో మనిషికి 
జ్ఞానపముపార్టనలో ఉన్న అనుబంధాన్ని, జ్ఞానానికున్న (ప్రాముఖ్యాన్ని, (ప్రాధాన్యాన్ని 
అది ఎంతవరకు గుర్తించిందో ఈ వాదీసు దా గరా దో గతకమవుతుంది. 

42. జ్ఞాన సముపార్దనలో దురభిమానాలు, విద్వేషాలు ఏ మాత్రం పనికిరావని 
బోధక (యలు ఈ హాదీసులో విశదపరిచారు. విజ్ఞానదాయకం, వివేక భరితమయిన 
మాట ఏ నోట వినా క పొతోత (గ్రహించినా తక్షణం దాని వ సీ ఏకరించడం, తన సాంతం 
చేసుకోవడం విజ్ణుడయిన వ్యక్తి లక్షణం. ఎందువల్లనంటే విజ్ఞానం, వివేకం ఆన ఎది 


ఇస్టామ్‌ మౌలిక అంశాలు 35 


Aas CEN OIE gE ler) 
౮౮ పయనం YG ca by 


రండు మే కరకు ముత 
43. హ్మజత్‌ ఇబ్బు అబ్బాస్‌ ఉల్లేఖనంలో మహనీయ ముహమ్మద్‌ 
(సఅసం) ఒకసారి ఇలా బోధించారు: “వివేచనాపరుడయిన ఒక విద్వాంసుడు, 
వేలాది ఉపాసనాదీక్షాపరుల కన్నా షెతాన్‌ కు అధికంగా భారమయినవాడు.” 
(తిర్జిజి మిష్కాల్‌- 

(పపము! దు! OS రత OE లా! లోగా 


wir 


ల గ కరు డున సుద షన 
గం Eble. ధిర ఈడే ౮౩18 స్త oe 


44. ఇబ్బు మస్‌ఊద్‌ ఉల్లేఖనం (ప్రకారం దైవ (ప్రవక్త ఇలా బోధించారు, 
నా మాటను విని, దాన్ని భదంగా ఉంచి, జ్ఞాపకం పెట్టుకుని, విన్నది విన్న 
ట్టుగానే యధాతథంగా ఇతరులకు చేరవేసిన దాసుళ్లి దైవం సదా (ప్రపుల్లంగా 
ఉంచుగాక! అనేకసార్లు, నేరుగా విన్నవానికన్నా పరోక్షంగా (ఇతరులదాారా) 
విన్నవాడు మాటను అధికంగా జ్ఞాపకముంచుకుంటాడు'. _(మిష్మాల్‌) 


మానవాళి యొక్క ఉమ్మడి సొత్తు. మనిషి దాన్ని ఎప్పుడు (గ్రహించినా తాను ఎన్నడో 
కోల్పోయిన సొత్తుగా భావించి దాన్ని తన వృదయానికి హత్తుకోవాలి. విజ్జుడుయినవాడే 
అలా చేస్తాడు. అలా చేసినవాడే దానికి తగినవాడు. ఎవరు చెప్పారన్నది కాకుండా ఏమి 
చెప్పారన్న విషయానికి ప్రాధాన్యతనివ్వాలి. 


43. _“'భారమయినవాడు' అనంటే అతన్ని షై తాన్‌ త్వరగా తన వలలో వేసుకోలేడు, 
అపమార్గం పట్టించలేడు అని అర్థం. ఆరాధనా దీక్షలో ఉన్న వ్యక్తి తన సాంత పరిధిలో 
ధార్మిక జీవనసరళికి సంబంధించిన కొన్ని విషయాలను అమలుజరుపుకోవచ్చు. 
అతని వల్ల అంతే సాధ్యమవుతుంది కూడా. అతడు తన ఆరాధనల వల్ల తన ఆత్మ 
లోకాన్ని జ్యోతిర్మయం చేసుకుంటాడేమోకాని బహిర్‌ ప్రపంచాన్ని మార్చనూలేడు, 


36 ప్రవక్త ప్రవచనం 


టల గర Ey lord) 
CO Ln Ge Ss 
(lilo MP 
45. హ్మజత్‌ ఇబ్బు అబ్బాస్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖించినదాని (పకారం, (ప్రవక్త 
మహనీయులు (సఅసం) ఒకసారి ఉపదేశిస్తూ “జ్ఞానాన్ని బోధించండి, 
సౌలభ్యాలను సృష్టించండి” అని మూడుమార్లు అన్నారు; ఇంకా “కోసావేశం 
పెచ్చరిల్లినప్పుడు మౌనం వహించండి” అని రెండుసార్లు పలికారు. 
(అల్‌ అదబుల్‌ మృఫద్‌) 


దాన్ని పై శాచిక ప్రమాదాల నుండి కాపాడనూ లేడు. సమాజంలోని చెడును చెరపడం 
అతని వల్ల అయ్యే పని కాదు. కాని సరయిన జ్ఞానం కల వ్యక్తి ఏది హానికరమో, ఏది 
లాభదాయకమో తన వివేచన దా రా విచక్షణా జ్ఞానం ద్వారా తెలుసుకోగలడు. 
తద్వారా ధర్మ సంస్థాపనా మార్గంలో ఇతోధికంగా కృషి చెయ్యనూగలడు, ఇలాంటివాడే 
షెతాన్‌కు కొరుకుడు పడని కొయ్యలా తయారవుతాడు. 





44. మహాప్రవక్త (సఅసం) నుడివిన ఒక మాటను శ్రద్దగా తెలుసుకోవడం దాన్ని 
ఉన్నది ఉన్నట్టుగానే, మార్పులూ చేర్పులూ చెయ్యకుండా ఇతరులకు అందజెయ్యడం 
మహా గొప్ప కార్యం. అందువల్లనే ప్రవక్త సహచరులు ఎంతో జాగ్రత్తగా ఆయన పలికిన 
మాటల్ని వినడానికి, వాటిని తిరిగి అలాగే తమ తరువాతి వారికి అందజెయ్యడానికి 
కృషి చేశారు. ప్రవక్త (సఅసం) సెలవిచ్చినప్లే ఆ తరువాత వారు వాటిని భద్రపరచి 
వాదీసు సంకలనాల రూపంలో మనకు అందజేశారు. అల్లాహ్‌ కారుణ్యం వారందరిపై 
వర్షించుగాక. 


45. “జ్ఞానం అంటే ధర్మజ్ఞానం అని భావం. ఈ ఉపదేశానికి భావమేమిటంటే ధర్మ 
బోధనల్గొనూ, ధర్మప్రచార కార్యకలాపాల్లోనూ ఉదారంగా వ్యవవారించాలి. ప్రజలను 
ధర్మమార్గంలో ఉన్న సౌలిభ్యాలను, సరళతను విశదపరచాలి. అంతేగాని ధర్మ నియ 
“మాలు అనుసరణీయంకావన్న భావం (ప్రజల్లో జనించేలా ధర్మబోధనల్ని క్షిష్ణతరం 
చేసి చూపరాదు; ధర్మంలోని సరళతరమయిన మార్గాలను ఎత్తిచూపాలి. మూడుసార్డు 
ఆ మాటల్ని చెప్పి దాని [ప్రాముఖ్యాన్ని స్పష్టం చేశారు ప్రవక్త మహనీయులు (సఅసం). 

మనిషి కోపావేశంలో తనపై పై అదుపు కోల్పోయినప్పుడు మౌనం వహించడం ధార్మి 
కంగానేకాక (పాపంచికంగా కూడా ఎంత ప్రయోజనకరమో వేరుగా చెప ఎనవసరంలేదు. 


ధార్మిక విద్యాబోధన 37 


ఫై. తలో sir A rr ట్టి లోల WPA అత [న ళ్‌ వో యో వ ల్‌ 
AeA is MOISE ల మయ! బ్ర; 
m స శ అ [స లి జ ” 1 య 4 4 WDE త. 
Shae RE Ae ENE AE 


46. షకీక్‌ (రజిఅన్‌) ఉల్లేఖించారుః (ప్రతి గురువారంనాడు అబ్దుల్లా బిన్‌ 
మస్‌ఊద్‌ (ప్రజలకు ధర్మబోధ చేసేవారు. ఓ రోజున ఓ వ్యక్తి ఆయనతో, 
ఓ అబూ అబ్బు(రహ్మాన్‌, మీరు (పతి దినం ధర్మబోధ చెయ్యాలన్నది నా 
ఆకాంక్ష అని అన్నాడు. దానికి ఆయన, “మీరు ధర్మబోధ అంక విసిగెత్తి 
పోతారేమోనన్న విషయం దృష్ట్యా నేను మీకు రోజూ సమయం కేటాయిం 
చలేను. (ప్రవక్త మహనీయులు, మేము విసుగెత్తిపోతామేమోనని ఏ విధంగా 
(శద్దచూపేవారో, అదే విధంగా నేనూ ధర్మబోధన విషయంలో మిమ్మల్ని 
కనిపెట్టుకుని ఉంటాను” అని బదులిచ్చారు. (బుఖారి, ముస్తీవ్‌, మిష్కాల్‌+ 


Gos as 2 టే! రత Tr 

త ల జస OC CC El 

శ SIDS BYE 
kr ely dr lal) 





46. ధర్మబోధన చెయ్యడం మంచిదేకాని దానిక్కూడా సమయం, సందర్భం 
ఉండాలి. ముఖ్యంగా ధర్మం విషయంలో, ధార్మిక బోధనల విషయంలో ఎలాంటి 
తొందరపాటు పనికిరాదు. వినేవారి మానసిక స్థితిని, వారి సంసిద్ధతను, వారి మానసిక 
పరిపక్వతను దృష్టిలో ఉంచుకోవడం అవసరం. (ప్రవక్త మహనీయులు (సఅసం) ఈ 


38 (ప్రవక్త (ప్రవచనం 
47. హ్నజత్‌ అనస్‌ (రజిఅన్‌) ఉల్లేఖించారు: దై వపవక్త (సఅసం)కు 
ఎదయినా విషయం నచ్చకపోతే ఆ వ్యక్తిని ముఖతః ఆశ్షేపంచడం అన్నది 
చాలా అరుదుగా జరిగేది. ఓ రోజున ఓ వ్యక్తి ఆయన (సఅసం) సన్నిధిలో 
హాజరయ్యాడు. అతని దుస్తులకు ఏదో పచ్చ రంగు అంటుకుని ఉండింది. 
అతను ఆ సమావేశంలో నుండి లేచి వెళి ఎన తరువాత (ప్రవక్త మహనీయులు, 
“అతను ఆ పచ ఏ రంగును మార్చుకున్నా లేదా దాన్ని ఉతికివేసినా 
బావుండేది అని సెలవిచ్చారు. (అల్‌ ఆదబుల్‌ మట్‌ 


నీ 
నీ జ 


సే 
౧ 
Gn 
fn 


\ 


స TA IPT AA 3 3 
TITHE 
న AU Coir 2g crc? 
PTC అర డు] దక కవ 
3 అ ౨ Ww a7 ge an 7 లగి భో “1 
దధి రండ త్తి పం 1 SE EIT SHIN ౮ టు! 


శో 


ల 


ల 
| 
ఖం 


3 Xe న యయ 49 రక : Vin My Er జ న 
ws > we ఈ? p శ A టట hist 
గా Mose న ర త గ సు అంచి le tis 
క్‌ ఓ త్త { ఖః 
fr ల న శ క 4 తా ఖు తో లో భో 
వయ ము టి! ర టర సేగు 6 


అవవ 
48. ఇక్రమా (రజిఅన్‌) ఉల్లేఖనం (ప్రకారం, ఇబు ్న అబ్బాస్‌ (రజిఅన్‌ ) ఈ 
విధంగా ఉపదేశించారు. ధర్మబోధన (పతి శుకవారంనాడు (వారంలో) 
ఒకసారి మాతమే చెయ్యండి. ఇంకా అధికంగా కావాలని కోరితే రెండుసార్లు. 
మరీ ఎక్కువగా అర్థిస్తే మూడుసార్లు. అంతేగాని (ప్రజల్ని ఈ ఖుర్‌ ఆన్‌ పట్ల 
నలత వను లత టు స. నన షు 


విధానాన్ని పాటించేవారు. ఆయ 


న్ని అనుసరించేవారు సయితం ఆ పద్దతిని 
అవలంభించాలి. 


47. ఎవరినయినా సరే నలుగురి మధ్య వారిస్తే, ఆన్షేపస్తే వారిలో తమను కించ 
పరిచారన్న భావం కలుగుతుంది. ముఖ్యంగా సమాజంలో ఉన్సత స్థానాన ఉండే 
వ్యక్తులు చిన్న చిన్న విషయాలపై మొహం మీదే తపు ్పపట్టినట్లయితే దానివల్ల మంచి 
[ప్రభావానికి బదులుగా సంబందిత వ్యక్తిలో మొండితనం, తిరుగుబాటు రోగాలు 
పాడసూపవచ్చు. అందువల్ల ఎంతో విజ్ఞతతో వ్యవవారించవలసి ఉంటుంది. సంస్కరణ 
అన్నది వివేకవంతమయిన పద్ధతుల ద్వారానే సుసాధ్యమవుతుంది. వాటిపట్ల అవగావాన, 


ధార్మిక విద్యాబోధన 39 


విసుగెత్తించకండి. జనులు తమ మాటల్లో నిమగ్నులయి ఉన్న సమయంలో 
వెళ్ళి మీరు ధర్మబోధన చెయ్యడం మొదలెట్టడం జరగరాదు. ఈ విధంగా 
వారి మాటల్లో మీరు అవాంతరం ఏర్పరచినట్లయితే దానివల్ల వారిలో ద్వేషం, 
నిరాశ చోటుచేసుకోవచ్చు. అందువల్ల మీరు మౌనంగా ఉండటాన్ని చూచి 
వారే స్వయంగా ఉత్సాహంతో, ఆసక్తితో కోరినట్లయితే వారికి హదీసులు 
వినిపించండి. వేడుకోలులో యతి పాసలకె (పాకులాడకండి. నేను ప్రవక్త 
(సఅసం)ను ఆయన సహచరుల్ని చూశాను. వారు అలా చేసే వారు కాదు. 
Geshe టు! OTN gtr) 

Cem 0165 ప్రత ఉక) డు ఆన! రక ము 


Ca రో 
314 CT సు హ్‌ మీ yy ఇళ కో న ళా? a1 
dbl UE STI OD ది! gh dhoaes 


— 9 HY ర ల భ్‌ 5 (2 వ 4137 
యయ CF కు! Slt Os రడ 
wr ఏ న PEE నం అ ల (Hs wala 
అ | ఈక త ర సల క క ౮ ఈశ Jpg 

Pr APA ORT 2 RATA > Wir wD ఈత. 
Ae S53! Seu మయ ole Ge త కు! 

ow “తా లో Pa Pa SP ri స్తే రన? 
దతం! పీ టయ? SEE lebih dG 


49. హ(జత్‌ ఇబ్బు అబ్బాస్‌ ఉల్లేఖించారుః (ప్రవక్త మహనీయులు 
(సఅసం) హ్మజత్‌ ముఆజ్‌ (రజిఅన్‌ )ని యమన్‌ వైపునకు గవర్నరుగా 
పంపారు, అప్పుడు ఆయన ( రజిఅన్‌ )ని ఇలా బోధించారు “నీవు (గంథవహుల 
వివేచన, ఓరిమి అవసరం. బాధ్యతాయుతమయిన స్థానాల్లో ఉండేవారి విషయంలో 
మరీను. దైవ ప్రవక్త (సఅసం) బట్టలకు అంటుకున్న మరక విషయంలో ఆ వ్యక్తిని, 
ఇంకా ఇతర సహచరులకూ బోధించాలనుకున్నారు. అయితే దానిగ్గాను అతను లేని 
సమయంలో దగ్గరి సవాచరులు మటుకు వున్నప్పుడు వారితో చెప్పారు - వారు 
ఆతనికి తన అభిమతాన్ని తెలుపాలని. ఈ పరోక్షమయిన పద్ధతి ఉత్తమమయింది. 


(5) 


40 (ప్రవక్ష ప్రవచనం 
((కైస్తవుల) వద్దకు వెళుతున్నావు. ముందు “లా ఇలావా ఇర్హల్లావు 
మువామ్మదు[రసూలుల్లావా” సాక్ష్యం పలికేందుకు (విశ్వాసం వైపునకు. 
పిలుపునివ్వాలి. వారు దాన్ని స్వీకరిస్తే అల్లాహ్‌ రేయింబవళ్ళల్లొ అయిదు 
పూటల నమాజ్‌ ని విధిగా చేశాడని తెలుపాలి. వారు దాన్ని ఒప్పుకుంటే 
అల్లాక్‌ వారికి సదకా (జకాత్‌) విధిగా న్మిర్ణయించాడని, అది వారిలోని 
శీ, మంతుల నుండి వసూలు చేసి నిరుపేదలకు పంచడం జరుగుతుందని 
తెలుపాలి, వారు దాన్ని ఒపుకుంకే వారివద్ద నుండి విలువయిన వస్తువులు 
తీసుకోరాదు. పీడితుని మొరను తప్పించుకో. ఎందువళ్లినంటే దానికీ 
దై వానికీ మధ్య ఎలాంటి తెర ఉండదు.” (బుఖారి ముస్తిమ్‌, మిష్మాల్‌) 


sis డట! జ్‌! | రఘు OO Fs 02 (6 9 
స ప్రజకు ట్ర! క లర! తి! కరు! 
{ra లయ ఆట yy ols) ను ip} 
50. హ్మజత్‌ అలి (రజిఅన్‌ ) ఉల్లేఖనం (పకారం (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారు: “ధర్మబ్ఞానంలో విజ్ఞత వివేకాలను |గహి ంచే 
వ్యక్తిది ఎంత ఉత్తమ స్థానం! అతని ఆవశ్యకతను గుర్తించినట్లయితే అతను 
అందరికీ [ప్రయోజనం చేకూర్చుతాడు. అతని పట్ల ఉపేక్షాభావం కనబరిస్తే 
అతను స్వయంగానూ నిరపేక్షాపరుడిలా తృప్తితో మెలుగుతాడు.” (మిష్కాత్‌ 


48. ధర్మ బోధన వల్ల మనుషుల్లో ధర్మం పట్ల (పేమ, దాని అనుసరణ పట్ల 
మక్కువ జనింపజెయ్యాలిగాని ధర్మం పట్ల విరక్తి. కాదు. అలాగే దైవంతో దుఆ 
వేడుకునేటప్పుడు యతి. ప్రానలకు పాకులాడి వృదయాంతరాళాల నుండి 


వెలువడవలసిన మాటల్ని మెదడుకు మేతగా మారి ఎవెయ్యరాదు అన్నది కూడా ఈ 
వాదీసు తెలుపుతోంది. 


49. వాజత్‌ ముఆజ్‌ ప్రవక్త (సఅసం) సవాచరుల్లోని (ప్రముఖుల్లో ఒకరు. అయితే 
వారిని కూడా హెచ్చరించడం మానుకోలేదు ప్రవక్త మవానీయులు (సఅసం). దైవ 
ధర్మ (ప్రచారం ఎలా దశల వారీగా, ప్రజలకు ఆమోదయోగ్యంగా జరగాలో ఈ 
వాదీసులో దె దై వప్రవక్త (సఅసం) బోధించారు. ఇంకా ఎవరిపె పై దౌర్జన్యం చయల. 
అన్యాయం “ఎవరికీ జరగరాదని కూడా దైవప్రవక్త (సఅసం) బోధించారు. పీడిత 
వ్యక్తుల ఆచేదన దైవ సన్నిధిలో ఎలాంటి అడ్డులేకుండా స్వీకరించబడుతుందని, దాని 





ధార్మిక విద్యాబోధన 41 
SLAs య! 2 టి SSE) 
స్తత ఈత సక sme 526565 das 
(గది క న హా ahs 


51. హ(జత్‌ అనస్‌ ఉల్లేఖించారుః దై వప్రవక్త (సఅసం) ఏదయిన ముఖ్య 
విషయం తెలిపే మాటయితే దాన్ని మూడుసార్లు పలికే వారు - దాన్ని 
బాగా అర్ధం చేసుకోవాలని. ఒక జన సమూహం దగ్గరికి వస్తే దానికి మూడు 
సార్దు సలామ్‌ చేసేవారు. (బుఖారి, మిష్కాత్‌) 


రు 1 న్‌ షం OGLE! 2 
అని లం! ట్స్‌ ౯ Prd wr 
(గది ట్రయి! ల. వో య! Fg యి 


కే న! స! బాలో ta | 55 2 Wo 
MME రా el So Flr) 


52. అయ్యూబ్‌ బిన్‌ మూసా (రజిఅన్‌ ) తన తండి చెప్పగా ఆయన 
తన తాత చెప్పగా (ప్రవక్త ముహనీయులు (సఅసం) ఇలా సెలవిచ్చినట్లు 
ఉల్లేఖించారు, షు తండ తన సంతానానికి ఉత్తమ సంస్కారాని గ్‌ మించిన 
మంచి ఉపహారాన్ని ఇవ్వలేడు.” (మిష్మా-ల్‌, తిర్మి జి) 


ఫలంగా దౌర్జన్యపరుడు నష్టానికి గురికావలసి ఉంటుందని, అందువల్ల దానికి భయపడాలని 
బోధించారాయన. 

50. ధార్మిక జ్ఞానంగల వ్యక్తులు, అందులో విజ్ఞత, (పౌఢత సంపాయించినవారై తే 
గొప్పవారు. వారిని గుర్తించి వారి ద్వారా ప్రయోజనం పొందడం సమాజంలోని ప్రజల 
బాధ్యత. వాళ్ళను ఉపేక్షిస్తే వారేమీ నష్టపోరు, వారు ధర్మజ్ఞానం గలవారు కాబట్టీ తృప్తి 
గానే ఉంటారు, వారిని అలక్ష్యం చేసినవారే ఆ జ్ఞానంవల్ల ప్రయోజనం పాంద్‌క నష్ట 
పోతారు. 

51. ముఖ్యమయిన మటనే చెప్పేటప్పుడు ఎదుటి వ్యక్తిని మూడు మారు సంబో 
ధించడం, సంబోధితులు అధికంగా ఉన్నప్పుడు ఆ మాటను మూడు పర్యాయాలు 
పునరుక్షం చేయ్యడం దె దెవ (ప్రవక్త పద్ధతి. ఆ విషయాన్ని గమనించి సవాచరులు ఆ 
మాట (ప్రాముఖ్యాన్ని గుర్తించేవారు. ఆయన (ప్రవచనాలను ఉల్లేఖించిన సహచరులు 
అలాంటి సందర్భాలను వూదీసులో ( ఉల్లేథించేటప్పుడు అలాగే మూడేసి సార్దు దాన్ని 
పలికారు. హదీసుల్లో అది మనం “గమనించవచు నః 


42 ప్రవక్త (ప్రవచనం 


న CO Wy Ja wr Am EG భ్‌ 
సదుం స్తం ఒం! de లిమురిళ ర6 5 దర దది) 

mr అ ర్త వత a “or ri, PD sp ee a 
ON Ss eye lowe! 
he భ్‌ ల వాచో రం క జో <p శ య ess లో 
డర ఉం నాతడు Glo లై వం! టై Il ye 


rr eA wu 
53. హజత్‌ అబూ హురైరా ఉల్లేఖనం |పకారం, (ప్రవక్త మహనీయులు 
(సఅసం) (ప్రబోధించారు: “మనిషి చనిపోయినపుడు అతని ఆచరణలు 
అంతమవుతాయి. కాని మూడు రకాల ఆచరణలు ఇంకా కొనసాగుతాయి. 
(1) సదకాజారియా (9) (పయోజనకరమయిన జ్ఞానం (3) అతనికై 
(పార్టించే ఉత్తమ సంతానం. 

06 దట! రూమే అ ర లు 
UGS DL SIRs heh Os 


లో 


త్‌ త సనా 
జ్‌ ళు రల బీ భవా టిం 
స్రీ ae ne . 


Pad Cad 22 జ fo లన 
hy me sty loss |; Cw ట్రైను 
బీ* ఇటీ. స్తీ వ Pre: 
(మల ఆలం Eb ఏ అరమ hE 


త 
Ww 
లో 


నీ 


52. తండ్రి తన సంతానానికి సం|క్రమింపజే సే ఉత్తమ బహుమానం, అమూల మయిన 
కానుక ఏమిటంటే మంచి సంస్కారం గరపడం, సరయిన శిక్షణ నివ గడం అన్నమాట. 
కేవలం డిగ్రీలు చదివించి లేదా గొప్ప ధన సంపదలు ప్రసాదించి, ఉన్నత హోదాలో 
గొప్ప బ్రతుకుతెరువు |ప్రాప్తమయ్యేలా కృషి చెయ్యడం ముఖ్యం కాదు. మనిషి 
నిరుపేద అయినా ఉన్నత సంస్కారం, ఉత్తమ |క్రమశిక్షణలుంటే అవే (ప్రపంచంలో 
మనిషని ఉన్నత సోపానాల నధిరోహింపజేస్తాయి. 

రర. సదకాజారియా అంటే అందరికీ ఉపయోగకరంగా, సుదీర్ణకాలం వరకు (ప్రజ 
లకు ప్రయోజనకరంగా ఉండే సత్కార్యం, దానధర్మంలాంటిదన్నమాట. ఉదావారణకు, 
పాఠశాలలు, ధర్మశాలలు కట్టించడం, ధార్మిక సంస్థలు స్థాపించడం, రోడ్లు నిర్మించడం, 
బావులు |త్రవ్వించడం ఇత్యాదివి అన్నమాట. ప్రయోజనకరమైన జ్ఞానం అంటే, 
స్వయంగా జ్ఞానం పొందడమే కాక దాని ద్వారా ఇతరులకూ (ప్రయోజనం చేకూర ఎడం 
అన్నమాట. ఉదాహరణలకు విజ్ఞానదాయకమయిన (గ్రంథాలు వ్రాయడం, జ్ఞానాన్ని 
ఇతరులకు బోధించగా అది ఆ శిష్యగణం ద్వారా వ్యాప్తిచెందడంలాంటి సత్కార్యం 


ధార్మిక విద్యాబోధన 4౨3 


రడ, అ(మ్‌బిన్‌ అయ్‌బ్‌ తన తండి ద్వారా ఆయన తన తాత ద్వారా 
విని ఉల్లేఖించిన దాని|పకారం (ప్రవక్త మహనీయులు (సఅసం), “మీ 
పిల్లలకు వాళ్ళు ఏడేళ్ళ (ప్రాయంలో ఉన్నప్పుడు నమాజ్‌ కై తాకీదు 
చెయ్యండి, వాళ్ళు పదేళ్ళ వయసుకు చేరుకున్న తరువాత నమాజ్‌ ను 
త్యజిస్తే వాళ్ళను కొట్టండి. వాళ్ళను వేర్వేరు (పక్కలపై పడుకోబెట్టండి” 
అని ఉపదేగించారు. (మిష్మాల్‌, అబూదావూద్‌) 


yy 7 


ప్రో 3 ae nies ట్‌ 15 Spe 06౬ 


55. (ప్రవక్త మహనీయులు (సఅసం) (ప్రబోధించినట్లు హ్మజత్‌ ఇబ్బు 
అబ్బాస్‌ ఉల్లేఖించారు, “ఎవరయితే దివ్య ఖుర్‌ ఆన్‌ విశదీకరణలో తన 
సొంత అభి పాయంతో వ్యాఖ్యానాలు చేస్తాడో అతను తన నివాసాన్ని 
నరకంలో కట్టుకుంటాడు. అలాగే ఎవరయితే ఖుర్‌ ఆన్‌ విషయంలో 
సరయిన పరిజ్ఞానం లేకుండా మాట్లాడతాడో అతనూ తన నివాసాన్ని 
నరకంలో కట్టుకుంటాడు.” (తిర్మిజి మిష్కాల్‌ 


అన్నమాట. ప్రార్ధించే సంతానమంటే, ఆ వ్యక్తీ తన సంతానానికి మంచి విద్యాబుద్దులు, 
సభ్యతా సంస్కారాలు, ధార్మిక జ్ఞానం బోధించి తదనుగుణంగా ఆచరించే శిక్షణ 
ఇచ్చినట్లయితే ఆ సంతానం కృతజ్ఞతా సూచకంగా, తన బాధ్యతనెరిగి సదాచార 
సంపన్నమవడమేకాక మృతులయిన తన తల్లిదండ్రులకై (ప్రార్థిస్తుంది అని భావం. 


ర్‌4. ఈ వాదీసులో సంతానానికి బాల్యం నుండే ధార్మిక ఆచరణ, శిక్షణలను 
గరపాలని ఉపదేశించడం జరిగింది. దానిపై (శద్దచూపక సంతానం పెద్దదైన తరువాత 
ఎంత బాధపడినా ప్రయోజనం శూన్యం. బాల్యంలో వారు మంచిగా నచ్చజెప్పినా 
మాట వినకపోతే, నమాజ్‌కై సన్నద్దులు కాకపోతే సముచితరీతిలో కఠినంగా ప్రవర్తించడం 
కూడా సబబే అని తెలుస్తోంది. పదేళ్ళ వయసున్న పిల్లల పక్కలు నహ వెయ్యడం 
అవసరం. కలిసి పడుకునే అలవాటును మాన్సించాలి. 


(ప్రవక్త ప్రవచనం 


Va ww 
ఉం! పయ! HEF య క సం Cressi 
ఊత ట్ర ఎర పకల సయం DORSET 
అయయ తయ భరో see ఈక జీ! రయ శ 


Gore el -BE op 


56. _అబ్బుల్లా బిన్‌ ఉమర్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖించారు! ఒక రోజు మధ్యాహ్నం 
వేళ నేను మహనీయ ముహమ్మద్‌ (సఅసం) వద్దకు వెళ్ళాను. ఆయన 
ఇద్దరు వ్యక్తులు ఖుర్‌ ఆన్‌ ఆయత్‌ ఒక దాని విషయంలో విభేదిస్తూ 
ఉండగా వారి సంభాషణ విన్నారు. ముఖాన కోపం తొణికిసలాడగా ఆయన 
బయటికి విచ్చేశారు, అప్పుడు ఇలా అన్నారు, “మీకు పూర్వపు జాతులు 
దివ్య (గంథంలో అభి పాయభేదం వల్లనే నాశనమయ్యాయి." 
(మిష్కాల్‌, ముస్త్రియ్‌) 


యు! క. ఉల Sieh టరు 4 భ్రూంిక 
| 


పలి అరల 0b G హహ! el మ 3 (ఏ4) 
hy OES RSS) EY Ds యయ! 


౮3 [| 


57. జెఫ్‌ బిన్‌ మాలిక్‌ అష్‌జయీన్‌ ఉల్లేఖనం (ప్రకారం, (పవక్త మహని 


యులు (సఅసం) ఇలా సెలవిచ్చారు, “అమీర్‌ లేదా అమీర్‌ చేత 
నియుక్తుడయినవాడు లేదా సాంతంగా సాకులు వెదికేవాడు తప్ప మరో 
వ్యక్తి (పసంగాలు చెయ్యడు.” (ఆబూదావూద్‌ ) 

55. ధార్మిక విషయాల్లో వేటిలోనూ కేవలం ఊహించి ఏదయినా చెప్పడం, 
కల్పించి మాట్లాడటం ఘోరమయిన పాపం, ముఖ్యంగా దైవ (గంథమైన ఖుర్‌ఆన్‌ 
విషయంలో ఏ మనిషయినా ఈ వై ఖరిని అవలంబిస్తునా ్నడంపే అతను ఎంత బాధ్య 
తారహితంగా వ్యవవారిస్తున్నాడో “తెలుస్తూనే ఉంది. అలాంటి వ్యక్తి ఖుర్‌ఆన్‌ని 


దె దై వగ్రంథమని విశ్వసిస్తాడంటే ఎలా నమ్మడం. ఖుర్‌ఆన్‌ పట ట్ల అజాగ్రత్తగా, విశా ;సరాహిత్య 
వై ఖరినవలంబించే వ్యక్తి స్థానం నరకం కాకపోతే మరేమవుతుంది? 


ధార్మిక విద్యాబోధన 45 


(క ర EE 


58. ఇబ్బు అబీ నయీమ్‌ ఉల్లేఖంచారు, “నేనొక రోజున అబ్బు ల్లాహ్‌ బిన్‌ 
ఉమర్‌ (రజిఅన్‌) వద్ద ఉండగా ఒక వ్యక్తి వచ్చి దోమ రక్తాన్ని గురించి 
(ప్రశ్నించాడు. ఇబ్బు ఉమర్‌ అతన్ని, నీవెక్కడివాడివి అని అడగ్గా అతను 
ఇరాక్‌ కు చెందినవాణి అని తెలిపాడు. అపు ఎడు ఇబ్బు ఉమర్‌ అక్కడున్న 
వారినుద్దేశించి, “ఇతన్ని చూడండి, దోమ రక్తం గురించి అడుగుతున్నాడు, 
కాని వాస్తవానికి ఇరాక్‌ (ప్రజలు |పవక్త (సఅసం) సంతానాన్నే హతమార్చారు. 
ఆయన (సఅసం) వాళి ఇద్దరినీ పపంచంలో నా రెండు పువ్వులు వీరు' అని 
అంటూ ఉండగా నేను విన్నాను” అని అన్నారు. (ఆల్‌ అదబుల్‌ మృఫద్‌) 


56. దివ్య ఖుర్‌ఆన్‌ అవగావానకై అనుశీలన, అధ్యయనాలు, చర్చాగోష్ణులు, 
ఆధారాలతో నిండిన పరిశో ధనాత్మక చ చర్చలు అభిలషనీయమే కాని వాదులాడుకోవటం, 
వితర్కవాదం చెయ్యడం ఇస్లామీయ సంస్కారానికి కడు విరుద్ధం. 


57. ధార్మిక విషయాల్లో బోధలు చెయ్యడం, బాధ్యతాయుతమయిన విషయాల్లో 
(ప్రసంగాలు చెయ్యడం అందరి పని కారాదు. ఆమీర్‌ అంటే ధార్మిక నాయకుడు, లేదా 
ఆ నాయకుడు నియమించిన వ్యక్తి .మాతమే (ప్రజలనుద్దేశించి ఈ ప్రసంగాలు 
చెయ్యాలి. ఈ రెండు విధానాలు కాక ఎవరయినా తన సొంత అధికారంతో ఈ 
బాధ్యతను తలపై వేసుకుంటున్నాడంటే అతను బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తున్నాడని, 
పాగరుమోతుగా వ వ్యవహరిస్తున్నాడని అర్థం. అతనికి నియమాలు, నిబంధనల్ని ఖాతరు 
చేసే అలవాటు లేదన్నమాట. ఇలాంటి వ్యవహారం వల్ల సమాజంలో అల్లకల్లోలం 
చెలరేగే ప్రమాదముంది. మహనీయ ముహమ్మద్‌ (సఅసం) చేసిన ఈ హెచ్చరిక 
మనందరికీ కనువిప్పు కాగలగాలి. 

58. దోమ రక్తం గురించి ఆడగడమంటే అది బట్టలకయినా, శరీరానికయినా 
అంటుకుంటే అది నజాసత్‌( అపుద్ధత) క్రిందికి వస్తుందా లేదా అని ఇంకా ఆది అశుద్ధమే, 


46 (ప్రవక్త ప్రవచనం 


bras Me 7 న శ శ 
టయ A ul లేర రథ DES 09%) 
OS CrP yr ye a కో 32 wr ఇల లలో 
గయ! ssl యంతో | Ls 
bs క్‌ 


శ ian జ వే 4 ఫ్రా >» CET 
TTD ACY: కా ol sb le 


wee త గా లో 


59. అబూ హురై రా ఉల్లేఖనం (ప్రకారం, (ప్రవక్త మహనీయులు (సఅసం) 


ఇలా సెలవిచ్చారు, “ఎవరయినా సరయిన ధార్మిక జ్ఞానం లేకుండానే 
ధార్మిక తీర్పునిస్తే దాని పాపఫలం తీర్పునిచ్చేవానికే (పాప్తమవుతుంది. 
ఇంకా ఒక వ్యక్తికి ఓ పని చెయ్యడంలోనే మేలు, (శేయం ఇమిడి ఉన్నాయని 
తెలిసి ఉండీ అతడు తన తోటి సోదరునికి ఆ పనికాక మరో పని చెయ మని 
సలహా చెప్పినట్టయితే అతను నిస ఎందేహంగా విశ్వాసఘాతుకం చేసినట్లే 
అవుతుంది.” (అబూదావూద్‌) 
ss TT మున 4 
అయితే పరిశుద్ధపరచడానికి చెయ్యవలసిందేమిటీ అని అడిగి ఉంటాడు. (ప్రవక్త 
సంతానమంచటే ఆయన మనుమడయిన హత్‌ వుసైన్‌ (రజిఅన్‌ అని భావం. 
“ఇద్దరు' అంటే వ(జుత్‌ వాసన్‌, హ|[జత్‌ హుసైన్‌ (రజిఅన్‌ అని భావం. ఇరాక్‌ ప్రజలైతే 
హజ్రత్‌. హుసైన్‌ రక్తం చిందించడంలో ఎలాంటి జంకుచూపలేదు. ఇప్పుడేమో దోమ 
రక్తానికి సంబంధించిన ఆదేశాలేమిటని ప్రశి వస్తున్నారని ఎత్తి చూపారు ఇబ్బు ఉమర్‌ 
(రజిఅన్‌. ఇందులో ఇలాంటి మత భావనను కూడా దుయ్యపట్టడం జరిగింది. 
అత్యల్ప విషయాలనయితే ఎంతో రంధ్రాన్వేషణ జరిపి పాటిస్తారు కాని ధర్మంలో 
మౌలికమయిన, (పాధాన్యంగల విషయారి పట్ల నలువై పులా నిర్లక్ష్యం కానవస్తుంటే, 
వాటిని కాలరాస్తుంటే చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు పడివుంటారు. ఈ వై ఖరిని- ఏ 
విధంగానూ సరయిన ధార్మిక వైఖరిగా చెప ఎలేము. 


58. విషయం తెలియకపోయినా ధార్మికమయిన వ్యవహారాల్లో నోరు విప్పడంచేత 
(ప్రజలు తప్పుడు పనులకుపక్రమించినట్లయితే దాని పాపభారమంతా ఆ పనులకు 
ధార్మికంగా అనుమతినివ్యడమో దానికీ అనుకూలంగా అభి[ప్రాయం ఎెలిబుచ ఎడమో 
చేసిన వ్యక్తి తల మీద పడుతుందని ఈ వాదీసు ద్వారా తెలుస్తోంది. అనేక విషయాల్లో 
తమకు ఏ మాత్రం సరయిన జ్ఞానం లేకపోయివా కేవలం వినికిడి మాటల ఆధారంగా 
ధార్మిక విషయాలూ నిర్ణయాలు చేసే వారు ఈ. సందర్భంలో ఆత్మపరిశీలన 


ధార్మిక విద్యాబోధన 47 
ఓ Vir BY ఎ న్‌ IS ne 
WEEN అ స [ J 

sa స ౮ ఓ ps * lev (జట (రి పం 9 ల 
స రుస టయ టు! మమ టం RICA 


ల్‌ ళ్‌ | wa 


\ 
§ 
| 
Gi 
షె 
ఇ 
లా 


3“ ౨ ల (ల 


ఎత. wr, 7 ల సిటీ (1 లలో 
భాను మనే! YE అరల 3 టరు! = 


60. (అబూహురై రా ఉల్లేఖనం (ప్రకారం) దైవ సందేశహరులు (సఅసం) 
ఇలా బోధించారు, “ఎవరయినా దైవ (పసన్నత పొందే విద్యనభ్యసించి 
దాని ద్వారా కేవలం (పపంచ వస్తు సామిని పొందాలని సంకల్పిస్తే అతను 
స్వర్గం పరిమళాన్ని సయితం ఆ(ఘాణించలేడు.” 


స్‌ ” pb Go WwW 52 Me” Gnd Tre 
Aas ale in] జు! Ou OE రేక కరతల glo (41) 


a Eh Aa పసరు SAD షమ కసం ఓడ EOE దో 
ర్త Cal ఇలా ఉత నో భా 

3 14 య 770 

dra Flos alos) బడల 


61. హ(జత్‌ అబూహురైరా ఉల్లేఖించారు, (పవక్తగేమ్మలు ఇలా 
సెలవిచ్చారని, “ఒక వ్యక్తీని అతనికి తెలిసన ఒక విషయాన్ని గురించి 
(పశ్నించినప్పుడు అతను దాన్ని దాచిపెట్టినట్టయితే [ప్రళయదినాన అతనికి 
అగ్ని కళ్ళెం బిగించడం జరుగుతుంది.” (అబూదావూద్‌, తిర్మి జి) 


చేసుకోవలసిన అవసరమెంతయినా ఉంది. అలాగే శ్రేయస్కరమైనదని తనకు తెలిసిన 
విషయాన్ని తెలియపరచక ఇతర వ్యవహారంపట్ల సలహానివ్వడం అంటే, మిత్రుడు 
మంచి సలహానిస్తాడని తనపై ఆ వ్యక్తి పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముజెయ్యడమే 
అన్నమాట. నమ్మక |దోవాం మహా నేరమని వేరే చెప్పనవసరం లేదు. 

60. దైవ (ప్రసన్నతకు వినియోగించవలసిన మార్గాన్ని కేవలం ధనార్దనకై వినియో 
గించడం ఎంతో హేయమయిన విషయమని వేరుగా చెప్పనవసరం లేదు. అలాంటి 
వారికి స్వర్షసొరభాలు అందకపోవడం కాదు అందినట్లయితేనే ఆశ్చర్యపడవలసింది! 
శాశ్వతమయిన పారలౌకిక సాఫల్యానికి వినియోగిం చవలసిన ధర్మ జ్ఞానాన్ని క్షణికమయిన 
ఐహిక లాభాలకై దుర్వినియోగం జెయ్యడం ఎంత ఘోరమయిన నేరం! 


48 (ప్రవక్త ప్రవచనం: 


ol JU Cel we ప్ర SE ar) 


CE త్ర య సే క Pred 
రై 6 రక రుటేటరడ్డు వడు ఈ ఫై 66S p1 


or 


౧౩ లాం వాడంటిం! టంట! తళ మప! లే bey 


త 


62. హజత్‌ సుఫ్యాన్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖించారు, “ఒకసారి హ్మజత్‌ 
ఉమర్‌ బిన్‌ ఇత్తాబ్‌ (రజిఅన్‌) హ్మజత్‌ కఅబ్‌ (రజిఅన్‌)ని అడిగారు, 
“జ్ఞానులని ఎవరిని అంటారు?” అని. దానికి కఅబ్‌ (రజిఅన్‌ ౫, “ఎవరయితే 
తమ జ్ఞానానికనుగుణంగా ఆచరిస్తారో వారే” అని బదులు పలికారు. తిరిగి 
హజత్‌ ఉమర్‌ (రజిఅన్‌), “పండితుల హృదయాల్లోని జ్ఞాన పభాన్ని, 
జ్ఞాన జ్యోతినీ అంతమొందించే వస్తువు ఏది?” అని అడగ్గా ఆయన సమా 
ధానంగ్కా “ప్రపంచ వ్యామోహం” అని పలికారు. (మిష్కాత్‌. 


లో 
గ wy 
“కత 


మూడు) ఊట! SOE రడ తం లక Eur) 


రట్టు తుద యు! ప GI hs 

శం SENAY sles ఉ పత్తు 

(యో ఆట 
63. (హ్మజత్‌ కఠఅబ్‌ బిన్‌ మాలిక్‌ (రజిఅన్‌) ఉల్లేఖనం (ప్రకారంి దైవ 
సందేశహరులు (సఅసం) ఇలా ఉపదేశించారు: “ఎవరై తే ఇతర విద్వాంసులతో 
సమానం కావాలన్న కాంక్షతో లేదా అవివేకులతో వాదోపవాదాలు చేస్తూ 
సంచరించాలన ్న అభిలాషతో లేదా జ్ఞానం దా రా (ప్రజల్ని తన వైపునకు 
(తిప్పుక్‌వాలన్న కోరికతో జ్ఞాన సముపార్హన చేస్తాడో అతని స అల్హాహ్‌ 
నరకంలో పడవేస్తాడు.” (తిర్మిజి మిష్కాత్‌. 
61. తనకు తెలియని విషయాన్ని తెలిసినట్టు ఇష్టమయిన రీతిలో చెప్పడం ఏ 
విధంగా వేరమో, తెలిసిన విషయాని ్న అడిగినప్పుడు చెప్పకపోవడమూ అదే విధంగా 


వేరం. ఉభయ సమయాల్లోనూ మనిషి జాగ్రత్తగా నిక్కచ్చిగా మసలుకోవడం 
ఎంతయినా ఆవసరం. 


ధార్మిక విద్యాబోధన 49 


రర రహో కలి! తర ప్రక 
Ar cia, wey 7 న లేటు ర సళ 
లకు తయ భి) Eu! ONY SUNS 
Coy CCST a గ్‌ > గ న 
Chloe CE యు రర టు దం 


(r9 ABE) పోరి 


64. (ప్రవక్త మహనీయులు (సఅసం) సెలవిచ్చినట్లు ఇబ్బు అబ్బాస్‌ 
(రజిఅన్‌ ) ఉల్లేఖించారు. “నా అనుచర సమాజంలో కొందరు ధార్మిక 
విషయాల పరిజ్ఞానాన్ని, వివేచనను పర్మిగహిస్తారు, దివ్య ఖుర్‌ఆన్‌ 
అనుశీలనం చేస్తారు. దాన్ని ఇతరులకూ బోధిస్తారు. వారు ఇలా కూడా 
అంటుంటారు “మేము (ప్రభుత్వాధికారుల వద్దకు వెళు తూ ఉంటాము - 
వారి (ప్రాపంచిక సంపద నుండి మాకూ కొంత లభించాలన్న ఉద్దేశ్యంతో. 
అప్పుడు మేము మా ధర్మాన్ని వారికి దూరంగా ఉంచుతుంటాము” అని. 
కాని ఇది అసంభవం. ముండ్ల చెట్ల నుండి ముళ్ళు తప్ప మరేమీ లభించని 
మాదిరిగానే (పభుత్వాధికారులకు చేరువయితే మరేమి లభిస్తుందని? 
(దీన్ని ఉల్లేఖించిన ముహమ్మద్‌ బిన్‌ సబాహ్‌ అన్నారు?) అలాంటి వారికి 
పాపపు ముల్లె తప్ప మరేదీ లభించదు అని ఆయన (సఅసం) నుడివిన 
దానికి భావం.” (ఇబ్బుమాజు, మిష్కాల్‌ 


62. పండితులమని చెప్పుకునేవారికి కనువిప్పు కలిగించే వాదీసు! 


63. పేరుప్రతిష్టల కాంక్ష అయినా, నలుగురిమెప్పు పొందాలన్న ఆశ అయినా, 
ప్రజల మధ్య రాణించాలన్న కోరిక అయినా చిత్తశుద్ధి లేకపోవడాన్ని సూచిస్తాయి. 
చిత్తపుద్ధే లేకపోతే పుణ్యఫలా పేక్ష నిరర్ధకం! అందువల్ల అసలు దృష్టిలో నిత్యం పరలోక 
సాఫల్యం, ప్రభువు మన్నింపు, ఆయన ప్రసన్నతలే ఉండాలి. 


64. _ [ప్రాపంచిక సిరిసంపదల్ని (గ్రహించడానికి ధర్మ వివేచనను (గ్రహించిన మేధావి 
వర్గం పాలకులకు చేరువయినప్పుడు ధనసామ(గితోపాటు పాపపు మూట తప్పక 


50 ప్రవక్త ప్రవచనం 


వాన es 1పర్రత్హు మ టా 
oe Pir 


సయం ఒరు రవి! జ్య oH Sas 


| [1 ౮౯ 
basinal: యు. లశ 
పయన సయ సకాల OCT] 
ఎడవేదపే! రే! టం కటట డ్రేక్‌ య. 


Ries రో. ట్రా! లు. Mu GT ర! 

65. హ్మజత్‌ ఇబ్బు మస్‌ఊట్‌ ఉల్లేఖిస్తూ ఇలా అన్నారు: “విద్వాంసులు 
విజ్ఞానాన్ని పరిరక్షించినట్లయితే, దానికి యోగ్యులయిన వారి కొరకే దాన్ని 
(ఆ వర్మపసాదాన్ని) వినియోగించి ఉన్నట్లయితే వారు తమ కాల 
(పజలకు నాయకులు, మార్గదర్శకులు అయ్యేవారు. కాని వారు దాన్ని 
(పాపంచికులయిన వారికొరకే వినియోగించారు - తమకూ వారి 
(ప్రపంచంలో నుండి కొంత భాగం [ప్రాప్తం కావాలని. (పర్యవసానంగా) 
ఇలాంటీ విద్వాంసులు (ప్రపంచ (ప్రజల దృష్టిలో హీ నమయిపాయ్యారు, 
నేను మీ (ప్రవక్త (సఅసం) (పబోధించగా విన్నాను. “ఎవరయితే సకల రకాల 
వ్యధల, దుఃఖాలకు (ప్రతిగా కేవలం పరలోకపు బాధను తన దృష్టిలో ఉంచు 
కుంటాడో అతని (పపంచ ఆవేదనలన్నింటినీ ఆదుకోవడానికి స్వయంగా 
అల్హాహ్‌ ఒక్కడు సరిపోతాడు. కాని మరెవడయితే |పాపంచిక చింతలతో, 

దుఃఖాలతో వికల మనస్కుడవుతాడో అతడు (ప్రపంచంలోని ఏ అగాధంలోపయి 
సాశనమైనా అల్లాహ్‌కు ఎలాంటి చింత ఉండదు.” (ఇబ్బుమాజు ) 

పరిగ్రహిస్తారని ఈ హదీసు బోధిస్తోంది. ధర్మవేత్తలు గ్రీమంతులకు దూరంగా 
ఉండడమే (శ్రేయస్కరమని దాని ద్వారా తెలుస్తోంది. 


“ధర్మాని ్న దూరంగా” ఉంచడమంటే, శ్రీమంతులు చేసే చెడును ప్రభావం తము 
ధార్మిక స్థితిపై పడకుండా జాగ్రత్తపడటం అన్నమాట. ఇది సాధ్యపడదని, క్రీమంతు అ 
దుష్ప్రభావం  ధర్మవేత్తలపై తప్పకపడుతుందని వాదీసు చెబుతోంది. 


65. విద్వాంసులంటే ధార్మిక జ్ఞానార్హన చేసిన వారు అని అర్థం. జనసామాన్యం 


ధార్మిక విద్యాబోధన ol 


Das బపు! EN EIEN 
రకల ఉడీ మ! 056కు! తింటు ర్కb 
Wd రః క జ Aa వ డ్ర్ర!5 
తయలయి! ఈ 1 రం 
ఒు తు! ర కవ! యి క 


Pr ఈ 9 న pr న s v5 Ok 
We వ. కు! తప రృ! రర షస) ర రష! 


ల 


66. అబూహురైరా ఉల్లేఖనం (ప్రకారం, (ప్రవక్త మహనీయులు (సఅసం) 
ఇలా బోధించారు, “అల్లాహ్‌ను “జాబ బల్‌ హుజ్‌ నే నుండి రక్షణను అర్థించండి” 
అక్కడున్నవారు, “దైవ సందేశహరా, జుబ్బల్‌ హజ్‌ అంటే ఏమిటీ?” 
అని అడిగారు. “అది నరకంలో ఒక లోయ, దాన్నుండి స్వయంగా నరకమే 
రోజుకు నాలుగు వందలసార్హు రక్షణను కోరుకుంటుంది.” అని బదు 
లిచ్చారాయన. అప్పుడు తిరిగి అడిగారు (ప్రజలు, “అందులో ఎవరిని 
పడవేస్తారు ?” అని. ఆయన ఇలా సమాధానం పలికారు, “తమ ఆచరణలను 
(పదర్శిన్తూ తిరిగే విద్వాంనులకు.” ఇది . తిర్మిజిలోని ఉల్లేఖనం, 
ఇబ్బుమాజాలోని ఉల్లేఖనంలో ఇంకా ఇలా ఉందిః “దై వం ద ఎపీలో అత్యంత 
హేయమయిన విద్వాంసులు, సమకాలీన అధికార పీఠాల చుట్టూ (ప్రదక్షిణలు 
చేస్తూ ఉండేవారు” అని ఉంది. “ముహారిబీ” ( ఓ హదీసువేత్త) (ప్రకారం అధి 
కారులంళకే దౌర్హన్యపరులయిన పరిపాలక వర్గం అని భావం. (మిష్కాత్‌) 





అనుసరించడానికి వీలుగా ఉలమా (పండిత వర్గం) అందుబాటులో ఉండాలంటే వారు 
అధికారులకు దూరంగా ఉండటం అవసరం. ధర్మవేత్తలు ప్రజలకు చేరువగా ఉండి 
వారికి ధర్మావగావానలో సహాయ సవాకారాల నందించినంతకాలం (ప్రజలు వారిని గౌర 
విస్తారు, ఆదరిస్తారు. అలాకాక ఉలమా అధికారులకు దగ్గరయితే వారు చేస 
కుచేష్టలకు అడ్డుచెప్పే నై నె తిక సావాసాన్ని కోల్పోతారు. తద్వారా ధర్మవిరుద్ధ కార్య 
క్ర త్త చేసినప్పటికీ 'దౌర్జన్యపరులయిన అధికారులు, సంపన్నులు సమాజంలో 
ఉన్నత స్థానం అధిష్టించే ఉంటారు. ఆలాంటి వారిని, వారి అండనుండే పండితుల్ని 


యయ ము! Ss Jc VER GIO (16) 


ఇ Dae శం త న ELT TL TENT 
2d E NO ర భమవము ట్రూ సము! 3 


ళ్‌ ~~ 


“జో > 5 3 3 nw ITs జగన “ul 
LIEGE TLS జ బ్రా (లీయయాలో 
గ్రగుగ లో (as) 


67. దైవ సందేశహరులు (సఅసం) ప్రవచించారు: “ధర్మం అపరిచిత పరి 
స్థితుల్లో | పారంభమయింది. తిరిగి ఆ అపరిచిత పరిస్థితులే పునరావృతమవు 
తాయి. ఆనాటి “అపరిచితులికు శుభవార్త! శుభాకాంక్షలు!! (తిర్మిజీలోని 
ఓ ఉల్లేఖనంలో ఇంకా ఇలా ఉందిః) “ఆ అపరిచితులు ఎవరంటే, నా తరు 
వాత నా సంప్రదాయాల్లో ప్రజలు కల్పించిన చెడులను సంస్కరించేవారు.” 
(ముస్తీమ్‌, మిష్కాల్‌ , అబూవాలరై రా) 


సామాన్య (ప్రజలు ముఖతః ఏమీ చెప్పలేకపోయినా వారిపట్ల గౌరవాభిమానాలు 
మటుకు కలిగి ఉండరు. ఏ సమాజంలోనై తే ధర్మవేత్తలకు ప్రజల్లో విలువలేకపోతుందో 
ఇక ఆ సమాజం ధార్మికంగా బాగా పతనమయిపోతుందన్న విషయంలో ఎలాంటి 
సందేవామూ లేదు. ఇదీ హజ్రత్‌ ఇబ్బు మస్‌ఊద్‌ గారి ఉల్లేఖనానికి భావం. ఇకపోతే 
ప్రవక్త మహనీయులు (సఅసం) నుడివిన దాని భావమేమంటే, మనిషి “ప్రపంచం ఎలా 
గడుస్తుంది, (ప్రపంచ సౌఖ్యాలు ఎలా |పాప్తమవుతాయి' అని చిరతకు లోనయి అదే 
బాధలో కుమిలి పోతే దె వం అలాంటి వ్యక్తిని - సరే నీవే నీ ప్రపంచాన్ని నిర్మించుకొమ్మని 
వదిలేసి తన అండ, నీడను ఉపసంవారించుకుంటాడు. దానికి బదులుగా ఏ వ్యక్తి 
అయితే తన పరలోకం ఎలా రూపొందుతుందో, పరలోక సాఫల్యాలు ఎలా లభిస్తాయో 
అని చింతిస్తూ వాటికై పరితపిస్తాడో అలాంటి వారి [ప్రాపంచిక బాధలను దూరం 
చెయ్యడానికీ దైవం ముందుకు వస్తాడు. వారి అవసరాలను తీర్చుతాడు. అందువల్ల 
'పండితులయినా, సామాన్య జనులయినా ప్రపంచంలోనే నిండా మునిగిపోకుండా శక్తి 
మేరకు ప్రపంచంలో కృషి చేసి ఫలితం దైవానికి వదిలేసి పరలోక చింతనలో 
లీనమవ్వాలని ఈ వాదీసు బోధిస్తోంది. 


66. ధర్మవేత్తలు తమ ధర్మనిష్టను (ప్రదర్శనాబుద్ధితో ఆచరిస్తే వారి గతి ఏమవుతుందో 
ఈ వాదీసు తెలుపుతోంది. అయితే ఇది కేవలం ధర్మవేత్తలకే వర్తించదు. ధర్మవేత్తల్ని 
పెర్కొనడానికి కారణం వారు ధార్మిక విషయాల్లో మార్గదర్శకులు అవడం చేత, 
వారిని చూసి ఇతర ప్రజలు కూడా ధర్మావలంబనలో వారి పోకడలనే అనుసరిస్తారన ఇ 





ధర శ్రసంన్హాపన ౨3 


| 
ఆటీ 


ర Ne ట్‌ య టప 
Bors USC రకర AE (౪4) 
డు? శ pe 
“(క «t 3 CGP OTT a) Jot P mw WO 
Bee lols) A pla CD MNS 
(rel 


68. అబూహురైరా (రజి అల్హాహు అన్‌ హు) ఉల్లేఖనం [పకారం, (ప్రవక్త 
మహనీయులు (సఅసం) ఇలా సెలవిచ్చారు: “ఎవరయితే నా అనుచర 
సంఘం ( ధార్మిక) ఉపదవానికి గురయినపు ప్పుడు నా ఆదర్శాని శ (సున వత్‌ ను) 
పటిష్టంగా పాటిస్తాడో అతనికి వంద షహీ దుల (అమరగతుల) పుణ్యఫలం 
లభిస్తుంది.” (బా వాకీ మిష్కాత్‌. 


యదార్థం మాత్రమే. ఈ వాదీసులోనూ చివరి మాటల్లో అధికార వర్గానికి చేరువగాఉంటూ 
ధర్మాన్ని సందేహాస స్పదంగా తయారుచేసేవారిని గురించి హెచ రించడం జరిగింది. 


67. ధర్మం (ప్రారంభమయినప్పుడు అది అందరికీ అపరిచితమయిందే. పరదేశీయుణ్ణి 
ఏ విధంగా పురవాసులు అనుమానాలతో, కుశంకలతో చూస్తారో [ప్రారంభ కాలంలో 
ధర్మాన్ని అవలంబించే వారిని ఆలాగే చూశారు. అలాగే వారితో ప్రవర్తించారు ఆనాటి 
(ప్రజలు. (ప్రవక్త మవానీయులు చెపే ఏ్రదేమంటే ఉత్తాన పతనాల దశలనీ ్న ముగిశాక ఓ 
కాలంలో నిజధర్మాన్ని దాని ఆసలు రూపంలో ఆచరించేవారు తిరిగి పజల మధ్య 
అపరిచితుల్లా పరదేశీయుల్లా ఉండిపోతారు. ఆ కాలంలో దైవప్రవక్త నిలబెట్టిన 
ఆదర్శాలను, సంప్రదాయాలను రూపుమాపి ప్రజలు తమకు ఇష్టమయిన రీతిలో 
వికృతం చేసిన దశలో వాటిని పునరుద్ధరించి సరయిన రీతిలో ఆచరించేవారే ఆ 
సరికొత్త అపరిచితులు, వారికే ప్రవక్త మహనీయులు శుభవార్తలనందజేశారు. 

68. 'సున్నలొని పటిష్టంగా పాటించడం అంటే ఏమిటీ? ఏది ముఖ్యం, ఏది కాదు, 
ఏది ప్రధానం, ఏది అప్రధానం ఏది ఎప్పుడు [ప్రాధాన్యతను సంతరించుకుంటుంది 
అన్న విషయాన్ని సదా దృష్టిలో ఉంచుకోవాలి. షరీఅత్‌లో దేనికి ఏ స్థానం ఉంటే ఆ 
స్థానమే దానికి ఇవ్వాలి. ధర్మంలోని మౌలిక సున్నత్‌లు అడుగంటిపోతూ ఉంటే 


54 (ప్రవక్త ప్రవచనం 


69. హ్మజత్‌ అనస్‌ (రజిఅన్‌) ఉల్లేఖనం |పకారం, దైవ సందేశహరులు 
(సఅసం) ఇలా తెలిపారు: “ప్రజలు భావిలో ఓ కాలాన్ని ఎదుర్కోబ్‌ 
తున్నారు. అప్పుడు వారిలో తన ధర్మంపై సుస్థిరంగా నిలబడేవాడు 
చేతిలో నిప్పుకణిక పట్టుకున్న వానితో సమానమవుతాడు.” 
లు 
(తిర్మిజి మిష్మా-ల్‌) 


సో భు వలలో é uw సతో యౌ జ = 4 3 ~~ 
dU ILENE TOF (ఈ) 
లో ్ట Fi రంలో 


‘ sul > rw gw వాతో OC! 
AG grr FAM ఆచ a 


re) si Ee lols) 


70. హ్మజత్‌ అబ్బుల్హావ్‌ బిన్‌ ఉమర్‌ ఉల్తేఖించిన దాని (ప్రకారం (ప్రవక్త 


మహనీయులు (సఅసం) ఇలా నుడివారుః “అల్లాహ్‌ నిర్ణయించిన శిక్షాస్మృతి 
లోని ఒక శాసనాన్ని సంస్థాపించడం దేవుని జనావాసాలలో నలభయి 
దినాలు కురిసే వర్షంకన్నా ఉత్తమమయింది.” (మిష్కాత్‌, ఇబ్బు మాజా) 
రల త ఇ పర. టు మంత యు. లన! 


మనం కొమ్మల్ని రెమ్మల్ని పట్టుకు వేలాడుతూ ఉండడం జరగరాదు. ఇదే జరిగితే 
అంతకంటే అవివేకపూర్ణమయిన కార్యం మరేది కాగలదు. 


69. ధర్మాన్ని అవలంబించడం అంత ప్రమాదకరం ఎలా కాగలదు? ఆలోచిం 
చవలసిన విషయం. ఇక్కడ ధర్మం అంటే దాని విస్తృత భావాన్నే ఉద్దేశించడం జరి 
గింది. ఆ భావంలో ధర్మం జీవితపు సమస్త రంగాలకు వ్యాప్తమయి ఉంటుంది. 
అలాంటి విస్తృత భావంలో ధర్మోన్నతి జరుగుతూ ఉంటే ధర్మధిక్కారశక్తులకు, ధర్మ 
ఉల్లంఘన శక్తులకు కంపరమెక్కుతుంది. అవి విజృంభించి ధర్మాన్ని అణచివేయాలని, 
దాన్ని అనుసరించేవారిని తుడిచిపెట్టాలని ప్రయత్నిస్తాయి. కాని ధర్మమంటే ఆ భావం 
కాకుండా కేవలం ఆరాధనా నియమాలు ఆచార వ్యవహారాల వరకే ధర్మాని ws 
చేస్తే ఏ మిధ్యాశక్తికీ కనుబొమలు కూడా ముడిపడవు. దానిని అనుసరించే వారికి ఏ 
ఆపాయమూ ఎదురవదు. 


70. _ శిక్షాస్మృతిలోని శిక్షలు దాదాపు అన్నీ మానవుల వాక్కులకు సంబంధించిన 


అతిక్రమణలక వర్తిస్తాయి. మానవ సమాజంలో శాంతిభద్రతలు సర్వసామాన్యం 
కావాలంటే వాటిని అమలుషరచడం ఎంతో అవసరం. అవి లేకుండా కేవలం భౌతిక 


అవసరాల పరిపూర్తి వల్ల ప్రయోజనం సంపూర్ణంగా ఒనగూడదు. వర్షాన్ని భౌతిక 
ఆవసరాలకు ప్రతీకగా తెలపడం జరిగింది. 


ధర్మసంస్థాపన ఎ 
ఎలో యస్‌ లో నా వ JID os 
Joris MH YE UU 


జతే 


“ంలయితట్లో లట) బాదు gis Es 


య్‌ న 


UEyasgte (61) 


మృకరీక్‌ త్యజ! 
(0! వారమో 
71. “దుర్మార్గంతో, దౌర్హన్యంతో నిండిన (ప్రభుత్వాధికారం సమక్షంలో 
సత్యవాక్కును పలకడం అత్యున్నతమయిన జిహాద్‌” అని మహనీయ 
ముహమ్మద్‌ (సఅసం) పలికినట్లు అబూ సయీద్‌ ఉల్లేఖించారు. 

( మిష్కాల్‌, తిర్మిజీ, అబూదావూద్‌, ఇదు ) మాజా) 


WILE EEE GL as Bf (er) 
iss ౨ ఎవం DLAC IIS aoa. 
he య్యా ets) Ob gyri hE Ys 
Vhs bol) OEY) sl Ey AER O57 
(rn టో- జోర్తిశో( 
TD హ(జత్‌ అబూ సయీద్‌ ఘ(దీ ఉల్లేఖనం (పకారం బోధక (శేమ్మలు 
(సఅసం) ఇలా ఉపదేశించారు: “మీలో ఎవరు చెడును చూస్తారో వారు 
దాన్ని తన చేత్తో ఆపాలి. అంత శక్తి లేకపోతే నోటితో, ఆదీ సాధ్యం కాకపోతే 
హృదయంతో ఇది విశ్వాసంలో అత్యంత హీనమయిన స్టాయి.” 
(మిష్కాల్‌, ముస్తీమ్‌) 
71. ఈచచిన్న వాక్యంలో దౌర్జన్యాన్ని ఎదిరించే ప్రాముఖ్యాన్ని, ఈ చర్యకు ధర్మం 
లో గల స్థానాన్ని విశదీకరించడం జరిగింది. దుష్టుని ఎదురుగా నిలబడి నీవు దౌర్జన్యం 
చేస్తున్నావని చెప్పడం సామాన్య విషయం కాదు. (ప్రాణాలకు తెగించినవారే ఆ 
సాహసం చెయ్యగలరు. జిహాద్‌ అంటే [ప్రాణాలను పణంగా పెట్టి ధర్మ సంస్థాపనా కృషి 
చెయ్యడమేగా?! 
72. చేత్తో ఆపడమంటే దాన్ని శక్తి ద్వారా రూపుమాపడమన్నమాట. అయితే 
చెడును శక్తీ దా వరా రూపుమాపడం ఎలా సాధ్యమవుతుంది? దానికీ ద వభక్తీపరాయణతగల 
నాయకత్వం అధికారంలో ఉండాలి. లేకపోతే (పతి వ్యక్తీ చెడును రూపుమాపాలని 
చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే ఇక మిగిలేది అరాచకమే. అందువల్ల ఆ పని అధికారంగల 
వారిదే. అయితే అధికారం వివిధ పరిధుల్లో వివిధ కేంద్రాల్లో కేంద్రీకృతమయి 
ఉండటం సాధ్యమే. ఆయా పరిధుల్లో ఎక్కడ అధికారం కేం ద్రీకృతమయి ఉంటుందో 


ఆ అధికారంగలవారు మంచివారుగా ఉండేలా చూస్తే వారు చెడును నిర్మూలించడానికి, 
మంచిని అభివృద్ధిపరచడానికి కృషి చేస్తారు. 


pe 


56 (ప్రవక్త ప్రవచనం 


96255 జ టుర టు ల్రోసిక Fy (cr) 
CoE Re దక PTC EE A 2 a 
wos SHENOY HEI 


లం గం దం రి 2% సే hed వ re CME 
Joel పజ లాజ్‌ eb ETS BE 2. శ్‌! Bae) 
~~ 


ల న్‌ 
ర 


\ 


we ల pr 


Srl LIC Es కరం లోయ రగడ ఎడం ల 
GEE Y HL sl et 


FE శ PARP OIE INS 
Bhs Seen LE | ఎత్తార్తటో[ ఎలయ! 


శ 


x 


లః 


73. నోమాన్‌ బిన్‌ బషీర్‌ ఉల్లేఖనం (ప్రకారం, (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా (పవచించారుః “ఆల్హాహ్‌( నిర్ణయించిన) శిక్షాస్మృతి విషయంలో 
అలసత్వాన్ని చూపే దానిని కాలరాచేవారి ఉపమానం ఇలా ఉంటుంది- 
కొందరు వ్యక్తులు ఓ పడవలో (ప్రయాణం చెయ్యడానికి చీటీ వేసి వారిలో 
కొందరు పై అంతస్టులోకీ, మరికొందరు క్రింది అంతస్టులోకి వెళ్ళి 
కూర్చున్నారు. (క్రిందిభాగంలో కూర్చున్నవారు (పైకి వచ్చి) నీరు తీసు 
కుని పైన కూర్చునేవారిని దాటుకుంటూపోయేవారు. దీని వల్ల పైన 
కూర్చునే వారికి ఇబ్బంది కలిగి బాధపడేవారు. అది గమనించి (క్రిందివారిలోని 
ఒకడు గొడ్డలితీసుకుని పడవ (క్రిందిభాగాన బెజ్జం చెయ్యడానికి ఉప(క్రమిం 
చాడు. పై వారు అతని వద్దకు వచ్చి, ఏమిటీ వ్యవహారం అని అడగ్గా అతను, 
“మీరేమో మా కారణంగా బాధపడుతున్నారు. నాకేమో నీరవసరమాయె” 
అని బదులిచ్చాడు. ఇక పైవారు అతన్ని వారించి అడ్డుకుంటే వారు 
స్వయంగానూ వినాశాన్ని తప్పించుకోగలరు, |క్రిందివారినీ రక్షించగలరు. 
అలాకాక అతన్ని అతని మానాన వదలివేస్తే వారు స్వయంగానూ నాశన 
మవుతారు, ఇతరుల వినాశానికీ కారకులవుతారు.” (బుఖారి మిష్కాత్‌ 


73. ఈ ఉపమానం చాలా విసృతమయింది. ఆనేక అర్థాలను, తాత్సర్యాలను 
స్పురింపజేస్తుంది. పై అంతస్తులో ఉన్నవారంటే సమాజంలో ఉన్నత హోదాల్గో 
ఉన్నవారని, అధికారం కలవారని భావం. [క్రింది అంతస్తువారంటే. పాలిత (ప్రజలని, 


ధర శ్రెసంస్టాపన 57 


శ 


ఎయ్‌! రో! OEE LEHESE EF (ar) 
ae OBE ట్యుపైకపం స ట్రోరడ 0 TIEN 
తం, PONE యు eo af 


LL, or 


rr) - పం. ERE 


74. హజత్‌ ఆయిషా(రజి అల్హాహు అన్‌ హా) ఇలా ఉల్లేఖించారు, “| పవక్త 
మహనీయుల(సఅసం)కు రెండు కార్యాల్లో దేన్నయినా ఒకదాన్ని అవ 
లంబించవచ్చని దైవం అధికారం ఇచ్చినప్పుడల్లా ఆయన రెంటిలో సరళ 
తరమయిన కార్యాన్ని-అది పాపపు కార్యం కాకపోతే- ఎను కునేవారు. ఒక 
వేళ అదిపాపపు కార్యమైనట్లయితే ప్రజలందరికన్నా అధికంగా దానికి 
దూరంగా ఉండేవారు. దైవ (ప్రవక్త (సఅసం) వ్యక్తిగతంగా ఎన్నడూ ప్రతీ 
కారాన్ని తీర్చుకోలేదు. కాని దేవుని శిక్షాస్మృతి భంగమయినప్పుడు 
ఆయన అల్లావ్‌ '(పసన్నతకె (ప్రతీకారం తీర్చుకునేందుకు ఉద్యుక్తు. 
లయ్యేవారు.” (ఆల్‌ ఆదబుల్‌ మ(ఫట్‌ం 


సామాన్య మనుషులని ఆర్థం. సామాన్య (ప్రజలకు కావలసిన నిత్యావసరాలను 
అందజెయ్యడంలో “పై” వారు విఫలురయితే "క్రింది" వారు శాసనోల్లంఘన చర్యలకు 
పాల్పడి, తిరుగుబాటు వైఖరులనవలంబించి మొత్తం నమాజాన్నే నట్టట 
ముంచివేసేందుకు సిద్ధమవుతారని దీన్ని సామాజిక దృక్పథంతో అర్థం చేసుకోవచ్చు. 


అలాగే ధార్మికంగా. చూస్తే ధర్మజ్ఞానం కలవారు, ఆ విషయాల్లో సరయిన అవగాహన 
లేనివారికి తమ జ్ఞాన సంపత్తిని పంచి పెట్టకపోతే క్రిందివారు అధర్మపు కార్యకలాపాలకు 
పాల్పడతారని, వారిని వారించి. సన్మార్గాన పయనింపజేసే బాధ్యత “పై వారిదేనని, అలా 
చెయ్యకపోతే వీరూ వారూ అందరూ కలసి సర్వనాశనమయిపోతారని కూడా దీనికి 
భావం వర్తిస్తుంది. ఈ భావాలను అర్థం చేసుకుని తదనుగుణంగా మసలు కోవడం 
మనందరి కర్తవ్యం. 

74. “ధర్మం సులువయినేది' అని మరో చోట ప్రవక్త మహనీయులు సెలవిచ్చి 
ఉన్నారు. ఆయన స యంగానూ తన అనుయాయులకు సులువయిన బాటలో నడ 
వమని బోధిస్తూ తానూ దాన్ని అవలంబించి చూపారు. అయితే ఎంత సులువయినప్పటికీ 


58 ప్రవక్త ప్రవచనం 


ల స Ihr 
Co ee GG to 3 
వో యళ క్‌! ౨ ఎతీ “ DP 2 
“19 si 2 క 33 య. న ర రన లీ న 
దతం ల య్యాయి టరదలటి డవు) 
A లలో రంల Oo “a నీ శ శ Pm ట్‌ 
Ee తను టు SIE EEG: 


డర లే 
(MAIS) bE EY దయ 
75. హ్మజత్‌ అబూహురై రా ఉల్లేఖించారు, “ఒకసారి మేము విధి [వాతను 
గురించి వాదోపవాదాలు జరుపుకుంటూ ఉండగా దైవ సందేశహరులు 
(సఅసం) అటుగా వెళ్ళారు. ఆగ్రహం వల్ల ఆయన ముఖం ఎ(రబడింది - 
చెంపలు దానిమ్మ గింజల్లా ఎరుపెక్కాయి. “ఈ వాదనలు చెయ్యాలని 
మీకు ఆదేశమివ్వడం జరిగిందా? నా ఆవిర్భావానికి ఉద్దేశ్యం ఇదేనా? మీకు 
పూర్వంవారు నాశనమవడానికి కారణం, ఈ విషయంలో వాదోపవాదాలు 
జరపడమే. నేను మీకు తాకీదు చేస్తున్నాను, గట్టి తాకీదు చేస్తున్నాను, మీరు 
ఈ విధి విషయంలో వాదోపవాదాలు జరపడం మానుకోండి” అని 
ఉపదేశించారు.” (తిర్మిజి మిష్కాల్‌- 


పాపపు పని అయినా, పాపపు పనికి చేరువయ్యే పని అయినా చెయ్యరాదని కూడా దీని 
ద్వారా బోధపడుతుంది. 'సులువు' అన్నది ధర్మపరిధిలోనే అని మరువరాదు. 


రెండవ విషయం ఏమిటంటే విశ్వసించినవారు ఎన్నటికీ తమ స్వంత విషయాల్లో 
పగతీరు కునే విధానానికి పాల ఎడరాదు. అయితే ధర్మ మార్గాన దైవ శాసనోల్లంఘన 
జరిగినా, దైవ ధర్మాన్ని కాలరాచే పద్ధతులు (ప్రజలు అవలంబించినా భరించి సై రణ 
వహించడం సవానం అనిపించుకోదు; ఆ సవానం (ప్రశంసనీయం కాదు. ధార్మిక విష 
యాల్గో, ధర్మం నిరాదరణకు గురవుతున్న సందర్భాల్లో ఆ అధర్మపు చర్యల్ని 
ఎదిరించడమే దైవ (పితికి కారణమవుతుంది. అయితే అది కూడా ధర్మ పరిధుల్లోనే 
జరగాలి. 


75. ఏ విషయాలయితే ప్రయోజనకరమయినవో మరే విషయాలయితే మనిషి 
తెలుసుకోవడం వల్లి అతని జీవితం బాగుపడుతుందో, ఏ విషయాలయితే అతని జ్ఞాన 
పరిదికీ అందుబాటులో. ఉంటాయో వాటికై కృషి చెయ్యడమే మంచిది. అలా కాక 


ధర్మసంస్థాపన 59 


చలో \ తో Per 

లో రట ఆ లోడ జ 22 5 WU 37 oc “> (| 

య. Eo దశ) 

. 7 త్ర తయ త ర న శ 

EE MPS OE SE AMEE 

Gs భత ల చట న యే గ రం 

WIE! రాటు! లయంలో EE | hl RE Os ల్రాయా 
చే య PEED 

(haf bl) EU SW EE EU U1 గ్రామ 


76. ముజాహిద్‌, అబ్బుల్లా ద్వారా ఉల్లేఖించినదాని (పకారం, (ప్రవక్త మహ 
నీయులు (సఅసం) ఇలా బోధించారు: “ఏ వ్యక్తీ తన గృహస్టులను 
మస్టిద్‌ కు రాకుండా వారించరాదు” ఇది విన్న అబ్బుల్లా (బిన్‌ ఉమర్‌) 
కుమారుడొకడు ఆయన (తన తం(డితో, “మేము వారిని తప్పక వారి 
స్తాము" అని పలికాడు. దానికి అబ్బుల్లా “నేను నీకు దైవ (ప్రవక్త హదీసును 
వినిపిస్తే నీవీ విధంగా పలుకుతావా” అని ఆ(గహించారు. ఉల్తేఖన కర్త 
(ముజాహి ద్‌)చెపి ఎనదాని (ప్రకారం ఆ సంఘటన జరిగిన తరువాత హ(జత్‌ 
అబ్బుల్లా చివరి శ్వాస వరకు తన కొడుకుతో మాట్లాడలేదు.” 


(మున్నట్‌ ఆవ్మాద్‌ - మిష్కాత్‌) 


SLCC యన న. 
PEATE Ws రాలా (£2) 


PAG ss DG సమత భం భర Pe కను ఉలి 
Jide yl లోరారే 3 ak 2 దరద) (6 GE డమ 


గ w 
wr TC pyr నో నత ed BE 


Co లో జ ba ae, జ 
(౮ఆంయోయటతయంటకపివయున se OR Yb | 


\ 


77. హ్మజత్‌ అలీ ఉల్లేఖనం: “ప్రవక్త మహనీయులు ఒకసారి ప్రయాణంలో ' 
కొందరు (ప్రజలకు సమీపంగా వెళ్ళారు. వారిలో ఒక వ్యక్తి శరీరాన పసుపు 
వన్నె సుగంధ (ద్రవ్యం ఏదో పులుముకున్నాడు. ఆయన (సఅసం) ఆ 
(పజల్ని చూసి సలామ్‌ చేశారు. అయితే ఆ వ్యక్తిని దాటిపాయ్యారు. ఆ 
వ్యక్తి “మిరు నన్ను ఉపేక్షించారే అని పలికాడు. దానికి ఆయన, “అతని 
రెండు కళ్ళ మధ్య నిప్పు కణం ఉంది” అని సెలవిచ్చారు. (మిషా ల్‌) 
ర యా కు ప తా క క ర క 4 


ఇతరత్రా శక్తి సామర్థ్యాలను వెచ్చించడం వ ధా ప్రయాస తప్ప మరేమీ కాదని ఈ 
వాదీసు బోధిస్తోంది. 


60 ప్రవక్త ప్రవచనం 


Wi ల రత EO SS hl కటా టల. 
mots | షై 2 రం on 
(4లో లోట! ఫై ట్రోలాకండీ ట్‌ els S| 


78. అబ్బుల్లాహ్‌ బిన్‌ ఆమ్‌ బిన్‌ ఆస్‌ (రజిఅన్‌ ) ఇలా తెలిపారు: “తాగు 
బోతులు రోగ్మగస్తులయితే వారి పరామర్శకు వెళ్ళకండి.” 
(అల్‌ అదబుల్‌ మ్య(ఫబ్‌+ 


rsp 
| 


(పయ ఉట రు ఈ రహ మడ ర 44) 

న సంతలు INGLE 

lo) AB EU STS Gs betsy 
Carne 


79. హ్మజత్‌ ఆయిషా ఉల్లేఖనం (ప్రకారం, ఆమెగారి ఇంట్లో నివసించే 
కొందరు అతిధుల వద్ద “చెస్‌” లాంటి (గళ్ళ జూదమాడే) ఆట పావులూ 
ఇత్యాదివీ ఉన్నాయని ఆమెకు తెలిసింది. వెంటనే ఆమె వారి వద్దకు 
మనిషిని పంపి, “మీరు ఈ జూదపు సామ గిని బయటికి విసిరివెయ్యకపోతే 
నేను మిమ్మల్ని నా ఇంటిలో ఉండనివ ను” అని చెప్పి పంపారు. ఇంకా ఈ 
విషయంలో వారికి బాగా చీవాట్లు పెట్టారు. (ఆల్‌ ఆదబుల్‌ మృఫద్‌) 





76. ధర్మానికి భిన్నమయిన విషయాల్లో మంకుతనంతో, మొండిగా వ్యవవారించేవారి 
పట్ట నిరసన ప్రదర్శించడం వారి ఎడల తమ అయిష్టతను వ్యక్తపరచడం విశ్వాసానికి 
(ప్రతీక. అలాంటి వారు సాంత సంతానమయినా వారిని సయితం దూరముంచడమన ఇది 
| గొప్ప ధార్మిక చైతన్యాన్ని సూచిస్తుంది. 

77. - మూలం (వాదీసులో ఆ రంగుకు “ఖలూకొ అన్న పదం ప్రయోగించడం 
జరిగింది. కుంకుమ పువ్వు కలిపిన ఓ అత్తరును ఖలూక్‌ అనంటారు. దాని రంగును, 
ఆ అత్తరును ప్రవక్త మవానీయులు ఇష్టపడేవారు కారు. దీని ద్వారా తెలిసే మరో 
విషయమేమిటంటే, ఓ పని మంచిది కాదని తెలిసీ ఎవరైనా దాన్ని చేస్తూ ఉంటే 
దానిపట్ల అయిష్టతను కనబరచడానికి వారితో సాధారణ సంబంధాలు కలిగి ఉండకపోవడం, - 
యోగక్షేమాల పరామర్శను మానుకోవడంలో తపు (లేదు. 


శ 


| 
RB mmm EIS A 


78. మా 
తలకు ! 
అయిష్ట 
ఆధునిక 
79. 

వారెవరు 


ధర్మసంస్థాపన ౦1 


ఖమ! ల్లా యద్ర దు EAL 
వట iO) Geb AUOEE టకప ప్ప! చ. 
భ్రతతతితర- మమా హో ఆరక G65 MUA 
TTC గో రక_త్రి తగ 
We git Alot) ఈడు Py) 


80. హజత్‌ ఉమర్‌ (రజిఅన్‌) సేవలో ఉండే “అస్తం” ఉల్లేఖించారు, 
“మేము హ్మజత్‌ ఉమర్‌ (రజిఅన్‌)తోపాటు సిరియా వెళ్ళినప్పుడు 
అక్కడ ఒక ఊరిలో ఆ ఊరి పెద్ద ఉమర్‌ (రజిఅన్‌) వద్దకు వచ్చి, 
“అమీరుల్‌ మూ'మినీన్‌,” నేను భోజనం తయారుచేయించి సిద్దంగా 
ఉంచాను. మీరున్నూ, సహచరు లున్నూ నా ఇంటికి రావాలని, భో చెయ్యాలని 
నా కోరిక, దీనివల్ల నా కార్యనిర్వహణలో బలం చేకూరుతుంది, నాకు 
గౌరవపరచినట్టూ అవుతుంది. దానికి ఉమర్‌ (రజిఅన్‌), “మేము మీ 
ఆరాధనాలయాల్లోకి (పవేశించలేము. అక్కడ బొమ్మలూ (విగ్రహాలు, 
ఉంటాయి అని బదులిచ్చారు. 


లీల టా శ 
Aas Ac పు | ర్రీమ రత రత ఘరపత్తటో ౧|| 
Grn CP mom వి (రయ i TPT “గ PF 4 
క్‌ Es సతత మయి? వా టయ sao 


pd ఆ 
యప్‌ రస్తూ క్రతు! క వడ టుక దం 4 0; 
ls క hs దు OIE 


78. మానవత రీత్యా అందరినీ పరామర్శించవలసిందే, కాని సమాజంలో అనేక రుగ్మ 
తలకు కారణమయిన మద్యపానాన్ని (ప్రాణ సమానంగా భావించి జీవించేవారి పట్ల 
అయిష్టతను, నిరసనను తెలపడం కూడా అంతే అవసరం. అపరాధుల్ని క్షమించే 
ఆధునిక కాలపు “ఉదార బుద్ధి సమాజానికి వినాశకరం అని మరువరాదు. 

79. దుర్‌ వ్యసనాల పట్ట గల అసవ్యాతను, ఏవ్యూభావాన్ని, మంచిని (ప్రేమించే 
వారెవరూ (ప్రకటించకుండా ఉండలేరు. బజారులోనో మరెక్కడో ఉన్నా ఆ వైపునకు 


62 ప్రవక్త ప్రవచనం 


81. హజత్‌ అబూహురై రా ఉల్లేఖనం (ప్రకారం, [ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా ఉపదేశించారు: “అంతిమ కాలంలో, దౌర్జన్యపరులయిన 
నాయకులు, అత్యాచారులయిన పరిపాలనాధికారులు, నిజాయితీ లేని 
న్యాయమూర్తులు, అబద్దాలు పలికే ధర్మవేత్తలు పైకి వసారు. మీలో 
ఎవరయితే అలాంటి కాలాన్ని చూస్తారో వారు, వారి పన్నులు వసూలు 
చేసే అధికారాన్నిగాని, వారి నాయకత్వాన్నిగాని, వారి పరిపాలనా వ్యవస్థలో 
కీలకమయిన పదవినిగాని స్వీకరించరాదు.” (ఆల్‌ మోజము” నృగీర్‌) 


I oso 
టం గు Ot: రక 
శ్‌ 
” > క ies వ 99 us Pe తో 


hw As Pa 


యట! le | o13) 


82. మహ్మాపవక్త మహనీయ ముహమ్మద్‌ (సఅసం) ఇలా బోధించారని 
ఇ(బాహీమ్‌ బిన్‌ మైసర ఉల్లేఖించారు, “ఎవరైతే బిద్‌అత్‌ చేసేవాళ్లో 
గౌరవిస్తాడో అతను ఇస్లాంను పడగొట్టడంలో సహాయపడినవాడవుతాడు.” 

(మిష్కాల్‌ 





పోవడానికీ ఇష్టపడరు సున్నిత మనస్కులు. వాటిని సహించడం, భరించడం, పైగా తన 
ఇంటీలోనే వాటికై చోటు కల్పించడం ఏ మాత్రం సవానం, ఇతరుల అభిప్రాయాల 
గౌరవం అనిపించుకోదు. వల్‌ ఆయిషా చర్య దాన్నే సూచిస్తోంది. 


80. వాజ్రత్‌ ఉమర్‌ (రజిఅన్‌ కాలంలో ఇస్టామీయ పరిపాలన క్రింద వచ్చిన 
సిరియాకు ఉమర్‌ (రజిఅన్‌్‌ వెళ్ళినప్పటి సంఘటన అది. ప్రభుత్వానికి లొంగిపోయిన 
ప్రజలు తమ మతాచారాలను, వాటి ప్రకారం తమ వ్యవహారాలను నిర గ్రహించేందుకు 
అనుమతి ఇవ్వడం జరిగింది. తాను ఇస్లామీయ ప్రభుత్వాధినేతగా ఏ చర్య తీసుకున్నా, 
ఏ పని చేసినా అందరికీ అదో దృష్టాంతమవుతుందని, ఉన్నత స్థానాన ఉన్న వ్యక్తి 
జాగ్రత్తగా ఆదర్శవంతంగా ప్రతి అడుగూ వెయ్యవలసి ఉంటుందని హజత్‌ ఉమర్‌ తన 
మాటల వల్ల తేల్చి చెప్పారు. మరో విషయం ఏమిటంటే మనిషి అధికారం లేనప్పుడు, 
తన మాట చెల్లనప్పుడు కొన్ని అనివార్య సందర్భాలను, మాటలను పనుల్ని 
సహించినా, మాటచెల్లే అవకాశం ఉన్నప్పుడు ఎలాంటి రాయితీలకు, వినాయింపులకు 


ధర్మసంస్థాపన 63 


Ass, టన. ప. లత ప GE 


dad జో 


EE ట్ర? షమ కక దడ యము Ear Ned yd AE GE 
Pr వలా 
ESE si 


8౨. హ్మజత్‌ అబూహురైరా (రజిఅన్‌ ) ఉల్లేఖనం (పకారం (ప్రవక్త మహ 
నీయులు ఇలా (పబోధించారుః “ఎవరయితే పోరాటంలో పాల్గొనరో, 
దాన్ని గురించి తన మనసులోనయినా అనుకోరో అలాంటివారి చావు 
“నిఫాక్‌” శాఖల్లో ఒకదానిలో సంభవించిన్లే,” (ముస్త్రిం - మిష్మాల్‌) 


es Sl lest OS OE U6 లయ El) 
Pa లు స ~~ nw pe 73 
AE OG Ariel CE OES ys 
తలా త్ర 


84. హ్మజత్‌ ఇబ్బు అబ్బాస్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖనం (పకారం, |పవక్త మహ 
నీయులు ఇలా నుడివారుః “రెండు నయనాలు నరకాగ్ని నుండి భదంగా 
ఉంటాయి. ఒకటి, దై వభీతి వల్ల అ(శుపూరితమయిన కన్ను. రెండు, దైవ 
మార్గంలో రేయంతా కాపలా కాసిన కన్ను.” 


తావివ్యనవసరంలేదని, తన మాటపై గట్టిగా నిలబడి ఆదర్శాన్ని నిలబెట్టి అందరికీ 
చూపవలసి ఉంటుందని కూడా దీనివల్ల తెలుస్తోంది. 


81. తుది రోజుల్లో అంటే ప్రళయానికి పూర్వం అన్నమాట. మంచి వ్యక్తులు, 
విశ్వసించేవారు, దై వ ధర్మానుసారం జీవించాలని కోరుకునేవారు అధర్మ మైన పరిపాలనా 
వ్యవస్థలో పదవులు, హోదాలు పొందినట్లయితే వారు కూడా ఆ దుశ్శీలురయినవారి 
అండన ఉంటూ తమ ఆత్మ గౌరవాన్ని, తమ వ్యక్తిగత హుందాను, మంచితనాన్ని 
పక్కకునెట్టి జీవించవలసి ఉంటుంది. ఉన్నత అధికారుల ఒత్తిడి వల్ల లేక వారి 
సవావాసం (ప్రభావం వల్ల లేక వారి ముఖస్తుతికి లోనయి అనేక అధర్మ కార్యాలకు 
పాల్పడవలసి ఉంటుంది. ఆ కారణంగానే మంచివారు వాటికి దూరంగా ఉండాలని 
బోధించడం జరిగింది. 


64 (ప్రవక్త ప్రవచనం 


82. “బిద్‌అతొ అంటే ధర్మంలో లేని విషయాన్ని ధార్మికమయిందిగా భావించడం, 
అలా ఆచరించడం అని భావం. వాదీసు భావం ఏమిటంటే ఎవరయితే సమాజంలో 
ఇలాంటి కొత్త విషయాలను కల్పించేవారికి గౌరవాదరణలు ఇస్తారో వారు స్వచ్చ 
మయిన ఇస్టామ్‌ సౌధాన్ని పడగొట్టడంలో సహాయపడిన వారవుతారన్న మాట. 


83. ధర్మోన్నతికి, ధర్మరక్షణకు, ధర్మావలంబీకుల రక్షణకు నిరంతర కృషి 
జరపవలసి ఉంటుంది. అప్పుడప్పుడు తీవ సంఘర్షణ జరుగుతుంది, ప్రతీప శక్తులతో 
పోరాడవలసివస్తుంది. విశ్వసించినవారంతా ఆ కృషిలో, ఆ సంఘర్షణలో, ఆ పోరాటంలో 
పాల్గొనాలని ఉవ్విళ్ళూరుతారు. ఇది సవజమైన కోరిక. అయితే అందరికీ దాని 
అవకాశం లభించడం దుర్లభం. అలాంటప్పుడు కనీసం మనసులోని మనస్సులో ఆ 
కోరిక, అందులో పాల్గొని అవసరమైతే తన (ప్రాణాలను సయితం అర్చించాలన్న 
(ప్రబల కాంక్ష తేలియాడాలి. అవకాశం లభించినా ఆ కృషిలో పాల్గొనకపోవడం, అవ 
కాశం లేకపోతే కనీసం దానికై కోరికయినా జనించకపోవడం ఓ విశ్వాసి స్థాయికి తగని 
స్థితి. అతని విశ్వాసంలో లోపం ఉందన్న మాట, లేదా ఆ వ్యక్తి కపట విశ్వాసాన్ని కలిగి 
ఉన్నాడన్న మాట. కాపట్యం ఎంతో హానికరమయిన రోగం. “నిఫాక్‌ అన్న పదానికి 
కాపట్యం, ద్వంద్వ స్వభావం అని భావం, కాపట్యం ఎన్నో రకాలు. పైన పేర్కొన్న 
కోరిక లోమి ఓ విధమయిన కాపట్యమే. అందువల్ల అలాంటి వ్యక్తి కాపట్యపు ఓ శాఖలో 
మరణించినట్లని పలకడం జరిగింది. కాపట్యం ఏ వ్యవస్థలోనూ గర్లనీయమే. ఇనాం 
(ప్రకారం, అలాంటి వ్యక్తులకు ప్రపంచంలో ఏమీ జరక్కపోయినా పరలోకంలో వారు 
ఎంతో హేయమయిన శిక్షకు గురికావలసివస్తుంది. దైవం మనందరినీ రక్షించుగాక. 


84. _ పై హదీసుకు భిన్నమయినది ఈ వాదీసు. ధర్మ సంఘర్షణలో కేవలం పవారా 
కాయడం కూడా ఎంతో ఉన్నతమయిన పుణ్యకార్యమని చాటే హదీసు ఇది. అలా 
పవారా కాసిన వ్యక్తి కళ్ళను నరకాగ్ని సోకదంటే ఆ వ్యక్తి రక్షణ పొందాడన్న మాటే. 
అలాగే, 'దై వభీతి వల్ల అ(శుపూరితాలయిన నయనాలు' అంటే దై వం పట్ల భయభక్తులతో 
మెలుగుతూ తప్పుచేసిన భావన కలిగి బాధపడే వ్యక్తి అన్నమాట. ఇతనికీ రక్షణ 
(పాప్తమయినల్లు. 


4. ఆరాధనలు 


hse SIE EEF Fn 
Ey మాప్‌ దదుశటదాత షర కరడు 13 
[హర EMI టియు! PEI జేరు 
గా! లా త్రిజటా యి! ప 
85. హ్మజత్‌ ఇబ్బు ఉమర్‌ (రజిఅన్‌) ఉల్లేఖించారు, “ఎవరిలో అమానత్‌ 
లేదో అతనిలో ఈమాన్‌ లేదు. మరెవరిలో పరిశుద్ధత ఉండదో అతని 
నమాజ్‌ నెరవేరదు. ఎవరి నమాజ్‌ నెరవేరదో అతనికి దీన్‌ (పాప్తం కాదు. 


దీన్‌ లో నమాజ్‌ కున్న స్థానం శరీరంలో శిరస్తుకున్నటువంటిదే” అని 
(ప్రవక్త మహనీయులు బోధించారు. (అల్‌ మా'జమున్సగీర్‌ -త్మబాని) 


న డా pl టీ hs న శ 
గయ ము కత రడ రక శయ బ్ర లం 
Ly” ne ల లయ : Re A sn 5? 
sda dees రియ హయం సడే ఈ 

MGA Gre చట లే es hoe vo 
రల! ర ఈ! రహ టక ర షన ఆాటజలం ద 


Ure CUE 


| 

న బీఈ తి ఖో గ్‌ 
ఉ 

ళో 


86. హజత్‌ అబూహురైరా ఉల్లేఖించారు: “మీ అభి[ప్రాయమేమిటో 
కాస్త చెప్పండి. ఒకవేళ మీలో ఎవరి ఇంటి[పక్కనయినా ఓ కాలువ 
(పవహిస్తూ ఉండి అతను (పతి రోజూ అయిదు పూటలా అందులో స్నానం 
చేన్తూ ఉన్నట్లయితే అతని. వేనుపై మలినం అంటూ ఏమైనా 
మిగులుతుందా?” అని దై వ పవక్త (సఅసం) ఓసారి అడిగారు. సహచరులు, 
“ఎ మాతం మలినముండదు” అని విన్నవించుకున్నారు. అప్పుడు 
ఆయన ఇలా బోధించారు: అయిదు పూటల నమాజ్‌కు ఇదే ఉపమానం. 
అల్లాహ్‌ దీనిదా ఏరా అపరాధాలను తుడిచిపెడతాడు.” (నహక్‌ బుఖారి) 


66 (ప్రవక్త ప్రవచనం 


res hy కయ యప UL Gh 
(పటట wa GENE ల్ల ల eG కిరి 


87. అబూహురైరా ఉల్లేఖనం (పకారంః ప్రవక్త మహనీయులు (సఅసం) 
ఇలా అడిగారు: “పరమ (పభువయిన అల్హాహ్‌ ఏ విషయాల ఆధారంగా 
అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో అలాంటి మాటల్ని 
మీకు తెలుపనా?” దానికి సహచరులు 'దై వ (ప్రవక్తా తప్పక సెలవీయండి” = 
అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారు: “(1)వాతావరణం, 
పరిస్థితులూ అననుకూలంగా ఉన్నప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యడం, (2) 
మస్టిద్‌ వెపునకు అధికంగా అడుగులు వెయ్యడం, (3) ఒక నమాజ్‌ 
తరువాతే మరో నమాజ్‌ కొరకు నిరీక్షించడం - ఇది రిబాత్‌ తో సమానం.” 

మరో హదీసులో “ఇది స సమానం” అన్న పదాన్ని రెండుసార్లు 
పలికారు. (ముస్టీమ్‌) 


85. “అమానత్‌ొ అనంటే అప్పగింతను భద్రంగా కాపాడి, ఇచ్చినవానికి తిరిగి 
అప్పగించడం అన్నమాట. ఈ అమానత్‌ భౌతిక వస్తువులు, అవసర సామగ్రి మొదలు 
కొని మానసిక, ధార్మిక, ఆధ్యాత్మిక విషయాల వరకు విస్తృతమయింది. విద్యాజ్ఞానాలు, 
కళానై పుణ్యాలు కూడా దైవం ఇచ్చిన అమానతులు. వాటి సక్రమ వినియోగమే 
వాటిని కాపాడటమంటే. ధర్మజ్ఞా జూనం కూడా అమానతే. దాని న అందరికీ పంచి పెట్టడమే 
దాని 'కాపుదలి. 


'ఈమాన్‌ అంటే ధార్మిక విశ్వాసమని అర్థం. మనిషి తోటి మానవుల పట్ల అమానత్‌ 
దారుగా ఉన్నప్పుడే దైవం పట్లనూ అమానత్‌దారుగా స "అదే అతని 
ఈమాన్‌కు ఆనవాలు. 


పరిశుద్దత సగం ఈమాన్‌ అని మరో వాదీసులో ఉంది. పరిశుద్ధతకు ఉన ష్‌ (పాముఖ్యం 
ఏమిటో దీనిదా రా బోధపడుతుంది. శరీరం మాలిన్యాల "నుండి ప్రక్షాళన పొంది 
మలమూ(తాదుల విషయంలో శుద్ధంగా ఉన్నప్పుడే నమాజ్‌ నెరవేరుతుంది. పరిశుద్ధత, 
వుజూ నమాజ్‌కు తొలి షరతులు కదా. 


ఆరాధనలు 67 


IDEN EEE EU 
Uda I తిక చాయ ats Ossie 
29 యు టా కట se) Meee SE 
ll ge) 


88. హజత్‌ అబూ సయీద్‌ aC ఉల్లేఖనం (ప్రకారం, (పవక్తమహనీయులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారు: “ఒక వ్యక్తిని మీరు నియమం, (కమం 
తప్పకుండా మస్టిద్‌ లో హాజరవుతుండగా చూస్తే అతని విశ్వాసం గురించి 
సాక్ష్యం పలకండి. ఎందువల్లనంటే, అల్లాహ్‌ మస్టిద్‌ లను సదా కళ కళలాడేలా 
చేసేవారు, దై వాన్ని, అంతిమ దినాన్నీ. విశ్వసించినవారే అయి ఉంటారు.” 

(తిర్మిజీ మిష్మా_ల్‌) 


మనిషి నమాజే సక్రమంగా నెరవేరకపోతే అతనికి “దీన్‌ (ధర్మం)లోని మేళ్ళు ఎలా 
(ప్రాపమవుతాయి? 

మొత్తం వాదీసు ద్వారా ఓ విషయం విదితమవుతోంది, గమనించారా? ధర్మం లేక దీన్‌ 
(ప్రాపంచిక విషయాల మధ్యనే పరిప్తూర్తమవుతుంది - ప్రపంచానికి దూరంగా కాదు. 
86. అయిదు పూటలా నమాజ్‌ చెయ్యడమంటే దై వాన్ని జ్ఞాపకముంచుకోవడం, 
ఆయన ఆదేశాలున్నాయని, వాటిని సతతం ఆచరించాలని నెమరువేసుకోవడమన 
మాట. తద్వారా సవాజంగానే మనిషి చెడులకు దూరంగా, దై వాదేశాలకు చేరువగా 
మసలుకుంటాడన్నది వాస్తవం. అయితే అచేతనావస్థలో, మొక్కుబడిగా, ఏద్‌ో 
అలవాటుగా చేసుకునే నమాజ్‌ వల్ల ఈ ప్రయోజనం ఒనగూడదు. దైవాన్ని 
గుర్తుంచుకుని, ఆయన్ని చూస్తున్నట్టు కాకపోయినా కనీసం ఆయన మనల్ని 
కనిపెట్టుకుని ఉన్నాడన్న ఆలోచనతో చేసే నమాజ్‌ ద్వారా ఈ మేళ్ళు | ప్రాస్తమవుతాయి. 


87. వుజూ చెయ్యడం ముఖ్యంగా చలి కాలంలో ఫ్‌ నమాజ్‌ వేళ చెయ్యడం 
మహా యజ్ఞంలాంటిది. ఎముకలు కొరికే చలిలోనూ మొక్కుబడిగా కాకుండా పూర్తిగా 
నియమబద్ధంగా వుజూచేసేవారు దైవం పట్ల భయభక్తుల సంపద మెండుగా 
కలవారనడంలో సందేవాం లేదు. అలాగే మస్టిట్‌ దూరాన ఉన్నప్పటికీ అంతవరకూ 
వెళ్ళి జమాఅత్‌తో పాటు నమాజ్‌ చేసే నియమాన్ని పాటించేవారు కూడా 
నిషాపరాయణులనడంలో సంశయమే లేదు. మూడవ అంశం, నమాజ్‌ తరువాత 

తదుపరి నమాజ్‌ కోసం (పతీక్ష చెయ్యడం; ఇది కూడా దైవ భక్తిని సూచించే అంశం. 


68 ప్రవక్త ప్రవచనం 


AMS పసు! Et EN dL Sia sy 
(2 వత) 
89. హజత్‌ బురైదా ఉల్లేఖించారు, (ప్రవక్త మహనీయులు ఇలా బోధిం 
చారనిః “ఎవరయితే చీకట్లల్లో మస్టిదులకు వెళితారో వారికి పళయంనాడు 
పరిపూర్ణమయిన కాంతి లభించే శుభవార్తను తెలుపండి.” (తిర్మిజి) 


CPU EINER CCE ROE 
Ar sae అం ఆ సు అట 
ier ho యయ ee రిజ్‌ ప షమవ దయ! 


| 


90. హజత్‌ అబూహురైరా ఉల్లేఖనం (ప్రకారం, దైవ సందేశహరులు 
(సఅసం) ఇలా బోధించారుః పిసినారి దానధర్మాలు చేసేవారి ఉపమానం 
ఇద్దరు వ్యక్తులకు పోలి ఉంది. వారిద్దరూ ఉక్క కవచాలు ధరించారు. ఇద్దరి 
చేతులూ రొమ్ము, కంఠం వరకు బంధించబడి ఉన్నాయి. దాతృగుణంగల 
వ్యక్తి దానం చేసినప్పుడు అతని కవచం వదులయి విశాలమవుతుంది. 
పసినారి దానం ఇవ్వాలని అనుకున్నప్పుడు ఆ కవచం మరింత 
బిగుసుకుపోతుంది. కవచంలోని (పతి వలయం తన స్థానాన అతుక్కు 
పోతుంది.” (ముస్తిమ్‌) 
ఇందులో “రిబాత్‌' అన ్న పదం ప్రయోగించడం జరిగింది. రిబాత్‌ అంబే, సత్యాసత్యాల 


మధ్య పోరాటం సాగే రోజుల్లో రాత్రిళ్ళు పహరా కాయడం అన్న మాట. శాంతి 


కాలంలో నమాజ్‌ పట్ల మక్కువ, పోరాటపు రోజుల్లో |పాణాలొడ్డి పహరాకాయడంతో 
సమానమని అర్థం. 


88. “అల్లోహ మస్టిద్‌లు' అనంటే అల్లోహ ఆరాధనకై, సజ్జా చెయ్యడానికై నిర్మించిన 
ఆరాధనాలయాలన్నమాట. మస్టిద్‌లను సదా కళకళలాడేలా చెయ్యడమంటే వాటిని 


ఆరాధనలు | 69 


‘wu 1 జా ళు న 
AOS EID రం చస ALES (a1) 
GVM Nr ఆ 


91. హజత్‌ ఆయిషా ఉల్లేఖనం: ఆమె (ప్రవక్త మహనీయులు (సఅసం) 
ఇలా సెలవీయగా విన్నారు. సంపాదనలో జకాత్‌ ధనం కలసి ఉన్నట్టయితే 
ఆ సంపద సర్వనాశనమయిపోతుంది. (మిషా ల్‌) 


ALS aw) de gh JOE Sb sag] E04) 
NLU TNC) ASI 
న t- 5 Ws; Ea te (యెడ pens 
92. దైవ (ప్రవక్త (సఅసం) సెలవిచ్చారని హ్మజత్‌ అబూహురైరా 
ఉలేఖించారుః “ఏ వ్యక్తీ అయితే అబదం పలకడాని అబద్దాన్ని ఆచరించడానీ స 
౧ ~ లు 


మానుకోలేదో అలాంటి వ్యక్తి రోజా పాటించి అన పానీయాలు మానుకోవడం 
అల్లాహ్‌కు శ మా(తం అక్కరలేదు.” (బుఖారి) 


అలంకరించడం ఎంత మాతం కాదు. వాటి అలంకరణ ఆరాధకులు అత్యధికంగా 
పాలొనడంలోనే ఉంది. అందువల్ల అయిదు వేళలా జమాఅత్‌ తోటి నమాజ్‌ కొరకు 
మస్టిదుకు వెళ్ళేవారు దాని శోభను పెంచుతారు. దైవభక్తి, పరలోక భీతి లేని మనిషే 
నమాజ్‌కు [క్రమం తప్పకుండా హాజరవడంలో జాప్యం చూపుతాడు. అదే ఈ హదీసు 
ప్రబోధం. 

89. నేటి నాగరిక వసతుల గాలి సోకని చోట వీధి దీపాలు లేని పల్లెల్లో ఇషా 
నమాజ్‌కయినా, ఫజ్‌ నమాజ్‌కయినా ఇండ్ల నుండి మస్టిద్‌లకు చీకట్లలో వెళ్ళడం 
చాలా కష్టం. అయితే నేడు ఆ కష్టాన్ని భరిస్తే అంతిమ దినంనాడు మార్గం 
కాంతిమంతమవుతుందని దై వప్రవక్త సెలవిచ్చారు. ఈ శుభవార్తకు అర్లత పొందినవారే 
ధన్యులు. 

90. దైవ సందేశవారులు అతి సున్నితంగా మానవుని మనోమయ జగత్తును 
ఇక్కడ ఓ ఉపమానం ద్వారా చిత్రించారు. సవాజంగా దాతృ గుణంగల వ్యక్తీ అయినా 
ఏసినారితనం నిండినవాడయినా ఒకే వాతావరణంలో ఒకో ఆర్థిక వ్యవస్థలో జీవిస్తుంటారు. 
కాని సహజ లక్షణాల కారణంగా మనిషి ఆంతర్యం స్పందిస్తుంది. దానధర్మాల 
సందర్భం వచ్చినప్పుడు దాతృగుణం కలవాడి చెయ్యి, ఉన్నదానిలో నుంచి నిండు 


70 ప్రవక్త ప్రవచనం 


సయం hi lel O35 రర రత EAI Ea 
a WSs Gt న! | తమ 
షు. రు. ర 


93. హ్మజత్‌ అబూహురైరా ఉల్లేఖనం (ప్రకారం య మహనీయులు 
ఇలా తెలిపారు: “ఎవరయితే ఈ గృహం (బైతుల్లాహ్‌) సందర్శించి 
నీతిబాహ్యమయిన చర్యలకు, దురాచారం, దుశ్చేష్టలకు లోనవకుండా 
మరలిపోతాడో అతను తన తల్లికి పుట్టినప్ప టిలా (పరిశుద్దుడయి) మరిలాడని 


అర్దం.” (నవావా ముస్తీత 
ఇ (ae) 

హృదయంతో ఇవ్వడానికి సహజంగానే ముందుకు వస్తుంది. స్వతహాగా పిసినారి అయి 

తెచ్చిపెట్టుకున్న దాతృగుణం గల వ్యక్తి చెయ్యి సవాజంగానే ఏడుస్తూ ఇస్తుంది. 


91. జకాత్‌ ధనం సాధారణ సంపాదనలో కలవడమన్నది రెండు రకాలుగా 
జరగవచ్చు. (1) జకాత్‌ విధి అయినప్పటికీ ధనంలోనుంచి జకాత్‌ (మొత్తం 
ధనంలోనుంచి రెండున్నర శాతం ధనం) తీసి ఆర్హులయినవారికి ఇవ్వకపోతే సంపాదన 
అంతా దౌర్దన్యపూరితమయి పోతుంది. అశుభసూచకమవుతుంది. నైతికంగా షరీఅత్‌ 
రీత్యా “ముస్లిం” అని చెప్పుకునే వ్యక్తి వినియోగించేందుకు అది అర్హత కోల్పోతుంది. 
ఈ విధంగా అది వినాశమయినబ్లే. (2) ఒక ముస్లిం జకాత్‌ సీ $కరించేందుకు అర్హుడు 
కాకపోయినప్పటికీ జకాత్‌ వసూలు చేసి ఈ దాన ధనాన్ని తాను చేసే సంపాదనలో 
కలుపుకున్నట్లయితే మొత్తం సంపద కలుషితమయి అశుద్ధమయి పోతుంది. 

92. ఆంటే రోజూ మనిషిలో ఏ ఉత్తమ గుణాలనయితే పెంపొందించాలని కోరు 
తుందో వాటికే విరుద్ధంగా ప్రవర్తిస్తే మనిషి సచేతనావస్థలో రోజాను పాటించడం 
లేదన్నమాట. ఉత్తమ వై తిక మూల్యాలను అలవరచుకోవడం లేదన్నమాట. అలాంటి 
నిషృయోజనమయిన ఆచారబద్ధమయినదే తప్ప మనసులోకి ఎక్కని [వతం 
పాటించడం దై వానికి ఏ మాత్రం ఇష్టం లేదని అంటుందీ వాదీసు - ఆత్మ పరిశీలనకు 
పిలుపునిస్తోంది! 

93. కాబా గృవా సందర్శనంలో సకల ఆరాధనా నియమాలు ఇమిడి ఉన్నాయి. 
ఆ కారణంగా వాటిని నియమబద్ధంగా ఆచరించి ఎలాంటీ పాప కార్యాలకు ఒడీగట్టుకుండా 
వాజ్జ్‌ను పూర్తి చేసుకున్న వ్యక్తి సచేతనావస్థలో దాన్ని నిర్వహిస్తే అతని మానసిక, 
ఆధ్యాత్మిక స్థితులు పూర్తిగా పరిశుద్ధమయి పోతాయి. దాన్నే ప్రవక్త మహనీయులు తల్లి 
కడుపున పుట్టినప్పటి పాపరహిత స్థితికి చేరుకుంటాడని అభివర్ణించారు. 


ఆరాధనలు 71 


sees Uy వ వ — brn 


వయ వ ee Os ras UE 
WIGS EN SN OEE హాం తత! 
సంర అం కం తు క తల 1 

(4౮ దద! _ టఓమిట 


94. మహాప్రవక్త ఇలా ఉపదేశించారని హ్మజత్‌ అబూహురై రా ఉల్లేఖించారు: 
“దాసుడు (మనిషిని పళయంనాడు మొట్టమొదట నమాజ్‌ విషయంలో 
లెక్క అడగటం జరుగుతుంది. అది సవ్యంగా ఉన్నట్లయితే అతను 
సఫరీకృతుడవుతాడు, అది భంగపడినట్లయితే అతనూ భంగపడతాడు, 
నిమృలుడవుతాడు. ఒకవేళ అతని విధు(లయిన నమాజుల్లో ఏవయినా 
కొరతలున్న పక్షంలో అల్లాహ్‌ “నా దాసుని అదనపు ఆరాధనలేవయినా 
ఉన్నాయేమో చూడండి” అని అడుగుతాడు. (అవి ఉన్నట్లయితే) వాటిద్వారా 
ఫర్ట్‌ (విధులైనటువంటి)లోని కొరతల్ని తీర్చడం జరుగుతుంది. ఆ 
తరువాత అతని ఆచరణలన్నింటిని ఇదే విధంగా పరిశీలించడం జరుగుతుంది. 
మరో ఉల్లేఖినంలో-“జకాత్‌ ని కూడా ఇలాగే లెక్క జూడటం జరుగుతుంది, 
తదనుగుణంగానే ఇతర ఆచరణల్నీ గణించడం జరుగుతుంది” అని ఉంది. 
(అబూదావూద్‌, మిష్కాల్‌ 





94. మనిషి'ఆచరణ'కు రెండు రూపాలుః ఒకటి, దేవుని వాక్కుల నిర్వర్తన. రెండు, 
మానవుల వాక్కుల నిర్వర్తన. ఫర్ట్‌ నమాజ్‌ దేవుని వాక్కు. దాన్ని సరిగ్గా పాటించడంలో 
ఎవైనా తప్పులు జరిగి ఉంటే మనిషి చేసే నఫిల్‌ (అదనపు) నమాజ్‌ ద్వారా ఆ 
లోపాన్ని పూడ్చడానికి కారుణ్యస్వరూపుడై న ప్రభువు ఆదేశాలిస్తాడు. అలాగే సకల 
విషయాలనూ పరిశీలించడం జరుగుతుంది. అందువల్లనే కేవలం ఫర్డ్‌ (విధి అయిన) 
ఆరాధనల్ని,. విధి అయిన సామాజిక, నై తిక బాధ్యతల్ని మటుకే కాక అదనపు ఆరాధ 
నల్ని ఆచరిస్తూ సామాజిక నై తిక రంగాల్లోనూ బొటాబొటీగా పనులు చేయడంతో 


72 ప్రవక్త ప్రవచనం 


ర్త గ 7 ITC 

a రకము లస! Ses yl (మీలో పడప స”. 
WE ls పటపట! 01200 - భక. సంసా తల యు! 
(IL Wir తో 


95. దై వ సందేశహరులు (సఅసం) ఇలా ఉపదేశించారని అబూహురై రా 
ఉల్లేఖించారు, “అల్లాహ్‌ ళు వ్యక్తిని కరుణించుగాక. అతను నడిరేయిన తానూ 
లేచాడు, నమాజ్‌ చేశాడు, తన భార్యనూ లేపాడు, ఆమె కూడా నమాజ్‌ 
చేసింది. భార్య లేవకపోతే భర్త ఆమె ముఖాన నీళు ఛ చల్లాడు. అల్లాహ్‌ ర స్త్రీని 
_ అనుగ్రహించుగాక. ఆమె నడిరేయిన తానూ లేచింది, నమాజ్‌ చేసింది, 
తన భర్తనూ లేపింది. అతను లేవకపోతే ఆమె అతని ముఖంపై నీళ్ళు 
చల్లింది. క్ష (ఆబూదావూద్‌ - మిష్కాల్‌ లీ 
Ass fects! ఊబ! YS OG G6 Je sles 00) 
బడు తడ EAI ACE డస దంగ 
ICE FF lee elob BEV SUT INE 
96. హ(జత్‌ ముఆజ్‌ బిన్‌ జబల్‌ (రజిఆఅన్‌) ఉల్లేఖనం (ప్రకారం 
దై వసందేశహరులు (సఅసం) ఇలా సెలవిచ్చారు: “ముస్లిమ్‌ వుజూ చేసి 
దై వనామ సంస్మరణ చేస్తూ నిద్రపోయి, రాతికి లేచి అల్లాహ్‌ను శుభశ్రేయాలకె 
వేడుకుంకే అల్హాహ్‌ అతని దుఆ (వేడుకోలును తప్పక ఆమోదిస్తాడు.” 
(అవ్మాద్‌ - మిష్మాల్‌). 





ఆగిపోక విశాల వృదయంతో ఇతరుల పట్ల గల బాధ్యతల్ని ఇతోధికంగా నెరవేర ఎడానికీ 
కృష చెయ్యాలి. ఆవి ప్రళయంనాడు మన లో టుపాట్ల సర్దుబాటుకు ఉపకరిస్తాయి. 
95. మహనీయ మువామ్మట్‌( సఅసం) ఇలా భూతకాల వర్ణనలో అనేక ఉపమానాలు 
చెప్పారు. అలా చెప్పే మంచి పనులకై ప్రజలను పురికొలిపేవారు. ఎలా ప్రవర్తించడం 


ఆరాధనలు 72 


> యు (ల లో 2 si 7 > 
Nags వదక రట! SE టా లా 
న, 4 14 లో అం 
జత! "వలా. (ల ELH కంచం | 
ు ళు లో 


తయడు! తుము Sy SEG 6 తుడు అలు![3 
(ఏదు Bz 71) 


97. అబూ సయీద్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖించారు: “ఒక వ్యక్తి [పవక్త మహ 
నీయుల సన్నిధిలో హాజరయి, “దై వ ప్రవక్తా నాకు ఏదయినా ఉపదేశించండి 
అని వేడుకున్నాడు. అప్పుడు ఆయన ఇలా బోధించారుః “దేవుని తక్‌ వా 
(భయభక్తుల)ను నీవు తప్పనిసరిగా పాటించు, ఎందువల్లనంకే అది సకల 
నదాచారాలకు మూలనిధి. జిహాద్‌ ని తప్పనినరయినదిగా చేసుకో, 
ఎందువల్లనంకే అది ముస్తిములకై సన్యాసత్వంలాంటిది. ఇంకా, దై వనామ 
సంస్మరణను, దై వ్యగంథ పఠనాన్ని నియమబద్ధంగా పాటించు - అవి నీకు 
భువిలో జ్యోతికి, దివిలో నీ ప్రస్తావనకు కారణభూతమవుతాయి, నీ నోటిని 
మంచికై తప్ప (పతిదానికీ నిషేధించి ఉంచు, తద్వారా నీవు షైతాన్‌ని 
అదుపులో ఉంచగలుగుతావు.. (అల్‌ షో 'జమున్స)గీర్‌ - - తిబాని 


ఉత్తమమో దై వానికి ఇష్టమైనదో తెలిపేవారు. ఈ వాదీసులోనూ అదే జరిగింది. 
రాత్రిళ్ళల్లో చేసే తవాబ్దటో నఫిల్‌ ( అదనపు) నమాజును ఆచరించేవారు కేవలం దాన్ని 
తాము పాటించడమే కక తమ తోటివారినీ, ఇంటివారినీ దానికై (పేరేపేంచాలని ఈ 
హదీసు సారాంశం. 


96. ఈ హాదీసులో మూడు విషయాలు బోధించడం జరిగింది. నిద్రపోయే 
ముందు ముస్లిములు వుజూ చేసి దై వాన్ని స్మరించుకుంటూ నిద్రపోవాలి. రాతిళ్ళల్లొో 
తవాబ్ఞాద్‌కె "లేవాలి, అప్పుడు నమాజ్‌ చెయ్యాలి. దానితోపాటు దైవంతో తన 
జీవితంలో శుభ(శ్రేయాలు, మేళు ఇ కలగాలని తనకున్న వాంఛల్ని విన ్నవించుకోవాలి. 
ఇలా పరిశుద్ధంగా దై వనామ సంస్మరణతోనే నిద్రపోయి లేచి తిరిగి దై వనామ 
సంస్మరణతోనే గడిపే పే వ్యక్తి 'దుఆ' (ప్రార్థనులను అల్లోహ తప్పక స్వీకరిస్తాడు. 


74 ప్రవక్త ప్రవచనం 


2 


dé షష Ard OSU 
ur లోటు pled ili 


98. ఇబ్బు ఉమర్‌ ఉల్లేఖనం: (ప్రవక్త మహనీయులు (సఅసం) ఒకసారి 
“ఇనుముకు నీరు తగిలినప్పుడు (తుప్పుపట్టిన విధంగానే హృదయాలకు 
కూడా (తుప్పు పట్టుతుంది” అని సెలవియ్యగా అక్కడున్నవారు, 
“దై వ(ప్రవక్తా! అయితే హృదయాన్ని ఎలా మెరుగుపరచుకోవాలి?” అని 
అడిగారు. అప్పుడాయన ఇలా ఉపదేశించారుః “మ ఎ్రత్యువును ఇతోధికంగా 
గుర్తుచేసుకోవాలి. దివ్యఖుర్‌ ఆన్‌ పారాయణం కూడా అధికంగా చెయ్యాలి.” 

(బైవాకి - మిష్మాల్‌) 


\ 
3 


97. 'తక్‌వో అంటే తప్పించుకోవడం, కాపాడుకోవడం అని ఆర్థం. దుర్మార్గపు 
కంటకాల నుండి చెడుల మురికి నుండి తన్నుతాను భద్రంగా ఉంచడం - అదే 
ధగా మసలుకోవడం అని భావం. “జిహాట్‌ అంటే దైవధర్మ మార్గంలో నిరంతర 
కృషి సలపడం, ఆ కృషిలో సుఖాలు, భాగ్యాలు వదలుకోవడం, కడకు అవసరమయితే 
ప్రాణాలను సయితం త్యాగం చెయ్యడం అని భావం. ఈ అత్యున్నత త్యాగనిరతినే 
"సన్యాసత్వం' అని చెప్పారు ప్రవక్త మవానీయులు (సఅసం). భోగిగా ఉంటూనే 
“త్యాగిగా అలరారడం అంటే ఇదేగా మరి! మనిషి నిష్కల్మష వృదయంతో అనవరతం 
దై వాన్ని జ్ఞాపకముంచుకుంటున్నాడంటే దై దైవం నిషెధించిన దాని దారి వైపులకు 
అడుగు వెయ్యడని చెప్పవచ్చు. మనిషి చిత్తపద్ధితో దై దైవ [గ్రంథాన్ని పారాయణం 
చేస్తునా ఎడంటి దై దె వాదేశాలకు భిన మయిన పనుల బోలికి పోడని భావించవచ్చు. ఈ 
ఆచరణ వల్లి అతని (ప్రాపంచిక జీవితం జ్యోతిర్మయమవడంలోను, పరలోకంలో 
అతనికి ఉన్నత స్టా సానం లభించడంలోను సందేవామే లేదు. నోరు లెక్కలేని మేళ్ళకు 
నిలయం; చెప్పలేని కీడులకు మూలం కూడా ఇదే. నోరు మంచిదైతే ఊరు 
న. నానుడి ఉండనే ఉంది. నోరు అదుపులో ఉంటే అనేక దుష్టత్వాలు, 
షైతాన్‌ (ప్రేరణలు తామై పారిపోతాయి. 


98. ఆంతర్యం నిగనిగలాడుతుంటే సవ్యంగా పని చేస్తూ ఉంటుంది. మనిషి చేసే 
చెడు పనుల వల్ల ఆంతర్యం మలినమయి ఇనుముకు (త్రుప్పు పట్టినప్లే వాదయానికి 
మాలిన్యం చుట్టుకుంటుంది. అది సవ్యంగా పనిచెయ్యనిదయి పోతుంది. దాన్ని 


ఆరాధనలు 75 


| ఖో | | 
గు జ 9 తల య తో, ఆ లో a BF 
pb 


bia చ! ne Se Wiener (i గ్‌ 
(OT (౫. సరన టు 


99. జున్దుబ్‌ బిన్‌ అబ్బుల్లాహ్‌ ఉల్లేఖనం (ప్రకారం, దై వప్రవక్త మహనీయులు 
ఇలా హి తవు గరిపారు, “దివ్య ఖుర్‌ ఆన్‌ పఠనం చేస్తూ ఉండండి - మీకు 
అందులో మక్కువ ఉన్నంత వరకు. ఇక చాలనిపిస్తే దాన్ని నిలిపవెయ్యండి.” 

(బుఖారి, ముస్త్రిం) 


చు! కా. Gli panmeree REE (10 


Poa 
శు ఓ 1065 


(+ త్రయం! ఎం రీతధిదాల్నతలడు ప్రజంకుడి 3౨ 
NER ప తక రహో 4వ! త్‌ భు! రకర లేళ 


AY lie A |obp- yes AE 


త కే 


100. అబ్బుల్దావ్‌ బిన్‌ బుస్‌ ఇలా ఉల్లేఖించారు: “ఒక పల్లెవాసి (ప్రవక్త మహ 
నీయులు (సఅసం) సన్నిధిలోకి వచ్చి, “'జనుల్లో ఉత్తమమయిన వాడెవడు? 
అని (ప్రశ్నించాడు. దానికి ఆయన్క “దీర్దాయువ్మంతుడు, సదాచార 
సంపన్నుడయిన వ్యక్తికి శుభవార్త అని సెలవిచ్చారు. ఆ వ్యక్తి తిరిగి ఇలా 
అడిగాడు, “సదాచరణలోకెల్లా ఏ ఆచరణ ఘనమయింది?” “నీవు (పపం 
చాన్ని వదలి వెళుతున్నప్పుడు దై వ సంస్మరణతో నీ నోటి తడియారకుండా 
ఉంటే, ఆ ఆచరణ” అని దైవప్రవక్త సెలవిచ్చారు.” (మిష్మాల్‌) 


ఆధ్యాత్మిక వికాసానికి ఆధారంగా మలచుకోవాలంటు చెయ్యవలసిన పనిని (ప్రవక్త 
మహనీయులు ఇక్కడ సూచించారు. మరణాన్ని స్మరించడం మూలాన మనిషిని 
చెడుకై (పేరేపించే ప్రపంచ వ్యామోవాం నశిస్తుంది. అలాగే దై వగంథ పఠనం వల్లి 
(అర్థం చేసుకుంటూ చదవడం అన్నమాట) దై వాదేశాలు తెలిసివస్తాయి. చెడులవల్ల 
కలిగే పరిణామాలు ద్యోతకమవుతాయి. మనిషి ఆంతర్యం ఉజ్వలమానమవుతుంది. 


99. దేనీ ్న అతిగా చెయ్యరాదు. తినగ తినగ గారెలు చేదు అన ట్ల. విసుగు అనిపించేలా, 
మొక్కుబడిగా చదివి తీరాలని దివ్య (గంథ పారాయణం చెయ్యరాదు. అలా చెయ్యడం 


76 ప్రవక్త ప్రవచనం 


2 TONG 
3 sD, we 3 ar (1 

ACN TNE EA 

(దట్‌ అ[- వడక 0! 


101. హ్మజత్‌ అబూహురైరా ఉల్లేఖనం: దెవ (ప్రవక్త (సఅసం) ఇలా 
సెలవిచ్చారు, “ఒక వ్యక్తీ దై వాన్ని సంస్మరించకుండా కూర్చున్న స్థితిలో 
ఒక్కసారి గడిపినా అతనిపై దేవుని అభిశాపం అవతరిస్తుంది. మరే వ్యక్తీ 
అయినా దైవాన్ని సంస్మరించకుండా కొంతసేపు పరుండినా అతనిపై. 
దైవం తరపున వినాశం చుట్టుముడుతుంది.” (అబూదావూబ్‌. మిష్కాల్‌ు 


వ్‌ fr pw Wal Pos వే కా IE 
Aas eh ఈటీ, dw OE 064 ఉత్త! గ్ర 


శత 


bp ISL EN SEE 
2 


aN 


న్‌ 


జో! తో 


\ 


[3 


» 
pe 


> 
లో ఉన = అటి లో ఈ ర్‌ 


f 


ఆము టక యం ఈక ర్రఫిస గ్రఫ రయి! శు JE 

SIDE Ash SEAN Res 
102. (ప్రవక్త మహనీయులు ఇలా సెలవిచి నట్లు అబూహురె రా (రజి) 
ఉల్లేఖించారు: “దాసుని వేడుకోలు సీ $5కరించబడుతూ ఉంటుంది - అతను 
పాపపు కార్యం చెయ్యనంతవరకు, బంధువుల పట్లు నిర్రయగా (పవర్తించనంత 
వరకు, తొందరపడనంతవరకు.” “దె వ(పవక్తా తొందరపడడం అంకే 
ఉద్దేశ్యం ఏమిటీ?’ అని అడగ్గా ఆయన ఇలా అన్నారు “దాసుడు 'నేను దుఆ 
చేస్తూనే ఉన్నాను, కాని అది స్వీకరించబడలేదు అని అంటాడు. ఆ తరు 
వాత విసుగెత్తి వేడుకోవడం విరమించుకుంటాడు.” (ముస్త్రీం, మిష్కాత్‌) 
దివ్య (గంథం పట్ల నిరాదరణగానే పరిణమిస్తుంది. మనసు ఉల్పాసంగా ఉన్నంత వరకు, 


దాని మాధుర్యాలను (గోలుతూ, అందులో లీనమయి పఠించినదే సరయిన (గంథ 
పఠనం, సదా దీన్ని గుర్తుంచుకోవాలి. 


100. ఉత్తముడయిన మనిషి అంటే ఇవాపరాల్లో సాఫల్యం పొందేవాడని భావం. 


ఆరాధనలు 7/7 


her ab కీ gy శత re si > డ్‌ 
Ass le జు! dean O55 oS or) 
చ Fr 


య 
ws wld > ler ళ్‌ 
మతు జ త్ర | 


ఆ కతి రీ ల్‌ తో 


యల రో / 4 Ww FNL య Er 
భి పన వస రతన Hy తడు We les యల! ఓ 3 తుడు 


శు ఇ 
gr 
ఆ 
ర 
\s\ 
Ns 
ఆ 
క 
అన్‌ 
శ 
NN 
GY 
సి 
NN స 
స్‌ 
ఈ నాయి 
(ల 
శీ 
ఆ 
CN 
సః 
= 
yr | 
Cs 
లా 
\ 
YA 
టి 
'్తా 
స Ee 
st 


(AA pee hb 


103. “దైవ సందేశహరులు (సఅసం) నమాజ్‌ ముగించి సలామ్‌ పలికి 
తిరిగిన తరువాత బిగ్గరగా ఇలా పఠించేవారని హ్మజత్‌ ఇబ్బు జుబైర్‌ (రబి 
అన్‌ ) ఉల్లేఖించారు: “ఒక్క అల్హాహ్‌తప్ప మరే ఇతర దై వంలేడు. ఆయనకు 
సహవర్తులెవ్యరూ లేరు పాలనాధికారమంతా ఆయనకే చెందింది. స్తో తం 
కూడా ఆయనకే చెందుతుంది. ఆయన (పతిదానిపై అధికారం కలవాడు. 
అల్లాహ్‌ ఆధారంగా తప్ప మరే శక్తిగాని, సామర్హ్యంగానీ ఏదీ లేదు. మేము 
ఆయన్ని తప్ప మరెవరినీ ఆరాధించము. మానవులకు లభించే వరాలన్నీ 
ఆయనవే. ఘనత ఏదయినా ఉంటే ఆయనకే కలదు, ఉత్తమ స్తోతం 
కూడా ఆయనకే చెల్లుతుంది. అల్హాహ్‌ తప్ప మరే దైవం లేడు. మేము 
ధర్మాన్ని (దాని అనుసరణను, ఆరాధనను) ఆయనకే (పత్యేకిస్తున్నాము. 
దైవ తిరస్కారులకు (మా) ఈమాట ఎంతగా రుచించకపోయినా సరే.” 
(ముస్తిం, మిష్మా_ల్‌) 
దీర్దాయుష్ణ్షు లభించి సత్కార్యాలు చేసే అవకాశం మెండుగా లభించే వ్యక్తి కన్నా ఇహపర 
సాఫల్యం పొందే. అర్లతలు అధీకంగా ఎవరికుంటాయి? అలాగే చివరి శ్వాస వరకు 
దై వసంస్మరణ చెయ్యడంకన్నా ఘనమయిన సత్కార్యం ఏది కాగలదు? 
101. విశ్వసించిన వ్యక్తి అనుక్షణం - కూర్చున్నా, పడుకున్నా, నిల్చున్నా, నడు 
స్తున్నా దైవ సంస్మరణలోనే గడుపుతాడు. అలా గడపకపోతే అతని విశ్వాసం లోపభూ 
యిష్ట మయిందనడంలో సందేహమేముంటుంది? ఎక్కడ, ఏ స్థితిలో కొంత కాలం 


గడిపినా, ఏది చేసినా దై వాన్ని తల చుకుని మరీ గడుపుతాడు విశ్వసించిన మనిషి, దై వాన్ని 
మరచిపోయి వ్యవహరిస్తే అతను తన సర్వ నాశనాన్ని కొనిదెచ్చుకున్నట్లే అర్థం. 


78 (ప్రవక్త ప్రవచనం 


ఊ 


ఎలాగే 


పొగల 


జ్‌ . 


ra sab Bo లే 
యర leant ఆటు! Os Ss 
గల — క్‌ ల 


ఉక ఆ డట! OE ST Os! 
I TTS టడం 1 య 


104. హజత్‌ అబూఅయ్యూబ్‌ (రజిఅన్‌) ఉల్లేఖించారు: “ప్రవక్త 
మహనీయులు అన్నపానీయాలు పుచ్చుకుంళే ఇలా పలికేవారు, “స్తో తం 
కేవలం అల్హాహ్‌కే చెల్లు ఆయనే తినిపించాడు, (తాగించాడు, ఆహారం 
రుచికరంగా చేశాడు (అనవసరమయిన పదార్థాల) విసర్జనకు ఏర్పాటు 
లం బై (ఆబూదావూద్‌, మిష్కాల్‌. 


102. మనిషి దైవాన్ని వేడుకున్నప్పుడు ఆ వేడుకోలు స్వీకరించబడాలంటే 
మూడు నిబంధనలు ఇక్కడ పేర్కొనబడ్డాయి. ఒకటి, అతను పాపపు పనులేవీ 
చెయ్యరాదు. రెండు, బంధువుల ఎడల సవ్యంగా ప్రవర్తించాలి, వారి హక్కుల్ని 
సక్రమంగా నెరవేర్చాలి. మూడు, తన కోరిక మని ్నంచాలని వేగిరపడరాదు. దైవానికి 
తెలుసు, తన దాసునికి ఏది ఎప్పుడు (శేయస్కరమయిందో. ఆయన తదనుగుణంగానే 
వేడుకోలును నెరవేర్చుతాడు. ఇంకా తన మొర ఆలకించలేదే స్వామి, అని విసుగు 
ప్రదర్శించి వేడుకోవడం మానివే స్తే దైవం ప్రార్ధనను స్వీకరించే భాగ్యమూ కోల్పోతాడు 
మనిషి. ఇది చాలా ప్రమాదకరమయిన పరిస్థితి. ఇది ఏర్పడకుండా మనిషి తన 
మానసికావస్థను సదా పరిశీలించుకుంటూ ఉండాలి. 

103. దైవాన్ని సంస్మరించే విధానం దైవప్రవక్త నేర్చిందే అత్యుత్తమమయింది. ఈ 
వాదీసులో దైవ ప్రవక్త నమాజ్‌ తరువాత విశ్వప్రభువును వేడుకున్న విధానం, దైవ 
సంస్మరణ చేసిన ఓ వచనాన్ని ప్రస్తావించడం జరిగింది. (మేము కేవలం భావాన్ని 
ఇక్కడ పేర్కొన్నాము. అసలు పదాలు మూలంలో నుంచి (గ్రహించి నేర్చుకోవడం 
మంచిది.) 

104. దైవనామ సంస్మరణ అనునిత్యం జరగవలసిందే. ప్రతి కార్యం చేసే ముందు 
దైవ నామంతోనే ప్రారంభించాలన్నది ఇస్టామీయ సంస్కృతిలోని అంతరా ఎగమయిన 
అంశం. అలాగే ప్రతి కార్యం చేసే సమయంలో ఏ దుఆ (ప్రవక్త మహనీయులు 
చేసేవారో వాదీసుల్లో వివరంగా ఉంది. పడక నుంచి లేచినప్పటి నుండి, వుజూ 
చెయ్యడం, మస్టిద్‌కు వెళ్ళడం, మస్టిద్‌లో (ప్రవేశించడం, వెలికి రావడం, అన ఎ 
పానీయాలు పుచ్చుకోవడం, బయటకు వెళ డం ఇత్యాది సకల దినచర్యలతో పాటు 
చివరికి తిరిగి పడక పైకి చేరేటప్పటి వరకు అన్ని సందరా లికె దైవప్రవక్త చేసిన 
దుఆలు వాదీసు (గ్రంథాల్లో పేర్కొనడం జరిగింది. వాటిని తెలుసుకుని నేర్చుకోవడం 
మన దిన చర్యల్లో ప్రయోగించడం సరయిన విధానం. ఇక్కడ అన్నపానీయాలకు 
సంబంధించిన దుఆ ఉల్లేఖించబడింది. 


3 





ఆరాధనలు 79 


4% 


SEALs; ody జత! పడు రయ ర్రా| టూ(1-ఉ) 
మ యర రయ చ్య్యయ ర సురల మ టరసఓ[13) 


los తట Is క! 


శ 


చరయ తాల లయ! ఈ MND మ ప్ర EE! 
we wt lb or was |r mea 
తర Gell ET మప pla డూ ధ్ర 


॥ wm 09. 9 4 రు be న య 
ట్ట యాం మ ఫ్‌ ప్రిశ త్యుస న. ప్పుడు) 
రంల యదు కన ల్‌ ల్‌ ల Ea oy, sar TY 

Stes క్రమం SEIS); als Sw ల త్రం dl 

(/ పం 6303 : pa రర | పటు 


105. హ్మజత్‌ ఇబ్ను ఉమర్‌ ఉల్లేఖనం (ప్రకారం, (పవక్త మహనీయులు 
(ప్రయాణానికి ఉద్యుక్తులయినప్పుడు ఒంటెనెక్కి మూడుమార్లు తక్సీర్‌ 
పలికేవారు. ఆ తరువాత ఇలా పఠించే వారు. “పరిశుద్దుడు ఆ దేవుడు, 
ఆయన దీన్ని మా కొరకు మా అధీనంలో ఇచ్చాడు. ఇంకా మేము మా 
(ప్రభువు వైపునకు మరలిపోవలసినవారమే. ఓ అల్లావ్హ్‌ మేము ఈ 
(ప్రయాణంలో పభాన్నీ, నిష్టనూ అర్థిస్తున్నాము. నీకు ఇష్టమయిన ఆచరణ 
చేసే బుద్దిని అర్ధిస్తున్నాము. ఓ అల్లాహ్‌ మా ఈ (పయాణాన్ని మా కొరకు 
సులభతరంచెయ్యి. దీని దూరాన్ని తగ్గించు, ఓ అల్హావ్‌ నీవు (పయాణా 
వస్థలోనూ మాకు తోడుగా ఉంటావు. (మా వెనకాల) మా ఇండ్లల్లోనూ నీవే 
మా (కుటుంబ రక్షకా) బాధ్యతలు వహి ంచేవాడవు. ఓ అల్హాహ్‌ నేను 
(పయాణంలోని ఇబ్బందుల నుండి నీ రక్షణకె వేడుకుంటు న్నాను - నేను 
నా భార్యాపిల్లల మధ్యన, నా ధన సామి మధ్యన దురవస్థలో తిరిగి 
రాకుండా, మరేదయినా బాధాకరమయిన ద ఫ్యోం చూడకుండా (కాపాడు)” 
ఆయన తిరిగి వచ్చిన తరువాత కూడా ఈ దుఆనే పలికేవారు. దానికి ఈ 
మాటలు అధికం చేసేవారుః “మేము తిరిగి వచా ము - పాపాల మన్నింపునకై 
వేడుకుంటూ, దె దై వదాస్యం చేసుకుంటూ, మన (పభువు స్తో తగానం 
చేసుకుంటూ.” (మున్త్రీం) 


80 (ప్రవక్త ప్రవచనం 


Sr వ త న న Pm 
(dE te Cl-5 = PDP రక 
106. హృజత్‌ అబూహురైరా ఉల్లేఖనం (ప్రకారం దైవప్రవక్త (సఅసం) 
ఇలా (ప్రార్ధించేవారు: Ha అల్లాహ్‌, నాధర్మాన్ని, నా మోక్షమార్తాన్ని ఉత్తమంగా 
రూపొందించు. నా ప్రపంచాన్ని, నా జీవన సామిని ఉత్తమంగా చెయ్యి. 
నా పరలోకాన్ని, నేను తిరిగివెళ్ళే స్థావరాన్ని ఉత్తమంగా చెయ్యి. నా 
జీవితాన్ని (పతి శుభం అధికమవడానికి కారణమయ్యేలా చెయ్యి. మృత్యువును 
సకల చెడులకు దూరంగా, సురక్షితంగా ఉండేందుకు కారణంగా చెయ్యి.” 
(ముస్తీం - మిష్కాల్‌- 


గ ల్‌ రడ రయ శ 2B sw 2 
గ్రహము nO 0G రర GW తు el 


Cd లో 


పీ న న. A ల ల ఓ ఖలీ లో భు ల 
EN కు GAs UE! dwt రకర క 633 


OF 
Sr wht, AML al AE NE out 2% 
ఆనా తిం గ్రరి య! రీ ఏ తు cle db ఈ (టిం 


Ca fa 


జో 3. 
Weep య > 


105. (ప్రయాణం నిజానికి ఓ పరీక్షలాంటిది. ప్రయాణావస్థలో మనిషి సాధారణంగా 
చెయ్యని పనులకు కూడా ఒడిగడతాడు. అతనిలో దైవ భావం సదా నిత్య నూతనంగా 
ఉంటే తప్ప తప్పుల నుండి తప్పించుకోలేడు. అందువల్లనే [ప్రారంభంలో దాన్ని 
తాజాగా ఉంచేందుకు దైవాన్ని సంస్మరించుకుంటూ దైవం తనకై కల్పించిన 
సౌకర్యాల పట్ల కృతజ్ఞతా భావం తెలుపుకుంటూ బయల్లేరేవారు (ప్రవక్త మహనీయులు. 


ఆరాధనలు 81 


107. హ(జత్‌ అబూ సయీద్‌ ఖ(దీ ఉల్లేఖనం: ఒక వ్యక్తి వచ్చి ఇలా 
విన్నవించుకున్నాడు, “దైవ (ప్రవక్తా బాధలు, అప్పులు నా (ప్రాణాన్ని 
తొలిచివేస్తున్నాయి.” దానికి ఆయన, “నీవు విన్నవించుకుంకే అల్లాహ్‌ నీ 
కష్టాలను కడతేర్చేలా, నీ అప్పుల్ని తీర్చేలా చేసే వచనాలను నేర్పనా?" 
అని అడిగారు. “తప్పక దైవప్రవక్త" అన్నాడతను. అప్పుడాయన ఇలా 
ఉపదేశించారు, “నీవు ఉదయం, సాయం(త్రం ఇలా వేడుకో, “అల్లాహ్‌, నేను 
నీ రక్షణ కోరుతున్నాను - విచారం నుండి దుఃఖం నుండి కాపాడమని; 
అశక్తత నుండి అలసత్వం నుండి కాపాడమని; పిసినారితనం, పెరికితనాల 
నుండి రక్షించమని; నీ రక్షణకై వేడుకుంటున్నాను - అప్పులబారి నుండ, 
ఇతరులు నాపై ఆధిక్యత పొందకుండా కాపాడమని.” ఆ వ్యక్తే తరువాత 
తెలిపాడు, “నేను ఆ విధంగానే చేశాను, దై వం నా బాధలను దూరం చేశాడు, 
నా అప్పులు తీరేమార్గం చూపాడు” అని. (అబూదావూద్‌, మిష్మా_ల్‌) 


గమ్య యు టు! ప్రయ రరర Eg gig ily 
ele రక రక లర కో 


WE Oe SEASONS SE కహ ప్ర! 


” .r 


peepee యు టట్‌ తవ ర 


108. దెవపవక్త ఇలా తెలిపారని హ్మజత్‌ ఇబ్బు అబ్బాస్‌ ఉల్లేఖించారు, 
“మీలో ఎవరైనా తన భార్య వద్దకు పోయినప్పుడు ఇలా పఠిస్తే “బిస్మి ల్లాహి 
(దైవం పేరుతో), అల్లాహ్హ్‌ మమ్మల్ని షైతాన్‌ కు దూరంగా కాపాడు. నీవు 
(ప్రసాదించే దాన్నీ (సంతానాన్నీ) షె. ఇష తాన్‌కు దూరంగా కాపాడు” దైవం ఆ 
భార్యాభర్తలకు సంతానాన్ని |ప్రసాదించగా షైతాన్‌ దానికి సతత! హాని 
కలగజె య్యలేడు.” (ముత్తఫకున్‌ అలాహ్‌) 





ప్రయాణం నుండి తిరిగి రాగానే (ప్రయాణమంతా సుఖవంతంగా ముగిసినందుకు 
కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ కూడా దుఆ చేసుకోవాలి. ఇంటి పెద్దలు 
అటు (పయాణానికి వెళ్ళినప్పుడు ఇంటివద్ద తమ వారి రక్షణకై దె వం తప్ప మరివరూ 


82 (పవక్త ప్రవచనం 


a > 


wa కాత తడ ర! 61.4) 
pi క యము ర! బ్రవపయమేమ 


వోశ క్‌ నీ శ్‌ 
అ 


Pere Ess WINS 


క్‌ గీ $ 
( BOT) wl ple byl 5135) 


109. హ్మజత్‌ అబూ మాలిక్‌ అష్‌ఆరి ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహ 
నీయులు, మనిషి తన ఇంటిలో ప్రవేశించేటప్పుడు ఇలా పలుకుతూ 
(పవేశించాలని ఉపదేశించారుః “దేవా! నేను ఇంటిలో (పవేశించడమైనా, 
బయటికి వెళ్ళడమయినా (శేయస్కరమే కాగలగాలని నిన్ను అర్థిస్తున్నాను. 
మేము అల్హాహ్‌ పేరిట |పవేగిస్తున్నాము. అల్హాహ్‌నే మేము నమ్ముకున్నాము.” 
ఆ తరువాత ఇంటివారికి సలాములు తెలుపుకుంటూ (ప్రవేశించాలి. 
(అబూదావూద్ద్‌) 


లేరన్నభావన అటు ప్రయాణీకుల్లోనూ ఇటు ఇంటివారిలో నూ స్పష్టంగా రూపుదిద్దుకుని 
ఉభయత్రా దైవం వైపునకు మరిలే సద్బుద్ధి కలగాలి. 





106. దైవాన్ని విశ్వసించేవారు ఏది కోరుకున్నా దై దెవంతోనే కోరుకుంటారు. 
ప్రపంచాన్నీ ఎ దాని సామగగినీ కోరుకున్నా పరలోక సాఫ ఫల్యం కొరకే కోరుకుంటారు. 
అలాగే కోరుకోవాలి అన్న భావం ఈ దుఆల్లో ద్యోతకమవుతోంది. 


107. ఆపదల్గ్శొ ఉన్న మనిషి విశ్వాసి ఆయితే అతని ఆంతర్యం ఆర్రమయి 
ఉంటుంది. అతనిలో దైవ చింతన అధికమవుతుంది. అదే దైవ విశా SE 
ఆత్మవాత్య చేసుకోవడమో, దౌర్హన్యాలకు పాల్పడడమో జరుగుతుంది. |ప్రాపంచి 
బాధలు మనిషిని ఏ అతివాదానికయినా తీసుకుపోగలవు. నేడు తీవ్రవాదులు, వ 
చెలామణి అవుతున్న నక్సలై ట్లు అధికాంశం నిజానికి (ప్రాపంచిక బాధలు పడలేక అలా 
తయారయినవారే అంటే అందులో అతిశయోక్తి లేదు. అప్పుల భారాన్ని భరించలేక 
ఆత్మహత్యలకు పాల్పడినవారిని గురించి కూడా వార్తాపత్రికల్లో మనం వింటుంటాము. 
కారణం అదే - దైవ విశ్వాసం లేకపోవడం. దైవంపై భారంమోపే దైవ విశ్వాసి 
పరిస్థితుల్ని ధై థై ర్యస్థయిర్యాలతో ఎదుర్కొంటాడు. . దేవుడు సహాయపడి కష్టాల నుండి 
బయటపడే మార్గాలు స్ఫురింపజేస్తాడు. ఆ నమ్మకం ఉండాలి, మనిషి ఆయన 
వె పునకు మరలాలి - అదే కావలసింది. 


ని 
108. భార్యతో కలవడం వెనకనూ దై వభావన ఉండాలని ఈ దుఆ నేర్పుతుంది. | 


ఆరాధనలు ర 


ye Sih Woh Mr తనో శ 

SAAS పు AS gh OFS యిటు EN i Bl ఈం 
రజ తద ర! ఈ త్రసూ తర! ఈడే తియ్యకు! రష 
Es సట్‌ దరు ధ్ర డక అ యి! 


NEL mE) యీ చం మము! 


110. దైవప్రవక్త (సఅసం) ఇలా వేడుకుంటూ ఉండగా నేను విన్నానని 
ఉమ్ముమాబర్‌ (రజిఅన్‌ హా) ఉల్లేఖించారు: “దేవా నా ఆంతర్యాన్ని కాప 
_ట్యం నుండ, నా ఆచరణను ప్రదర్శనా బుద్ది నుండి, నోటిని అబద్దం నుండి, 
నా కంటిని దొంగ చూపు నుండి - పరిశుద్దం చెయ్యి. నీవు నిస్సందేహంగా 
కండ్ల దొంగతనాన్ని, హృదయాల భేదాన్ని ఎరిగినవాడవు.” (బైవాకి) 


తల్లిదం[డ్రుల అభి[ప్రాయాలు, భావాలు, నమ్మకాలు, వారి సంతానం పై (ప్రభావం 
చూపుతాయన్నది నేడు పరిశోధనలవల్ల ధృవపడిన విషయమే. తమ సంతానం 
మంచివారయి ఉండాలని కోరుకునే తల్రిదండుల మానసిక స్థితిగతులు సదా 
దై వచింతనతో నిండి ఉంటే తప్ప అది సాధ్యం కాదని మనం తెలుసుకోవాలి. 


109. తన సొంత ఇల్రయినా సరే ప్రవేశించే ముందు తన రాకకు సంకేతంగా సలామ్‌ 
చేసి మరీ ప్రవేశించాలన్నది దై వాదేశం. ఇక్కడ (ప్రవక్త మవానీయులు ఆ ప్రవేశం 
శుభప్రదం కావాలని దైవాన్ని వేడుకుంటూ మరీ అడుగు వెయ్యడం మంచిదని 
బోధించారు. సదా దైవ చింతన మదిలో మెదలాలన్నదే దీనిలోని మర్మ హేతువు. 
ఇంటిలో తమ కొరకు సదా మంచి అన్నదే ఎదురు రావాలన్న ఆకాంక్ష ఈ అర్థింపు 
లేక వేడుకోలులో గేచరిస్తుంది. 


110. సామాన్యంగా మనం ఆంతర్యంలో అనుకునేది, కళ్ళతో దొంగచాటుగా 
చూసేది ఎదుటివారికెవ్వరికీ గోచరించదు - ఒక్క దైవానికి తప్ప. అలా చేసే వ్యక్తి 
తాను అనుకున్న దానికి వ్యతిరేకంగా, చూసినదానికి భిన్నంగా అబద్దం చెప్పే 
ఆస్కారముంది. ఈ పోకడ కాపట్యంతో కూడుకున్నది. ఈ వాదీసులోని చివరి 
మాటలు, నీవు నిస్సందేవాంగా కండ్ల దొంగచాటు చూపును, మనసులోని తలంపుల్ని 
ఎరిగినవాడవు అనేవి, దివ్య ఖుర్‌ఆన్‌లోనివి. (ప్రవక్త మవానీయులు ఆ మాటలకు 
తగినట్టుగా ఓ వేడుకోలును, దుఆను బోధించి మనల్ని అబద్దాన్నుండి, కాపట్యం 
నుండి కాపాడటానికి అర్థించాలని బోధించడం ద్వారా మనం వాటికి దూరంగా 
ఉండాలని కూడా పరోక్షంగా సెలవిచ్చారు. = 


హం మమ. 


5. నైతికత 


తో క్త at 


నా టు యు | తామే! ds పలకల టముత్తుడ ద్ర (1 
(బక GP rub I EY 
111. “నన్ను ఉత్తమ నై తిక (ప్రమాణాల పరిపూర్హతకై పంపడం జరిగింది” 
అని దెవ సందేశహరులు (సఅసం) పలికిన సమాచారం తనకు తెలిసిందని 


ఇమామ్‌ మాలిక్‌ (రహ్మ) ప ..... (యులత్తా స మాలిక్‌) 
షష Po) Or తలో ప ల pA 
Bikes 4 హు! ied (మం SEIN alr) 


(Get న వ [| Gears జ hes WE 


112. అబూ హురైరా (రజి) ఉల్లేఖనం [పకారం (ప్రవక్త మహనీయులు 

(సఅసం) ఇలా ప్రవచించారు: “విశ్వసించినవారిలో ఎవరయితే నైతిక 

(ప్రవర్తనలో అందరికంటే ఉత్తముడో అతనే విశ్వాసంలోనూ పరిపూర్ణుడు.” 
(మిష్కాల్‌) 





111. నైతిక ప్రమాణాలంటే, ఓ పరిశుద్ధమయిన మానవ జీవితానికి, సదాచార 
సంపన మయిన మానవ సమాజానికి కూలమురపక ఉత్తమ నై తిక భావనలు, ఉన్నత 
నై తిక సూత్రాలు, (శష్ణమయిన గుణగణాలని అర్థం. ఈ “ప్రమాణాల పరిపూర్ణత కు 
భావమేమిటంటే, మవానీయ ముహమ్మద్‌ (సఅసం)కు పూర్వం దైవప్రవక్తలు, వారి 
సజ్జనులయిన అనుచరులు, అనుయాయులు, విభిన్న పరిస్థితులు, వివిధ క్రొబ్రొల్డ్‌, 
వివిధ జాతుల్లో వేర్వేరు దేశాల్లో ఉత్తమ నై తిక ప్రమాణాలను, స. విభిన్న కోణాలను 
తమ బోధనల. ద్వారా విశదప పరుస్తూవచ్చారు. తమ జీవితాల్లో ఆచరణాత్మకంగా ఆ 
గుణగణాలను నెలకొలుపుతూ వచ్చారు. వాటి ఆదర్శాలూ నిలిపారు. అయితే 
మానవ జీవితానికి సంబంధించిన సకల కోణాల నైతిక సూత్రాలను సంపూర్తంగా 
విశదీకరించి, వాటికనుగుణంగా స్వయంగా తన జీవితాన్ని మలచుకోవడమే కాక టి 
ఆధారంగా ఓ సత్సమాజాన్ని, ఓ పరిపాలనా వ్యవస్థను, రాజ్య వ్యవస్థను. స్టా సాపించి, నడీ 
పించి చూపిన సమ్మగ్రమయిన వ్యక్తి ఎవ్వరూ ఆవిర భవించలేదు. ఈ మవాత్కార్యం 
సశేషంగానే ఉండిపోయింది. దాన్ని పరిపూర్ణం గావించడమే ప్రవక్త మహనీయు 
(సఅసరుల జీవితాశయం. 


నెతికత 85 


COW: 3 
హా ఈ తపన 618 5 డు ఉరు స్య) — 
ఆకా ఈద ప్ర 15) రి న న sl OIE Ey 


Uy స ply) యర 


113. అబూ ఉమామ ఉల్లేఖనం (ప్రకారం ఒక వ్యక్తి దై వ ప్రవక్త (సఅసం)ను 
“ఈమాన్‌ (విశ్వాసం) అంటే ఏమిటీ?” అని (ప్రశ్నించాడు. దానికి ఆయన 
“మంచి పని చేసి నీవు ఆనందానుభూతి పొందితే, చెడు పని వల్ల నీకు 
ఆవేదన కలిగితే అప్పుడు నీవు విశ్వసించినవాడివి (మోమిన్‌ ౫.” ఆ వ్యక్తి 
మళ్ళీ అడిగాడు, “దై వ సందేశహరా, పాపం అని దేన్నంటారు?” అని. దానికి 
ఇలా నుడివారు, “నీ మనసులో ఏదయినా జంకు కలిగితే ఆ పనిని 
మానెయ్యి.” (మిష్కాల్‌ 


మహనీయ ముహమ్మద్‌ స్వయంగా ఈ కార్యమే తన ఆవిరా ఎవానికి అసలు ధ్యేయమని 
చెప్పారు. అంటే అది ఏదో రెండవ (శ్రేణి పని కాదు. ఆయన జీవిత ధ్యేయం 
మరొకటీ కాదు. ఆయన్ని పంపిన అసలు ఉద్దేశ్యం ఇదే అన్నది ఈ వాదీసు ద్వారా 
ద్యోతకమవుతోంది. 

112. దైవ విశ్వాసం, ప్రవక్త పట్ల, పరలోకం పట్ల విశ్వాసం - ఈమాన్‌, దాని 
ముఖ్యాంశాలు, ఆరాధనలు, వాటి నియమాలు అన్నీ ఈమాన్‌ లేక విశ్వాసంలోని 
అంతర్భాగాలే. అయితే విశ్వాస సౌధాన్ని పరిపూర్ణం చేసేది మనిషిలోని నై తిక వర్తనం, 
నీతి, నడవడులే అని దీని ద్వారా మనకు తెలుస్తోంది. 

113. (ప్రశ్నించిన వ్యక్తి ఉద్దేశ్యాన్ని బట్టి సమాధానాలివ్వడం (ప్రవక్త మహనీయుల 
విశిష్టత. అది తెలియనివారు. ప్రశ్నేమిటీ, సమాధానమేమిటీ అని ఆశ్చర్యపోతారు. 
“విశ్వాసం' అన్నది మనసులో తిష్టవేసుకుంటే దానికీ సంకేతంగా మనిషీలో కొని | 
గుణాలు, లక్షణాలు బహిర్గతమవుతాయి. అలాంటి మౌలికమయినవాటినే ప్రవక్త మహ 
నీయులు ఇక్కడ ప్రస్తావించారు. మంచి పని చేసి ఆనందానుభూతి కాక విచారం కలుగు 
తుందా అని ఎవరయినా అడుగవచ్చు. కాని దానధర్మాలు చస (ప్రజలకు నంత క 
“మా డబ్బు పోయిందే,నేనింత సేవ చేసినా కృతజ్ఞత లేదే' అని వాపోయేవారు మన 
సమాజంలో తారసపడరని గుండెపె పై చెయ్యి వెసుకుని చెప లేము. అలాగే దుష్ట కార్యం 
చేసి అంతే అబద్ధం చెప్పి, మోసం చేసి, మరే నీచమయిన పనయినా చేసి లోలోపల 
ఆనందపడేవారూ ఉనా ఎరు. అందువల్లనే ఈ (ప్రమాణాన్ని ప్రవక్త మహనీయులు 


86 (ప్రవక్త ప్రవచనం 


మాచ్‌! OE “రక రథ రయ! మక్తయాలా (lr) 


న oO Su మ 
(Jb జాలీ అలా risa Wire ee 


114. అతియ సలఅదీ ఉల్లేఖనం (పకారం దైవ సందేశహరులు ఇలా 
బోధించారు: “మనిషి భయభక్తులు గలవారి స్థాయిని పాందాలంకే, అతను 
అభ్యంతరకరమయిన వాటిలో పడిపోతానేమోనన 1 భయంతో, అభ్యంతరం 
లేనివిగా అగుపించేవాటిని వదలుకోనంతవరకు అది సాధ్యపడదు.” 


( తిర్మిజీ, మిష్కాత్‌. ) 
4 


COE ఫో లీ క... sage ప్రక దో (116) 


ళ్‌ 
4 


(ae 
ఓ యల ర లం (త న మ =. దళ ల 
యర “రాటు! fey Sbo Se 


త్‌ 


115. (ప్రవక్త మహనీయులు (సఅసం) ఇలా కా హట్‌ 
ఆయిషా (రజి) ఉల్లేఖించారు: “ఆయిషా, అత్యల్పమయిన పాపాలకూ 
దూరంగా ఉండు. ఎందువల్లనంటే వాటిని గురించి కూడా దె వం సమక్షంలో 


(ప్రశ్నించడం జ రుగుతుంది.” (ఇబ్బుమాబ, మిష్మా_ల్‌) 


చూపారు. అలాగే ఒక పని చేస్తూ మనసు దాన్ని సంతోషంగా స్వీకరించక అందులో 
ఏదో చెడు ఉందన్న అనుభూతికి గురయితే అదే పాపానికి రూపమని చెప్పడం కూడా 
ఎంతో విజ్ఞతతో కూడుకున్న విషయం. ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవలసి 
ఉంటుంది. మంచీ చెడుల ఈ ప్రమాణం, మనిషి అంతరాత్మ సజీవంగా ఉండి, అతని 
నిజ ప్రవృత్తి వాతావరణంలోని దుష్ప్రభావాల కారణంగా, అతని చెడు నడత 
మూలంగా సమసిపోకుండా ఉన్న సందర్భంలోనే వర్తిస్తుంది. 

114. దైవంపై నమ్మకమున్న ప్రతి మనిషి ఆయన పట్ల భయభక్తులు గలవారిలో 
తానూ పరిగణించబడాలని కోరుకుంటాడు. అలాంటి వ్యక్తి ఈ నియమాన్ని పాటించాలి. 
కొని ్న పర్యాయాలు ధర్మసమ్మతమయిన విషయాలు కూడా అధర్మ కార్యాలకు 
మార్గాలయిపోతాయి. అందువల్ల విశ్వసించిన వ్యక్తి కేవలం ఒక విషయం 
అనుమతించబడిందా లేదా అన ఎదే కాదు. ఈ సమ్మతమయిన పని కూడా అధర్మ 
కార్యానికి మూలమవుతుందా అన్న విషయాన్నీ పరిశీలించి జాగ్రత్తగా మసలు కోవాలి. 


' నైతికత 87 


6 Br ai hb a PP న జ శ 
బయం ale మటు! Ea Jdwmydtdb ee OS (11% 


ళ్‌ 


a5 యు జ యట Ee వ. 
CONSTI శమన తోం! ప 


Cal 


ప 


(గ0 ౮ అపుడు ఉం టవ eG 


శ్‌ 


116. హజత్‌ అబ్బుల్లా ఇబ్బు మస్‌ఊట్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖనం (పకారం, 
(ప్రవక్త మహనీయులు (సఅసం) ఇలా సెలవిచ్చారు, “ఏ వ్యక్తి అయినా 
దైవం న్యిరయించిన ఉపాధిని పూర్తిగా పొందకుండా మృత్యువును 
సమీపించడు. వినండి, దైవభీతితో మెలగండి. ఉపాధి సాధనలో ధర్మ 
సమ్మతమయిన మార్గాలను అవలంబించండి. ఉపాధిని పొందడంలో ఆల 
స్యం వల్ల మీరు అధర్మ మార్గాలనవలంబించేందుకు పాల్పడరాదు. ఎందు 
వల్లనం'కే దైవం వద్ద ఉన్నదేదయినా ఆయన విధేయత ద్వారానే సాధించ 
వీలవుతుంది.” (మిష్కాల్‌. 


115. విశ్వాసమున్నప్పటికీ పెద్ద పాపం వల్ల పరలోక మోక్షం ఒక్కోసారి ప్రమాదానికి 
గురై నట్టు చిన్న చిన్న పాపాల వ్యవహారం కూడా ప్రమాదకరమయిందే. చిన్న తప్పు 
చూడడానికి చిన్నదిగానే అగుపిస్తుంది. కాని దాన్ని మాటిమాటికీ చేస్తూ ఉంటే 
ఆంతర్యం తుపు ప్పుపట్టిపోతుంది. చెడుల పట్ట, పెద్ద పాపాల పట్ల ష్‌, ఎవ్యాభావాలు 
తగ్గిపోతాయి. హాఫిజ్‌ ఇబ్ను కయ్యిమ్‌ ఓ చోట ఇలా వ్రాారుః “పాపం ఎంత చిన్న 
దయిందో చూడకండి. ఎవరి అవీధేయతకు ఒడిగడుతునా సమో ఆ దైవం గొప్ప 
దనాన్ని దృష్టిలో ఉంచుకోండి.” 

"తీర్చు దినపు యజమాని గొప్పదనం, ఆయన ఇచ్చే శిక్ష భయంకర రూపం ముం 
దుంటే అత్యంత చిన్న పాపం చేసేందుకు కూడా మనిషి సాహసించలేడు. 


116. ఈ వాదీసులో కొని ్న వాస్తవాలను వెల్లడించడం జరిగిందిః 


(1) మనిషికి సృష్టికర్త నిర్ణయించిన ఆహారం పూర్తికానంతవరకు అతన్ని 
ఏ శక్తీ అంతముందించజాలదు. అలాగే ఆ పరిమితి ముగియగానే మరీ 
శక్తి కూడా అతన్ని నిలపజాలదు. 


(2) ఒకవేళ ఎప్పుడయినా మనిషికి ఉపాధి సముపార్దనలో నిష్ఫలత 
కలిగినా లేదా ఆలస్యం జరిగినా అతను నిరాశకు గురికారాదు. దైవం 


88 (ప్రవక్త (ప్రవచనం 


dash hs yes os ble Ee le) 
A దట ర్వ రం రక 
2A EI OSA EEA Ss 4S తటి 


oc 


(ర్తోట లో! టో గగగలో wll పడడం టంం Eb ౧| 


న్నే 


117: హజత్‌ అబ్బుల్లా ఇబ్బు మస్‌ఊద్‌ (రజిఅన్‌), దైవప్రవక్త (సఅసం) 
, ఇలా సెలవిచ్చారని ఉల్లేఖించారుః “ఇలా జరగడం అసంభవం. ఒక వ్యక్తి 
అధర్మ సంపాదన ఆర్డించి అందులో నుంచి దానం చేస్తే దాన్ని స్వీకరించటం, 
అతని ధనంలో శుభలాభాలు |పసాదించటం అన్నది ఎన్నటికీ జరగదు. 
అతను వదలి (చనిపోయే ఆస్తి అతన్ని కేవలం నరకానికి గొనిపోయే దారి 
ఖర్చుగా పరిణమిస్తుంది. అల్లాహ్‌ విధానం ఏమిటంటే ఆయన చెడును 
చెడు ద్వారా నివారించడు. ఆయన చెడును మంచి దా (రా రూపుమాపుతాడు, 
మలినాన్ని మలినం ద్వారా ప్రక్షాళన చేసి పరిశుద్దతను పొందలేము.” 


(మిష్కాత్‌ 
మ స 0 


తరపున ఏ ఉపాధి అయితే అతనికి కేటాయించడం జరిగిందో ఆది 
ఆలస్యంగానై నా సరే అతనికి లభించి తీరుతుంది. 


(3) ఒక్కోసారి మనిషీ దైవధిక్కార వైఖరినవలంబిస్తూ కూడా బాహ్య 
పరమయిన సుఖశ్రేయాలు, భోగభాగ్యాల జీవితం గడుపుతున ట్లు 
అగుపిస్తుంది. కాని వాస్తవానికి ఇది దైవం తరపున ఇవ్వబడిన వ్యవధి. 
ఆ తరువాత ఇక దైవం తరపున శిక్ష విఘాతాలే (పాప్తమవుతాయి. 
నిజమైన ఆనందం, శాంతి శ్రేయాలు, దైవవిధేయతను పాటిస్తూ 
(పాప్తమయినవే! 

117. అతని ఆస్తి అతనికి నరకానికి గొనిపోతుందంకే భావం ఆ ధనం, ఆ సంపాదన 
వల్ల పరలోకంలో శుభశ్రేయాలు, సాఫల్యం (ప్రాప్తం కావని అర్థం. మలినాన్ని మలినం 
ద్వారా పరిశుద్ధపరచలేమన్నది' ఓ యదార్ధం. దాన్ని ఇక్కడ ఉదావారిస్తూ దైవప్రవక్త 
(సఅసం) కేవలం లక్ష్యశుద్ధి ఉన్నంత మాత్రాన సరిపోదు, దానితోపాటు సాధనాలు 
మార్గాల పరిశుద్ధత కూడా అవసరమే అని తెలపడం ఈ వాదీసు ఉద్దేశ్యం. 


నైతికత 89 


సమర aE మయి bere 50% UT ప్ర En) 
Cb Frenne 
రర ఈమే ఈ ప 5 క బరు తరసిత్తప 
య. సట మయి పయి! dest el 
(గగ లో జనమ! టర. BE ip 


118. హ్మజత్‌ అబూహుర్రరా ఉల్లేఖనం (ప్రకారం, దైవప్రవక్త (సఅసం) 
ఇలా సెలవిచ్చారు “ఒక ముస్లిమ్‌ వ్యక్తి మరో ముస్తిమ్‌ వ్యక్తికి సోదర 
సమానుడు. అతనికి అన్యాయం చెయ్యరాదు, అతన్ని నిస్సహాయకునిగా 
వదలి పెట్టనూ రాదు. “తక్‌వా' (నిష్ట అన్నది ఇక్కడ ఉంటుంది” 
(అంటూ ఆయన మూడు పర్యాయాలు) తన గుండె వెపు సైగ చేస్తూ 
ఇలా నుడివారు, “మనిషి చెడుకు లోనవడానికి అతను ముస్లిమ్‌ సోదరుని 
అల్పునిగా భావించడం చాలు, (పతి ముస్రిం రక్తం, ధనం, మానం ముస్తము 
లందరికీ హరామ్‌ (నిషిద్దం).” (మిష్కాల్‌ 


టు! దము! దసర రిం ఊప్తువరేశ ధోల్తాఆ్ర! ల(14 


SLUR క 
స స న 


rE de! 


119. హజత్‌ హసన్‌ బిన్‌ అలీ (రజిఅన్‌ ) ఉల్లేఖనం: “నేను ప్రవక్త మహనీ 
యుని నోట ఈ వచనాలు విని కంఠస్థం చేసుకున్నాను, “అనుమానాస్పద 
మయిన విషయాన్ని వదలి అన్ని శంకలకు సందేహాలకు తావివ్వని విష 
యాన్ని (ఆచరణకు) ఇష్టపడండి. ఎందువల్లనంటే సత్యం సదా సం తృప్తి 
స్వరూపం, అసత్యం నిత్యం సంశయ పూరితం.” (తిర్మిజీ మిష్మా_ల్‌) 


90 (ప్రవక్త ప్రవచనం 


ara శ్‌ 


he రర ఉదని డన; FIRS FAY) 


పూనా en SOE IN YA 
US sells నమా! ర 1910 MCE ay (ప్ర న 


120. అస్మా బిన్తాయజీద్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖనం (పకారం ఆమె (పవక్త మహ 
నీయులు (సఅసం) ఇలా (ప్రవచించగా విన్నారుః “ఉత్తమమయిన మనిషి 
ఎవరో మీకు తెలుపనా?” దానికి అక్కుడున్న వారు “తప్పక, ఓ దైవ 
(పవక్తా!' అని అర్జించారు. అప్పుడాయన ఇలా నుడివారు, “ఎవరిని చూడ 
గౌనే దైవం గుర్తుకు వస్తాడో అతనే మీలో ఉత్తమ మయిన వ్యక్తి” 
(ఇబు మాజి - మనల. ల 





118. (1) ఇన్టామీయ సౌభాతత తెలిపేదేమిటంటే మనిషి తన సోదరునిపై తానూ 
అత్యాచారం జరపరాదు, ఆతను అత్యాచారుల పాలయ్యేలానూ చెయ్యరాదు. తన 
ఐశ్వర్యం కారణంగా, శారీరక దౌర్హ్యం కారణంగా, వంశోన ఎతి మూలంగా, జ్ఞానాధిక్యత 
వల్ల ఇతర సోదరుణ్ణి తనకంటే అలు నిగా భావించరాదు. 


(2) “తక్‌వా (ధర్మనిష్ట అన ్నదానికి ఆంతర్యమే కేంద్రం. మనోభూమిలో “తక్‌వా' 
బీజం నాటుకుంటే మనిషి బావ్యాం కూడా సత్కర్మలతో సస్యశ్యామలంగా అలరారుతుంది. 
కావి ఒకవేళ ఆంతర్యంలోనే ధర్మనిష్టకు స్థానం లేకపోతే బావ్యాంలో ఎన్ని నిష్టాగరిష్ట 
చిహ్నాలు రూపుదిద్దుకున్నా స్వభావ స్వరూపాల్లో ఆహ్లాదకరమైన పరివర్తన రాదు. 
పరలో కమూ బాగుపడదు. 


(3) ముస్తిం సమాజంలో ఒక ముస్టిం వ్యక్తి ధనమాన ప్రాణాలపై పె దాడి జరపడం కఠిన 
శిక్షకు దారితీస్తుంది, ఇహంలోనూ పరంలోనూ. 


119. ఏ విషయంలోనయితే మనిషికి సంతృప్తి, సంతుష్టి (ప్రాప్తిస్తాయో అదే 
సత్యమని ధర్మమని, మనిషిని కళవళ పెట్టేది, వ్యాకుల పరీచేది. పందిగ్దావస్థలోకి 
నెట్టేవేసేది ఎంత మాత్రం సత్యధర్మం కాజాలదని (ప్రవక్త మహనీయుని చివరి “సూక్తి 
తెలియపరుస్తోంది. ఈ వాదీసు దా రా తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, 
ఏ వ్యవహారమయినా ఆధారాల ద్వారా సందేహాస దంగా ఉన్న పక్షంలో, లేదా అది 
ధర్మమయినదో కాదో అన్న విషయం (ప్రప్సృటమయి ముందుకు రాకపోయిన 
షక్షంలో సందేహాలు, శంకలకు లోనయి సందిగ్గావస్థకు గురికావడానికి బదులు, కనీసం 
బలమయిన అంచనా ఆధారంగా నమ్మకం కుదిరిన మార్గంలో అడుగువెయ్యడం 
ఉత్తమం. అయితే అనవసరంగా లేనిపోని అపోవాలకు లోనయి! కుశంకల్ని, అనుమానాన్ని 


నైతికత 91 


[స్యమేయక యయ! గంటు! 66 రేకశ ర! భూ) 
ఉహారిడప కటక ఈ లోయ! TES య్య 
(<9 ౮౯ BEE) VEIL స్‌ 
121. దైవ సందేశహరులు (సఅసం) ఇలా ఉపదేశించినట్లు హజత్‌ 
అబూహురై రా (రజిఅన్‌) ఉల్లేఖించారు, “మీలో ఎవరయినా తన ముస్తిం 


సోదరుని వద్దకు పోయినట్లయితే అతని భోజనంలో నుండి భుజించాలి. 
ఆరాతీయ నవసరంలేదు. అతను (తాగే పదార్థంలో నుంచి (తాగాలి, రూపీ 


లాగరాదు.” (బై వాకి మిష్మాల్‌) 
SEN GIST Oh SUES త ఆ KSEE arr) 


(or edi 2-55) రక, రయం GSI 
122. హృజత్‌ అనస్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖనం (ప్రకారం ఒక వ్యక్తి (ప్రవక్త 
మహనీయుల సన్నిధిలోకి హాజరయి, దై వప్రవక్తా, నేను ఒంటెను కట్టివేసి 
దైవంపై భారం మోపనా లేక వదిలేసి దై వాన్ని నమ్ముకోవాలా? అని అడి 
గాడు. (ప్రవక్త మహనీయులు దాన్ని కట్టివేసి ఆ తరువాత దైవంపై భారం 
పెట్టుకో అని అతనికి (ప్రబోధించారు. (తిర్మిజు 


సృజించాలని దీని అర్ధం కాదు. వాదీసులోని ఆదేశం కేవలం నిజంగానే ఆఅనుమానాస ఏద 
వ్యవహారం ముందుకు వచ్చినప్పటి పరిస్థితులకు వర్తిస్తుంది. 


120. మనిషి ఆంతర్యంలో భయభక్తుల వసంతం వెల్రివిరియగానే దాని ప్రభావాలు 
బయల్బడనారంభిస్తాయి. విశ్వసించిన మనిషిలోని వివేచన, విచక్షణా జ్ఞానం అతను 
ధర్మ పురుషుడని గుర్తింపజేస్తాయి. ఆతనిలోని భయభక్తులే అతని పరిసరాలను 
సయితం (ప్రభావితం చేశాయని తెలిసిపోతుంది. 


121. అంటీ మంచి నమ్మకముంచి ముస్లిమ్‌ సోదరుడు అందజేసిన కానుకను 
గురించి, లేదా విందుభోజన సందర ఫంలో ఆ భోజనం గురించి ధర్మాధర్మాల ప్రశ్నను 
లేవనెత్తరాదని దీని భావం. ఒక ముస్లిం తాను సయితం హలాల్‌ భోజనమే భుజిస్తూ 
తన మి(త్రులు, సోదరులకు సయితం హాలాల్‌, పరిశుద్ధమైన ఆహారాన్నే అందజేస్తాడని 
ఆగించాలి. 


92 (ప్రవక్త ప్రవచనం 


యడ Ait మేతీ! DS EE Ear) 
న న లో Pre ROR mB PS 
ES USES JES HE SEES రప 
| | ఉట క Ps 2 9PM 9D x > 
(le యో జు[- 7 CU రమంది య | 


123. దైవప్రవక్త ఇలా (ప్రవచిస్తూ ఉండగా విన్నానని హ్మజత్‌ ఉమర్‌ 
(ర.అ) ఉల్లేఖించారు: “మీరు అల్హాహ్‌పై భారం మోపవలసిన రీతిలో 
ఆయన్ని నమ్ముకుంటే ఆయన మీకు ఉపాధినిస్తాడు. పక్షులకు ఉపాధి 
లభించే రీతిలోనే మీకూ లభిస్తుంది. అవి |షాతకాలాన పరిగడపున తమ 
గూళ్ళనుండి బయల్లేరుతాయి, సాయం(తానికి సుష్టిగా భుజించి మరీ తిరిగి 
వస్తాయి.” (తిర్మిజ్సి మిష్మా-ల్‌) 
ల లో ॥ య నే ల 3 వ 3” 
GAs టబు! Le EET WC Gg te (౯ 
కక మ్మో రోపపు। రు తద పరచ జాము కరే! రడ 
న yt pw vs రం TET 
న 5 =) 35310135) రభ యు! డో కో | Cun 


124. ఇఫ్‌ బిన్‌ మాలిక్‌ (ర.అ) ఉల్లేఖనం |పకారం, (ప్రవక్త మహనీయులు 
ఇద్దరు వ్యక్తులమధ్య తీర్పు చేశారు. ఎవరికి (పతికూలంగా తీర్పు జరిగిందో 
అతను వెనుదిరుగుతూ 'హస్బియల్లాహు వ నీ'మల్‌ వకీల్‌” అని పలికాడు. 
అప్పుడు దైవ సందేశహరులు ఇలా (ప్రబోధించారు, “దైవం దృష్టిలో 
అధై ర్యపడటం గర్లనీయమయింది. - నీవు మంచి థై ర్యస్టయిర్యాలతో 
వ్యవహరించవలసింది. అప్పటికీ నీవు పరాధీనుడివయితే అప్పుడు అనవచ్చు- 
“హస్బియల్లాహు వ నీమల్‌వకీల్‌” అని.” (అబూదావూద్‌, మిష్కాల్‌) 





122. దైవంపై భారం మోపడమంటే కొందరు చేతులు ముడుచుకు కూర్చోవడమని 
భావిస్తారు. అది సరయిన భావన కాడు. మనిషి తాను చెయ్యవలసిన ప్రయత్నాలన్నీ 
చేసి, తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకుని, ఆ తరువాత తన కార్యఫలితాన్ని దై వానికి 
వదిలేసి “భారం ఆయనపై మోపానిని అంటే అందులో అర్ధముంది. (ప్రపంచం 


నైతికత 93 


శ క CATE) టల త GD శ జ లో 
ioe | dss wes రథ లాల తొద 
oUt eS El రం. స్త్ర Bide ise 


క C15 వది వేష పిర్ర © 
(CHE ఫో నం! 


125. హ్మజత్‌ ఇబ్బు అబ్బాస్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖించారు: “హస్సునల్హాహు 
వ నీ'మల్‌ వకీల్‌ "(దేవుడే మాకు చాలు, ఎంతచక్క_గా పనులు చక్కబరిచేవా 
డాయన!) అనే వచనాన్ని హ్మజత్‌ ఇబాహీమ్‌ తనను అగ్నిలో పడవేసి 
నప్పుడు అన్నాడు. దాన్ని మహనీయ ముహమ్మద్‌ (సఅసం) కూడా 
పలికారు. (ముస్తిములతో) మీ శతుజనం మిమ్మల్ని ఎదిరించడానికి 
సమాయత్తమవుతున్నారని, వారికి భయపడండని (జనులు) అన్నప్పుడు 
ముస్తిముల దైవ విశ్వాసం ఇతోధికమయింది. వారప్పుడు అన్నారు: 
హస్సునల్హాహు వ నీమల్‌ వకీల్‌ అని.” (నహార్‌' అల్‌ బుఖారి) 


(క్రియారంగం. ఇక్కడ చేసుకున్నవారికి చేసుకున్నంత! ఫలితం మటుకు ద వానికే 
హస్తగతమయి ఉంటుందని, కృషి చేసి చేపట్టిన కార్యం నెరవేర్చడం ఆయన 
కరుణాను(గహాలవల్లనే సాధ్యమని నమ్మాలి. 

123. పిచ్చుకలు, పక్షుల ఉపమానం ప్రస్తావించడానికి కారణం వాటి జీవన 
సరళియే. అవి కడుపు నిండా భుజిస్తాయి కాని నిలువ ఉంచుకోవు. ఏ దినం భుక్తి ఆ 
రోజు సంపాయించుకోవలసిందే. “ఈనాడు కడుపు నింపిన (ప్రభువు రేపు కూడా 
మార్గం చూపుతాడు" అన స్త తృప్తి సంతుష్టితో నిద్రపోవడం, తిరిగి తెల్లవారగానే తమ 
ప్రయత్నంలో ఎలాంటి లోటుగానివ కుండా కృషి [ప్రారంభించడం ఉపాధి అన్వేషణలో. 
బయల్లేరడం, వాటీ దిన చర్య. మనిషి గోళు గిల్లుకుంటూ కూరో వడం దై దెవంపై 
భారం మోపడం అనిపించుకోదు, దై వం (ప్రసాదించి న 'సాధవాస సంపత్తిని వినియోగించుకుని 
కృషి చేసి ఫలితాన్ని దై దె వానికి వదలి వెయ్యడం “తవక్కుల్‌ లేక తం! భారం 
మోపడం అనిపించుకుంటుంది. 


124. “వాస్పియల్లావు వ నీమల్‌ వకీల్‌ దైవమే నాకు చాలు, ఆయనవే అందరినీ 
మించిన అత్యుత్తమ సంరక్షకుడు, సహాయకుడు అని అర్థం. ఇక్కడ ఒక పరాజయోనికే 
అధై ర్యపడనవసరం లేదు, పరిస్థితుల్ని ఎదుర్కొని చివరి వరకు కృషి చేసి పరాజయాన్నే 
చవిచూడవలసి వస్తే అపు డు భారం దైవంపై మోపి శాంతించవచ్చు అని హదీసు 
భావం. 


94 |వవక్త (ప్రవచనం 


మా 


ట్ట bedi య త త్త య 
aha ew Os 6 0645 రార] టూ) 
గ్‌ ఖం ద్‌ Te ఉష MEDD 
BE iAola) pas! జ్‌ ECG UW రో 


126. హజల్‌ అబూహురై రా (రజిఅన్‌ ) ఉల్లేఖనం (ప్రకారం, “క తేజ్ఞతా 
భావంతో భుజించే వ్యక్తి కూడా సహన భావంతో రోజా (ఉపవాస) (వతం 
పాటించే వ్యక్తికి సమానమని (ప్రవక్త మహనీయులు (సఅసం) (పవచించారు. 
(తిర్మిజి మిషా ల్‌) 
5 టబు లహరర రర కర గ్ర ద్రం) 
2 ఉరు లి ధి టరు యంలో వల yy వచు ల re Man ల | ss 
EGG దత్త పయనం బడ యక Ee GEE 
SET is La Sek re పడే > లో తు! జీ న! [కర వశత ర్‌ 


ల లో ల్లు 


స్ట 2 > చ వ షం Sp AC చలం ల స a Vr లం. 
తలారి టత్టయయ త్ర ఎ రజో ర 


127. హృజత్‌ అబూహురై రా ఉల్లేఖనంలో (పవక్త మహనీయులు (సఅసం) 
ఇలా బోధించినట్టుందిః “మీలో అధమస్థితిలో ఉన్నవారిని మీరు చూడండి, 
మి కంటె ఉన్నత స్థాయిలో ఉన్నవారిని చూడకండి. తదా రా మీరు దేవుని 
అన్నుగహాలను హీనంగా చూడరు.” సహీహ్‌ ముస్తింలోని మరో ఉల్తేఖనంలో 
ఇలా ఉందిః “మీలో ఎవరి చూపయినా తన కంకే సంపదలోన్తూ, శారీరక 
దారుఢ్యంలోను ఆధిక్యత గల వానిపై పడితే అతను తనకంకే అధముడయిన 
వాడని గమనించాలి.” (ముస్తీం, మిష్మా_ల్‌) 


125. తన బాగోగులను గురించి కనిపెట్టుకుని ఉన్న స్వామిపై భారం మోపి 
రుజుమార్గాన పయనించడమే నిజమయిన విశ్వాసి ఆవలంబించవలసిన విధానం. ఆ 
మార్గాన ఆపదలు ఎదురయినా తన ప్రయత్నం చేసుకుంటూ పోయి ఆయనపై 
భారం మోపినట్టయితే ఆయన తన దాసునికి నిరాశకు లోనవనివ్వడు. అయితే 
చిత్తశుద్ధితో, సంకల్ప నిరతితో ఆయన మార్గాన్నే అవలంబించడం తప్పనిసరి. 
వాజత్‌ ఇబ్రాహీమ్‌ (అలై హీస్సలామ్‌)ని మంటల్లో వేసినప్పుడు ఆ దాసునికి ఇక 
మిగిలిందేమిటి? ఆయన సంకల్పబలమే పరీక్షలో ఆయన్ని నెగ్గించింది. అంతిమ 


బైైతికత 05 


తుల rare 517 ow AE Gass ie Me " | 
టా sles ను wT ర్వి OE OF Cs టఊల్బ 
FA ర ఘం ॥ ర్‌ ఈ Anh Pn That యః PLA re న 
ఉమ Colo} J} ము తను పాము Wn! ప్రశ౭త పు 
Yd Mr at LE Ces HG rd 3 కే wf? ఆద ల లర్‌ లో a 


rls Pal lps rE 


128. హృజత్‌ సుహైబ్‌ (రజిఅన్‌) ఉల్లేఖనంలో (పవక్త మహనీయులు 
(సఅసం) ఇలా (ప్రవచించారు! “మోమిన్‌ వ్యవహారం విచితమయింది. 
అతను చేసే (పతి పనీ శుభకరమయిందే. ఈ శుభం ఒక్క మోమిన్‌కు 
తప్ప మరెవరికీ లభించలేదు. అతనికి బాధకలిగితే సహనం వహి స్తాడు. అదీ 
అతనికి శుభంగా పరిణమిస్తుంది. సంతోషం కలిగితే దైవ క ఎతజ్జతా 
భావంలో మునిగిపోతాడు, అదీ అతనికి శుభమే కలగజేస్తుంది. అంటే 
అతను సర్వావస్థల్లోనూ శుభాన్నే (ప్రోగు చేసుకుంటాడు.” (నహీవ్‌ ముస్త్రీం) 





దైవప్రవక్త, ఆయన అనుచరగణం కూడా దై వమార్గాన చెయ్యవలసిన కృషి చేసి భారం 
ఆయన పైనే మోపారు. ఆ కష్టాల కడలిని విజయవంతంగా ఈదుకు వచి ఎనందుకే 
నేడు దై వధర్మమయిన ఇస్లాం మనవరకు చేరింది. 


126. ఇక్కడ వచ్చింది అదనపు (నఫిల్‌) రోజుల (ప్రస్తావన. అంటే నఫిల్‌ రోజా 
పాటిస్తూ అన్నిటా సవన స్థయిర్యాలు కనబరిచేవాడయినా, ధర్మ సమ్మతమయిన 
భోజనం తింటూ దై వానికి కృతజ్ఞతలు తెలుపుకునే వ్యక్తి అయినా, సహనం, కృతజ్ఞతా 
భావం కారణంగా దైవం దృష్టిలో సమానులే. 


127. మనిషిలో ఈర్ష్య, ద్వేషం, ఆత్మ న్యూనతా భావం, ఇత్యాదివి జనించడానికి 
కారణం అతను తనకంటే అధిక స్థాయిలో నుండేవారిని ఛూడటమే. దానికి బదులు 
మనిషి తనకంటే తక్కువ స్థాయిలో నున్న వారిని పరిశీలించడం మొదలెడితే అతనిలో 
దైవం పట్ల కృతజ్ఞతా భావం జనించడమే కాక, తనకు దైవం (ప్రసాదించిన వరాల 
విలువ అవగతమవుతుంది. తనకు ఇతరులకన్నా ఎన్ని వరాలు అధికంగా దేవుడు అను 
(గహించాడో ద్యోతకమవుతుంది. దైవం పట్ల కృతజ్ఞతా భావం, తన శక్తి సామర్థ్యాల 
పట్ల సంతుష్టి మనిషిని నిరాశా నిస్పృహలకు దూరం చేసి కార్యోన్ముఖునిగా చేస్తాయి. 
128. కష్టంలోనూ సుఖంలోనూ మనిషీ దైవ ప్రసన్నత బడయటానికి అతని 
నడవడి ఏ విధంగా దోవాదపడుతుందో ఈ వాదీసు తెలుపుతోంది. నిజమయిన 


ష్‌ ప్రవక్త ప్రవచనం 
గ్రీక్‌ 3 gilts NETO 
థం చపుతా చరం మనను వ 


Gs ర్‌ యా (రు మమ O54 స 
Wd కు same తడు TN PT ORD 
Uren ౨జీ! bs Ash తియ యయ! క! 


129. హజత్‌ అనస్‌ (రజిఅన్‌) ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహనీయులు 
(సఅసం)ఒకసారి, ఓ గోరి వద్ద కూర్చొనిరోదిస్తున్న (స్త్రీని చూశారు. ఆమెని 
ఆయన, దైవ నిష్ట అలవరచుకో, సహనం అవలంబించు, అని అన్నారు. 
దానికి “నీ దారిన నవు పోవయ్యా, నాకు దాపురించిన కష్టం నీకు దాపురించ 
లేదుకదా!” అన్నదామె. ఆమె ఆయన్ని ఎరుగదు. ఆమెకు అక్కడున్న 
వారు, “ఈయన దైవ సందేశహరులు (సఅసం) అని చెప్పగా ఆమె దైవ 
(ప్రవక్త ఇంటికి పరుగు పరుగున వచ్చి చూసింది. అక్కడ ద్వారపాలకులు 
ఎవ్వరూ లేరు. ఆమె “ప్రవక్తా నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు' అని 
విన్నవించుకుంది. ఆయన ఇలా ఉపదేశించారు, “గుండెపై లొలిపోటు 
పడినప్పుడు సహించేదే సహనం.” (బుఖారి, ముస్త్రీం మిష్కాల్‌ 





విశ్వాసి కష్టాల్లో ఉన్నప్పటికీ ఓరిమి కనబరచి, సన్మార్గాన, నిలకడగా ముందుకు 
సాగుతూ దైవప్రసన తను, సతృలితాలకు పాతుడవుతే ఆనందపారవశ్యంలోను = 
దై వాని [| మరువక తనకు ఆనందాన్ని కలగజేసిన ఆ (ప్రభువు పట్ల కృతజ్ఞతా భావం 
కనబరచి, ఆయనకు తన భక్తి ప్రతిపత్తుల్ని తెలియజేసి ఆయన ప్రసన్నతను 
చూరగొంటాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వాసి సరయిన పంథాన నడుచుకుంటు 
అన్నీ ఆతనికి సాఫల్య సాధనాలే! 


129. ఈ వాదీసుద్వారా ఎన్నో విషయాలు బోధపడుతున్నాయిః 1) మ యు 
గుర్తుచేసుకుని రోదించడం దై వ నిష్టకు విరుద్దమయింది. 2) దైవ (ప్రవక్త సజీవులయి 
ఉన్న చోటనే ఆయన్ని పర్రుగని మహిళలుండేవారు. 3) మనుషుల సంస్కరణ 
చెయ్యగోరే వారు తమకు అగౌరవం, నిరాదరణ జరిగినా దాన్ని చీదరించుకోరాదు. 

సహృదయంతో స్వీకరించాలి. 4) ప్రవక్త మహనీయుల 'దర్భారు'లో ద్వార పాలకుల్ల్హాంటి 


నెతికత 97 


Es వక సకల యు 3296 రక లోకో ఫ్ర లో (4) 


SEIU GE) SIE Ess yt EIEN 


ల్‌ ళ్‌ 


130. దైవ సందేశహరులు (సఅసం) ఇలా ఉపదేశించినట్లు హజత్‌ 
అబూహురె రా ఉల్లేఖించారు: “మనిషి ఆంతర్యం ఇష్టపడనివి స్వర్గాన్ని 
చుట్టుముట్టి ఉన్నాయి. మనిషికి (ప్రీతిప్మాతమయిన కాంక్షలు నరకం 
చుట్టూ చేరి ఉన్నాయి.” _  (యమష్మాల్‌) 


య 


Joss ane రదంరిక రథ కషప (౧౯) 
క్రిం యడం]; మం ot EOL 4 

వలో ఎలో 
ss este ధ్ర! 


(rey St re 


131. హృజత్‌ హుజై ఫా (రజి అల్హాహు అన్‌ హు) ఉల్లేఖనం (పకారం (ప్రవక్త 
మహనీయులు (సఅసం) ఇలా ఉపదేశించారు, * “జనులారా; “అమ్మిలిగా 
రూపాందకండి. అంటే, “జనులు మాతో స(దృవర్తన అవలంబిస్తే మేమూ 
వారి పట్ల ఉత్తమరీతిలో (ప్రవర్తిస్తాము. ఒకవేళ వారు మా పట్ల దుర్వర్తన 
అవలంబిస్తే మేము కూడా వారిపట్ల అన్యాయంగా వ్యవహరిస్తాము అంటూ 
మెలగకండి. దానికి బదులు లోకులు మీ పట్ల మంచిగా (ప్రవర్తించినా 
ఉత్తమరీతిలోనే మెలుగుతామని, వారు అన్యాయానికి ఒడిగట్టినా వారిని 
అనుసరించమని నిర్ణయించుకుని అదే విధానాన్ని మీ ఆంతర్యాల్లో 
అలవరచుకోండి.”  (మిష్కాల్‌్‌ 





వారెవరూ ఉండేవారు కాదు. ఎవరయినా ఆయన్ని కలవగోరితే ఎలాంటి ఆటంకం 
ఉండేదికాదు. 5) సంస్కరణ, శిక్షణలను చెయ్యగోరేవారు అదను చూసి తమ 
మాటను తప్పక అందజెయ్యాలి. ఆ మహిళ ప్రవక్త వద్దకు వచ్చినప్పుడు తన తాలి 
బోధను మళ్ళీ చెప్పడం మరువలేదు ప్రవక్త సువనీయులు (సఅసం). 6) మనిషి 
తేరుకోలేని గాయం కలిగినప్పుడే నవనం అవనరమయ్యేది. తారిగాయం 


98 ప్రవక్త ప్రవచనం 


త్‌ రోజు! పళ తల మ తి ముక ర్‌ (౫ 
సా ( న అత EGE Phi sid 


a2 త 


A EI EES EOE 
SPL HOE) SEIS EE SE rel 
(IAP 


132. హజత్‌ అబ్బుల్లా బిన్‌ బాఫా ఇలా ఉల్లేఖించారు. “శ తువులు 
ఎదురయిన కాలంలో (ఓ రోజున) దైవ సందేశహరులు (సఅసం) 
సూర్యుడు పడమటికి వాలేంతవరకు నిరీక్షించి ఆ పిదప ఆయన ముస్లిముల 
మధ్యన నిలబడి ఇలా (ప్రసంగించారు, “శత్రువును మార్కొనాలని కోరుకోకండి. 
దై వాన్ని సదా (శ్రేయంకై అర్చించండి. కాని శత్రువుల్ని ఎదుర్కోవలసి వస్తే 
మా(త్రం స్థయిర్యం కనబరచండి. బాగా గుర్తుంచుకోండి స్వర్గం ఖడ్లాల 
ఛాయల్లో నే ఉంటుంది.” (బుఖారి, ముస్త్రీం, రియాజుసా -)లిపాన్‌. ) 


భరించరానిదయి ఉంటుంది. అయినా దాన్ని సవానంతో ఎదుర్నొన్నప్పుడే అది 
నిజమయిన ఓరిమి అనిపంచుకుంటుంది. 


130. అంటే స్వర్గాన్ని చేరాలంటే మనిషి తనకు ఇష్టం కాని వాటిని అని ంటినీ 
భరించి ఇష్టమయిన వాటినీ, కోరికల్నీ, సుఖాల్ని, విశ్రాంతినీ, త్యాగం చెయ్యనిదే 
స్వర్గానికి అర్హత పొందలేడు. అలాగే ధర్మాధర్మాలను, న్యాయాన్యాయాలను ఖాతరు 
చెయ్యకుండా కేవరిం వాంఛాప్రియత్వం వల, కాంక్షా దాస్యం వల్ల నరకం తప్ప మరేది 
(ప్రాప్తం కాదు. ఈ సత్యాన్నే ఈ ఉపమానం ద్వారా వెల్లడి చెయ్యడం జరిగింది. 


131. సమాజం ఏ పంథాననుసరించినా, ఏ విధానాలవలంబించినా మీరు మాత్రం 
సదా న్యాయం, ధర్మం, పరోపకారం, ఉత్తమ నంస్కారం లాంటి విధానాలనే అవలం 
బించాలి అని అర్థం. 


132. ఇది యుద్దాలు జరుగుతున్న రోజుల్జోని సంఘటన. ఆలాంటి సున్నితమయిన 
గడియలోనూ ప్రవక్త మవానీయులు సహనాన్ని సంయమనాన్ని ఉపదేశించారు. ఈ 
వాదీసు బోధించే మరో విషయం ఏమిటంటే, శతువు మార్కొనాలన్న కోరిక కలిగి 
ఉండడం భావ్యం కాదు. అలా డంభాలు పలకడం, గొప్పలు చెప్పుకోవడం దై వానికి 
ఇష్టమయింది కాదు. అయితే శత్రువు దాడి చేసి దెబ్బతీయాలని సన్నద్దుడయినప్పుడు 


బైతికత 99 


wl Dr De తో శర న ౨3 yp Par 
SYS A CORD TNFa 6 రథే యు ప (irr) 
2 ఇక కం? Ts Ger yl oa 2 Aaa AG 
రా el les Leb Acs ck షు! తోడు! 
ఎ “< క నో ఎ లో ర యన ల్‌ో త్‌ ఆ ఆ 
Ba రదర కక పో PO మిద 
> oe జే చెరు వం లం gp క ఫు డం వ బరు” 
రో) AU! 4 పురో AU Aw a OIE టప్‌ 
2 జ 


PENS RE (స్యయషవ/ద్రప[డం his SE 
DNF BE. rst) 


133. హజత్‌ అబూ సయీద్‌ ఖుది (ర.అ) ఉల్లేఖించిన దాని (పకారం, 
కొందరు అన్సారీలు మహాప్రవక్త (సఅసం) సమక్షంలో తమ అవసరాన్ని 
ముందుంచారు. ఆయన దాన్ని తీర్చి వేశారు. వారు తిరిగి ఆర్జించారు. 
ఆయన మళీ వారికి ఇప్పించారు. చివరికి ఆయన దగ్గర మరేమీ మిగల్లేదు. 
ఉన్నదంతా (పదానం చేసిన తరువాత వారికి ఉపదేశించారు: “నా వద్ద 
ఉండేదేదీ నేను మిగిల్చి (ప్రోగుచెయ్యను. ఏ వ్యక్తి అయితే సంతుషిని, 
ఆత్మాభిమానాన్ని ఆ(శయిస్తాడో అల్లాహ్‌ అలాంటి వ్యక్తికి ఆ గుణాలనే 
అను[గ్రహిస్తున్నాడు. ఎవరయితే కోరికలకు అతీతంగా వ్యవహరిస్తాడో 
అల్లాహ్‌ అతన్ని కోరికలకు అతీతంగానే తీర్చి దిద్దుతాడు. మరెవరయితే 
సహనస్థయిర్యాల నవలంబిస్తాడో అతనికి అల్హాక్‌ సహనస్థయిర్యాలను 
అను[గ్రహిస్తాడు. దైవం మానవునికి (ప్రసాదించే నైతిక గుణగణాలన్నిం 
టిలోనూ ఉత్తమమయింది, విస్తృతమయింది సహనమే.” (బుఖారి ముస్త్రిం) 
మటుకు వెన్నుజూపకుండా ధై ర్య శౌర్యాలను చూపుతూ ఎదుర్కోవడం చెయ్యవలసిన 
కార్యం. 

133. ఈ వాదీసు ద్వారా, ప్రవక్త మవానీయులు - అర్ధికి ప్రియము తోడ 
ఉన్నదంతా ప్రదానం చేసే వారని తెలుస్తోంది. ఇంకా ఆయన తన సవాచరులకు, 
అనుయాయులకు ప్రపంచం కనా ఇ పరలోకాన్ని (పబోధించే వారని, ధన సంపదల 
విషయంలో సంతుపష్టిని, సంతృప్తిని ఉపదేశించేవారని బోధపడుతోంది. మరో విషయం, 
మనిషి ఏ గుణాలను పెంపొందించుకోగేోరుతాడో వాటి కోసమే దైవ సహాయం 
లభిస్తుందన్న సత్యం కూడా ఈ ప్రవచనం ద్వారా ద్యోతకమవుతోంది. 


100 ప్రవక్త (ప్రవచనం 


కరర కటు ప్రొ రిక రాజు ఆలో (గ. 
స య నం. Ske 
4వ లెద. జ్ర లే ధట ద్రవ దట సప CRE 
లలు Meee పుల్‌ తిడబు।ధీ 6 లః bt lt 
ఓ Es ధ్ర చు డఫ ఆరక టక దగ . క మ! ల్రో 


త్‌ 


ఈం Gury) - జు ఖా ఏకే 


134. హ్మజత్‌ ఇబ్బు అబ్బాస్‌ ఉల్లేఖనం (ప్రకారం, ఉయెనా ఇబ్బు హిస్న్‌, 
హ్మజత్‌ ఉమర్‌ (ర.అ) వద్దకు వచ్చి, “ఓ ఇత్తాబ్‌ కుమారుడా, నీవు మాకు 
ధనం బాగా పంచవు, మా మధ్య న్యాయంగా తీర్పు చెయ్యవు.” అన్నాడు. 
దానికి ఉమర్‌ ఉ(గులయిపాయ్యారు. అతనిపై విరుచుకు పడబొయ్యారు. 
అంతలోనే హోూర్‌” (హిస్న్‌కు సోదరసుతుడు) అడ్డుకుని, “అమీరుల్‌ 
మోమినీన్‌, అల్హాహ్‌ తన (ప్రవక్తను మన్నింపు వైఖరిని అవలంబించమని, 
మంచిని ఆదేశించమని, అజ్ఞానులకు దూరంగా మెలగమని బోధించారు 
అని గుర్తుచేశాడు. (ఉల్లేఖనకర్త కథనం) అప్పుడు హ(జత్‌ ఉమర్‌ ఈ 
ఆయత్‌ వినగానే దాన్ని ఏమా[తం జవదాటలేదు. ఆయన సాధారణంగా 
దై వ్యగంథం (దై వాదేశం) ముందుకు రాగానే ఆగిపాయ్యేవారు. 
(బిన్తువోరిన్‌-నవా కొ బుఖారి) 


134. ప్రవక్త సహచర అ(గ్రగణ్యుల్లో ఒకరు, రెండవ ఖలీఫా అయిన వాజత్‌ ఉమర్‌ 
'సవాజంగానే కోపిష్టి. అయితే ఇస్లాం స్వీకరించిన తరువాత ఆయన కేవలం సత్యానికి 
- విరుద్ధంగా ఏదయినా విన్నప్పుడు లేదా చూసినప్పుడే ఆగ్రవాం చెందేవారు. ఇది 
క్‌. అలాంటి సందర మే. ఒక వ్యక్తి వచ్చి ఆయన ఏ విషయాలకు అతీతంగా 
వ్యవవారిస్తున్నారో వాటిలోనే ఆయన లీనమయినట్లు ఆరోపించి నప్పుడు, అవాస్తవిక = 
మయిన ఈ మాటలు విన్నంతనే ఆయన కోపం కట్టలు తెచ్చుకుంది. అతనిపై 
చెయ్యి చేసుకునే వారే కాని మరో వ్యక్తి దై వాదేశాన్ని గుర్తు చెయ్యగానే తన కోపాన్నం 

తటినీ దిగమింగుకున్నారు. 


నైతికత 101 


ఉప్పర ల హో టీక రు లెక శుక లీ or (2) 
Ue మడడ గడు; Sie deat Fs 


1 ల ఖే ఎవ Nr hoe Po wee 
oe at lI Es BE ఏహి - 
inert చేతా ప ము Dw xs జ 
౦యాదగాం ఢే దమ ప్ర కో ఉప స. రజ 


ఖో 


bb రసం! తడ త్వ లహ డో దక ట్ర్‌ 
(1-1 అం IGE యకక టో 


ఉ కట ఈ, 


135. హృజత్‌ అబూహురై రా ఉల్లేఖనంలో బిన్తు హారిస్‌ (హారిస్‌ కుమార్తె) 
కథనం [పకారంః ముషికు లందరూ సమావేశమయిన సందర నంలో హజత్‌ 
ఖుబెబ్‌ (ర.అ) ఆమె (హారిస్‌ కుమార్తె) వద ద్ద వెం[టుకలు గొరిగే కత్తి (పరిశు 
(భమయ్యేందుకు) వినియోగించుకోవడానికి అడిగి తీసుకున్నారు. ఆమె 
కత్తి ఇచ్చి వేశారు. (బిన్తు హారీస్‌ ఇలా అంటున్నారు:) “ఆ తరువాత ఆయన 
నా కొడుకును తన ఒడిలోకి తీసుకున్నాడు. పిల్లవాడు ఆయన వద్దకు పోవ 
డం నేను గమనిరిచలేదు. వాడు ఆయన తొడపై కూర్చున్నాడు. అప్పుడు 
కత్తి ఆయన చేతిలోనే ఉంది.(ఆ ద శ్యంచూసి) నేను గాభరా. పడ్డాను. 
ఖుబై బ్‌ నా ముఖం చూసి నా ఆందోళనను ప పసిగట్టారు. “నేను ఇతన్ని చంపి 
చేస్తానేమో అని భయపడుతున్నావు కదూ! నేను అలా ఎన్నటికీ చేయను” 
అన్నారాయన. ఖుబైబ్‌ కంటే మంచి ఖైదీని నేనెన్నడూ చూడలేదు.” 
(బుఖారి) 





' మనిషికి కోపం సవాజమే. అయితే ఎవరయినా సవానం, సంయమనం పాటించమని 
బోధించినపు ప్పుడు దాన్ని పాటించాలి. మరో విషయం ఏమిటంటే అర్ధంలేని ఆరోపణలు 
వస్తే వాటిని అరికట్టడానికి వాటిపై ఆ(గవాం వ్యక్తం చెయ్యడం తప్పుకాదు. అయితే 
సవానం వహించడమే ఉత్తమ విధానం. 


135. దీని పూర్వ రంగం ఏమిటంటే, ఒకసారి మక్కా బవు దై వారాధకులు 
ముస్రిములను మోసపుచ్చి మదీనా నుండి కొందరు సహాబా వారిని తెచ్చి మక్కాలోని 
వేరే! ఏరు ఇండ్లల్గా ఖైదీలుగా నిర్బంధించి ఉంచారు. వాదీసులోని సంఘటన వాజత్‌ 
ఖుబై బ్‌ అనే ప్రవక్త  సవాచరునికి సంబంధించింది. ఆయని సః ఈ సంఘటన జరిగిన 
కొంతసేపటికి ఉరికంబానికి ఎక్కించారు. 


102 (ప్రవక్త (ప్రవచనం 


గడ సక టు hide a3 దక రెకట రహో (౯౪) 
HAE BIG 


సపండాిట్టు 1 జప! రంప 
(గగ రం బావలు మంటల) 


PEE (VOTE NEG 


136. మహనీయ ముహమ్మద్‌ (సఅనం) ఉపదేశించినట్లు హజత్‌ 
అబూహురై రా ఉల్లేఖించారు, (“శ తువును యుద్దరంగంలో చిత్తు చేసినవాడు 
కాదు వీరుడు, కోపావేశంలో తన ఆంతర్యాన్ని అధీనంలో ఉంచుకున్న 
వాడే నిజమయిన హరుడు. (నవావొ ముస్త్రీం) 


శ జ శి 


జ యజరాధ్రురం Wo iA Ee (౧౧౨ 


rad 


EAS 


(మరో SEE) SIO MONE 06 ఢా 
137. హృజత్‌ అబూహురై రా (రజిఅన్‌ ) ఉల్లేఖనం (పకారం (ప్రవక్త మహ 
నీయులు (సఅసం) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, “ఏదయినా బోధించండి” అని 
అర్థించాడు. దానికి ఆయన, “ఆ[గహం చెందకు అని ఉపదేశించారు. ఈ 
మాటను ఆయన మాటిమాటికీ పలికారు - “ఆగ్రహం చెందకు అని. 

(బుఖారి, మిష్కాల్‌. ) 
హజత్‌ ఖుబైబ్‌ తన మరణానికి కొన్ని గడియలకు పూర్వం కూడా శుచీ శుభ్రతలకు 
"ఎంత (ప్రాధాన్యత నిచ్చారో, ఇస్టాం పారిశుధ్యానికి పరిశుభ్రతకు ఇచ్చిన (ప్రాముఖ్యం 
ఎలాంటిదో ద్యోతకమవుతోంది. మరో విషయం ఏమంటే ఈ బవుదై వారాధకులు 
కొన్ని గంటల తరువాత తను వ చంపివేస్తారని తెలిసి కూడా ఆయన వారి పేల్లవానిపై 
తన ప్రతీకారాగ్నిని తీరు కోలేదు. ఇది షరీఅత్‌లో నిషిద్ధమనీ ఆయనకు తెలుసు. 
మహిళల్ని, బాలల్ని, వృద్ధుల్ని చంపరాదన్న షరీఆత్‌ ఆదేశాన్ని ఆయన తన 
అంతిమశ్వాస వరకు పాటించారు. ఆయన నె తిక (ప్రమాణాల ఆదర్శాన్ని నెలకొలి సారు. 





136. క్రోధాన్ని దిగమింగడం కన్నా గొప్ప శౌర్యం లేదన్న ఈ హదీసు సర్వకాల 
సర్వావస్థల్లో సవానాన్ని సంయమనాన్ని ఎలా పాటించాలో మనకు బోధిస్తుంది. 
మనిషి కోపావేశంలో కొన్ని పర్యాయాలు నైతికతను, శాసనపరిధులి ఎ అధిగమించి 


వైతికత 103 


a డక య అవక కండ 
OLE IE 


ప 
NG: 
ర 
\ 


[లాడాలి కరు ఉద ఏ ఊపు 
(ల dhl satg 1 ఓం 


138. హజత్‌ అనస్‌ ఉల్లేఖించిన దాన్ని బట్టి దై వసందేశహరులు (సఅసం) 
ఇలా నుడీవారు, “మూడు విషయాలు విశ్వాస నె తికతకు సంబంధించినవి. 
1.మనిషీ కోపావేశానికి గురయి మిథ్యా కూపంలో పడరాదు. 2. ఆనంద 
భరితుడయినప్పుడు అతని ఆనందం అతన్ని సత్యమార్గానికీ దూరం 
చెయ్యరాదు. 3. అధికారం, ఆధిక్యత సంపాయించినప్పుడు తనకు 
హక్కులేని దాన్ని దేన్నీ తీసుకోరాదు.” (అల్‌ మోజమున్త్ర)గీర్‌” 





నష్టాన్ని కలిగించే ధ్యాసలో తానే సాంతంగా నష్టపోవడం కూడా కద్దు. అలాంటి 
వారందరికీ ఇది కనువిప్పు కాగలగాలి. 

137. దైవప్రవక్త సహచరులు మనలాంటి మానవులే. రకరకాల మనస్తత్వాలు, 
లోపాలు వాళ్ళల్లోనూ ఉండేవి. అయితే వారు తమను సంస్కరించుకునేందుకు సదా 
ప్రవక్త మహనీయుని (సఅసం) ఉపదేశాల దర్పణం తమ ముందుంచుకుని తమ్ముతాము 
చక్కదిద్దుకునేవారు. ఆయన (సఅసం) కూడా వ్యక్తినిబట్టి, అతనిలో సంస్కరించవలసిన 
లోటును బట్టి బోధించేవారు. ప్రశ్నించిన వ్యక్తి బాగా కోపిష్టిలా అగుపడుతున్నాడు. 
అందువల్లనే ఆయన అతనికి కోపావేశానికి గురికారాదన్న బోధనను మరీ మరీ చేసి 
పంపారు. 


138. “విశ్వాసనై తికత అనంటే “విశ్వాసం' లేక ఈమాన్‌ ప్రవేశించిన వ్యక్తిలో సహజ 
పరిణామంగా జనించవలసిన నై తికత, గుణగణాలని అర్ధం. ఇక్కడ మూడు విషయాలను 
విశ్వాసానికి తగిన నై తిక గుణాలని బోధించడం జరిగింది. ఇవి లేని వ్యక్తిలో విశ్వాసం 
ఇంకా బలమయిన స్థానం ఏర్పరచుకో లేదని చెప్పవచ్చు. 


మొదటిది మనిషి ఆగ్రహావేశాలకు లోనయి, పంతాలకు పోయి మొండివైఖరిని 
అవలంబించి సత్యానికి దూరమయ్యే ప్రమాదముంది, ఆ తరువాత మిథ్యావాదపు 
అంధకారంలో పడిపోయే ప్రమాదమూ ఉంది. అలా జరక్కుండా తన్ను తాను 
కాపాడుకోవడం విశ్వాసి లక్షణం. 


104 (ప్రవక్త ప్రవచనం 


ele ప్రోటు!రీ రకు ౬5 EY వ్ర గ్రరి 
_ AEE hh మంతయు ప GSB Is 
(14లో. లో Lil 7 ఈ 


139. హజత్‌ ఆయిషా (రజిఅన్‌ ) ఉల్లేఖించారుః “ప్రవక్త మహనీయులు 
తన సొంత విషయంలో ఎన్నడూ |పతీకారం తీర్చుకోలేదు. అయితే దైవం 
నిర్ణయించిన పవిితతలు వినాశమవుతూ ఉంటు ఆయన దైవం కొరకు 
(ప్రతీకారం తీరు కునేవారు.” (ఎ బుఖారి, ముస్త్రిం) 


dye 324] OF Ge హీ! గ్ర శ్ర Ee (10). 
వ్‌ పక చేశ త్ర (పో రడ జ్ర 6 4 త్రీ డక] ము! 
bs shee. రడీ! 2) భల UG a2 58) Tele 3 తున ఘట 


140. అబుల్‌ ఆహ్‌వస్‌ జుషమి తన తండి చెప్పినట్లు ఉల్లేఖించారు, 
“ఒకసారి నేను దైవ (ప్రవక్తను ఇలా అడిగాను, “ఒకవేళ నేను ఓ వ్యక్తి వద్దకు 
వెళ్ళగా ఆతను నా ఆతిథ్యానికి ఎలాంటి ఏర్పాటు చెయ్యకపోతే, అతనునా 
వద్దకు వచ్చినప్పుడు నేను అతనికి ఆతిథ్యమివ్వాలా లేక అతని వైఖరిని 
(తిప్పికొట్టాలా?” దానికి ఆయన, “అలా కాదు, నీవు ఆతనికి అతిథి 
సత్కారం చెయ్యి” అని బోధించారు. (తిర్మిజీ మిష్కాల్‌. 





రెండవది, ఆనందాతిరేకంలో నూ మనిషి సదాచారాన్ని,సత్యపథాన్ని విడనాడే ప్రమాదం 
ఉంది. "విశా వసం జా(గదావస్థలో ఉంలకేనే తప ఎ ఈ ప్రమాదాన్ని అరిగమించలేడు 
నుసి 


మూడవది, అధికారం, ఆధిక్యత ఎమాత్రం లభించినా మనుషులు అదుపు తప్ప 
ఎవ్వరినీ ఖాతరు చెయ్యని దుస్థితికి చేరుకుంటారు. అలాంటప్పుడు అక్రమంగా, అన్యా 
యంగా కూడా ఇతరుల వాక్కు.లి ్న కాజేసే ధోరణి కూడా పొడసూపడం కద్దు. దానికి 
దూరంగా ఉండాలన్నదీ దీని సారం. 


139. మనిషి వ్యక్తిగత (ప్రతీకారం తీర్చుకోవడం అసవాజమూ కాదు అన్యాయమూ 
కాదు. అయితే మానవత పట్ల (పేమ, ఉన్నత నై తిక ప్రమాణాల పట్ల అభిమానమున్న 


నైతికత 105 


| 


కదలవు సమ లాలన త్తం 5 (Ir) 


a 


141. హృజత్‌ అబ్బుల్లా బిన్‌ ఉమర్‌ (రజి) ఉల్లేఖించారు: “ఒకసారి (పవక్త 
మహనీయులు ఓ అన్సారి సహచరుని వద్దకు వెళ్ళారు. అప్పుడతను తన 
సోదరునికి (వీడు లజ్జాగుణాల విషయంలో ఉపదేశిస్తూ ఉన్నాడు. ఆయన 
(సఅసం) అతనితో, “అతన్ని వదిలెయ్యి, లజ్జ అన్నది విశ్వాసంలోని 
అంతర్భాగమే.” అని సెలవిచ్చారు. (ముత్తఫకున్‌ అలావ్‌) 


వారు ఇలాంటి వాక్కును సయితం వదలుకుని ఉదారంగా వ్యవవారించడం, 
'ెర్తియుండియు సై రణ చేయు' గుణాన్ని పెంపొందించుకోవడం, నిగ్రవాం, సంయమనం 
పాటించడం ఆదర్శనీయమయిన వై ఖరి. 56 రా) 


140. మేలు చేసినవారికే మేలుచెయ్యడం మానవ సవాజగుణం. అయితే దానికనా 1 
కాస్త ఎదిగి మేలు చెయ్యకపోయినా అలాంటి వ్యక్తిపట్ల ఉదార వెఖరి నవలంబించడం 
ఉత్తమ మానవీయ లక్షణం. ప్రవక్త సవాచరులు చిన్నచిన్న అనుమానాలు వచ్చినా 
పరిష్కారానికి ప్రవక్తను ఆశ్రయించేవారు. ఆయన (సఅసం) వారికి తగిన రీతిలో 


ఉత్కష్టగుణగణాలను బోధించేవారు. fcc గరి. Nb | 

141. ఒక వ్యక్తి ఏదో లజ్ఞాకరమయిన పని చేసినందువల్లనో లేదా నిర్లజ్జగా 
వ్యవవారించడం వల్లనో అతని సోదరుడు అతన్ని మందలిస్తున్నాడు. అతన్ని చూసి 
'పవక్త మహనీయులు (సఅసం) ఆ మందలించే వ్యక్తికి మూలమంత్రాన్ని ఉపదేశించారు. 
నిషిలో “విశ్వాసం' స్థానమేర్పరచుకుని అతని జీవితంలో అది ప్రతిబింబించినట్టయితే 
ఇలాంటీ పరిస్థితి ఏర్పడేది కాదన్నది దాని సారాంశం. అందువల్ల సంస్కరణాకార్యానికి 
తొలిమెట్టు విశ్వాసాన్ని పటిష్టం చెయ్యడం. అలాగే విశ్వాసంగల వ్యక్తి ఎప్పుడయినా 
తప్పి తవిరి తప్పుచేసినా అతని విశ్వాసం అతన్ని మేల్కొలిపి సంస్కరణాభిముఖం 
చెయ్యడం తప్పనిసరిగా జరిగే పరిణామం. దాన్ని జాగృత పరిస్తే స్త పరిస్థితులు 
వాటంతట అవే చక్కబడతాయి. 


106 (ప్రవక్త ప్రవచనం 


2G 


SIA ss ple UNS వలో ౧౯౧ 
(WL! Liye). అగ! ఈ కో రై డక కుడ శరర! 


క 


"ర్ట 


~ 
౨2౨౫4 


శ 


142. హ్మజత్‌ అనస్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖనం (ప్రకారం, (ప్రవక్త మహనీయులు 
సహజ అవసరాలకై వెళ్ళినప్పుడు నేలకు దగ్గరయి కూర్చునేంత వరకు 
బట్టలను లేవనెత్తేవారు కారు. ' (మిష్కాత్‌. 


OAs pk deh EEF arr) 
రడ ప దక ల చడ రక ఆధు! 


2 భే 


(ie Sill) 8 పగ TPE 


| 143. హజత్‌ అబ్దుల్లా బిన్‌ ఉమర్‌ (ర.అ) ఓ ఉల్లేఖనంలో (ప్రవక్త 
మహనీయులు (సఅసం) ఇలా ఉపదేశించినట్లు తెలిపారు, “పూర్తిగా 

దిగంబరులవకుండా జా! గత్త వహి ంచండి. ఎందువల్లనంటే మీకు తోడుగా, 
ఎన్నడూ వేరు కాని వారుంటారు. ఆయితే సహజావశ్యకతకు వెళ్ళినప్పుడు 
లేదా తన భార్యతో సరయోగమయినప్పుడు మటుకు మినహాయింపు 
ఉంది. వీరి (దైవదూతల) సమక్షంలో లజ్జతో మెలగండి, గౌరవంగా 
మసలుకోండి.” క (తిర్మిజీ మిష్మా-ల్‌) 


142. ఈహాదీసువల్ల కొన్ని అతిముఖ్యమయిన విషయాలు ద్యోతకమవుతున్నాయి. 


1. ఇస్లాం బోధించే జీవన సరళిలో మానవుని నిత్యజీవిత వ్యవహారాల్లోని అత్యంత 
అల్పమయిన విషయమూ ఉంది. మనకు చిన్న చిన్న విషయాల్లోనూ మార్గదర్శ 
కత్వంతోపాటు ఆదర్శజీవితమూ కానవస్తుంది. 


2. మహనీయ మువమ్మద్‌ (సఅసం) జీవిత వివరాలు సూక్ష్మాతిసూక్ష్మంగా భద్రపరచబడి 
ఉన్నాయి. చివరికి ఆయనకు అత్యంత వ్యక్తిగతమయిన విషయాలు సయితం ఆ 
వివరణలో చోటు చేసుకున్నాయి. 


3. (ప్రవక్త జీవితాన్ని, ఆయన బోధనల్ని భద్రపరచినవారు ముఖ్యంగా ఆయన్ని 
అనుసరించగోరిన (పపంచ ప్రజలపై, ఇంకా ఆయన జీవితాన్ని అధ్యయనం 


నైతికత 107 


SA హోము లరిడంరకంరత కుడ తట ౧౪ 
కిరు పడు త) ఆరా ట్రేయేం ర) 
(దం వడా PR 5 


144. హజత్‌ అబూహురై రా ఉల్లేఖనం (పకారం దై వసందేశహరులు ఇలా 

బోధించారు. “మీరు “ఇకామత్‌ ” విన్నప్పుడు నమాజ్‌ కోసం (ప్రశాంతంగా 

హుందాగా వెళ్ళండి. ఆ సందర్భంలో తాక్కిసలాటకు పాల్పడకండి.” 
(మిష్మా_ల్‌) 


Hy ల 


యజబు దాటు! లకూ గర్‌ ౪6 ద్ర ల 36 టో (170) 


లా చో 


జో 


రై ఫట. క లీ gE 1 ల! ఘూ 
of oR PG క నో 


జ్‌ 


risa El) S325 


145. మహాప్రవక్త ఇలా బోధించినట్లు హజత్‌ ముఆజ్‌ బిన్‌ జబల్‌ ఉల్లే 
ఖించారు. “మీ అవసరాల పరిపూర్తికై చేసే కృషిలో గోప్య విధానాన్ని అవ 
లంబించి తద్వారా సహాయం పొందండి. ఎందువల్లనంటే వర్మపసాదితుడ 
యిన (పతి వ్యక్తీ పట్ల జనం ఈర్ద్యకు లోనవుతారు.” (అల్‌ మౌ'జమునగీర్‌) 


క 


+ — 5a 23 
కర్ణ? 


చేయగోరిన వారిపై ఎనలేని మేళ్ళు చేశారు. వ్యక్తీగత జీవితానికి సంబంధించిన ఈ 
వివరాలు లేకపోతే దె దై వమార్గదర్శకత్వం పూర్తయ్యేది కాదు. 


4. సిగ్గు బిడియాలను ఎల్లవేళలా కాపాడుకుంటూ జీవితం గడపడం విశ్వాసానికి 
ముఖ్యమయిన గుర్తు. 

143. దైవదూతలు మనిషి వెంట ఉంటూ అతని మాటలు, చేతలు అన్నీ. రికార్డు 
చేస్తూ ఉంటారని ఖుర్‌ఆన్‌ వాదీసుల ద్వారా తెలుస్తోంది. వారు అనునిత్యం తోడుగా 
ఉంటారు కాబట్టి రెండు అనివార్య సందర్భాల్లో తప్ప. (స్తీ పురుషులెవరయినా తమ 
మర్మస్థానాన్ని బహిర్గతం చెయ్యరాదని బోధించడం జరిగింది. మనకు కానరాకుండానే 
తోడుగా ఉండే దెవదూతల పట్ల గౌరవభావం కలిగి ఉండటం, వారి గౌరవం దృష్ట్యా 
అనవసరంగా దిగంబరులవకుండా మెలగడం, వారి ఎడల బిడియం ప్రదర్శించడం - 


108 (ప్రవక్త ప్రవచనం 


(|| లలీందో! యంత! అబీ!) le రో 4 డమ 


146. హ్మజత్‌ అమ్‌ బిన్‌ అల్‌ ఆస్‌ (ర) ఓ ఉల్లేఖనంలో ఇలా నుడివారు. 
“నాకు, ఇలాంటి వ్యక్తి పట్టు ఆశ్చర్యం కలుగుతుంది. అదృష్టం నుండి 
పరారయ్యే వ్యక్తీ; నిజానికి అతను అందులో చిక్కుకుపోవలసినవాడే. తన 
సోదరుని కంటిలోని నలుసునయితే చూడగలిగి, తన కంటిలోని దూలాన్ని 
మరచిపోయే వ్యక్తి. తన సోదరుని ఆంతర్యంలోని విద్వేషాన్ని పార దోలాలని 
చింతిస్తూ ఉంటూ స్వయంగా తన హృదయంలో ఇతరుల పట్ల వై రాన్ని, 
వై షమ్యాన్ని పెంచి పోషించే వ్యక్తి. ఎప్పుడయినా నేను నా రహస్యాన్ని 
ఇతరునికి తెలపగా అతను దాన్ని బయలు పరచినందుకు నేను అతన్ని 
నిందించడం అన్నది ఎన్నడూ జరగలేదు. ఎందువల్లనంళే ఏ రహస్యమయితే 
నా గుండెల్లో దాగలేదో దాన్ని బయట పెట్టినందుకు నేను ఇతరుళ్లీ ఎలా 
నిందించగలను?” (అల్‌ అదబుల్‌ మ(ఫద్‌. ) 


అన్నీ దై వదూతల మవాత్తును తెలపడమే కాక మనుషుల శీలనిర్మాణంలో (ప్రముఖ 
పాత్ర నిర్వహించే గుణాలు. 

144. “ఇకామత్‌ తరువాత సామూహిక నమాజ్‌ (ప్రారంభమవుతుంది. గనుక చాలామంది 
అది విన్నంతనే ఉరుకులు పరుగులతో తొలి వరుస (సఫ్‌)లో స్థలం పొందాలన్న 
ఆత్రుత కనబరుస్తారు. అలాంటి వారు ముందుగానే సిద్ధమయి వెళ్ళి సఫ్‌లో కూర్చొని 
నమాజ్‌కై నిరీక్షించడం పుణ్యప్రదం; కాని వుందాతనాన్ని వదలి తొక్కిసలాట జరిపితే 
స్వయంగా గాయపడటమే కాక ఇతరుల్ని గాయపరచడం కూడా ఖాయమే. 


145. మనిషి తన అవసరాల పరిపూర్తికి ఎన్నో పథకాలు, కార్యక్రమాలు రూపొం 
దించుకుంటాడు. వాటిని అమలు జరపనంత వరకు మాటను కడుపులో దాచుకోలేక 
శన సంకల్పాలన్నింటినీ ముందుగానే జనుల ముందు చెప్పుకుంటూ తిరిగితే ఫలితం 

ఏటి? దీనిద్వారా ఈర్చ్యాపరులు విషం|క్రక్కి, కుతంత్రాలు పన్ని జరిగే పనిని 


నైతికత 109 


స ( wa కరే. జ గ fare rn Gr? ye 

| jae PUES ISB రర డూ ES rd 

ss ర 9 FSCS re TG cde 3 యో 
పూ 1 WU Le య! తోట్లు! రద Ea GE 
ఎ TLE) 


5 ల్‌ భభ 9౨౫-౪ | 
ప్రాస ప్ర లైపో ల్లా 6 icra, ay cast శన & 
రో ౨ లూ అల్లో! ఆం రో టవ ర పే ట్ల 
| 
న శ కో 


దనటిం 7 యు న స త న. “ 
FO EFI es pl FET IF జు వసు 


x 


\ 


Mrs ([- వయ FES os పమ OH 

147. ఓ ఉల్లేఖనం (ప్రకారం, హ(జత్‌ ఉమర్‌ (ర.అ) ఒకసారి మింబర్‌ 
నెక్కి (ప్రసంగిస్తూ ఇలా (ప్రవచించారు, “జనులారా వినయ విన్మమతల్ని 
అవలంబించండి. ఎందువల్రనంటే నేను దై వసందేశహరులు ఇలా సెలవియ్యగా 
విన్నాను, “ఎవరయితే అల్లాహ్‌ కొరకు విన ముడవుతాడో అల్లాహ్‌ అతన్ని 
ఉన్నతునిగా చేస్తాడు. అతను తన్ను తాను అల్పునిగా భావిస్తాడు. కాని 
(పజల ద ఎఫ్టీలో ఉన్నతుడయి ఉంటాడు. మరెవడయితే గర్వపడతాడో 
అతడు (ప్రజల దృష్టిలో అల్పుడయి ఉంటాడు. కాని అతను తన్నుతాను 
గొప్పవానిగా భావిస్తూ ఉంటాడు. చివరికి అలాంటి వ్యక్తి (పజల దృష్టిలో 
కుక్కకన్నా, పందికన్నా నీచమయిపోతాడు.' (మిష్మాల్‌) 





చెడగొట్టి అవకాశం ఉంది. అందుకే వీలయినంత వరకు భావి కార్యక్రమాలకు కార్య 
రూపమివ్వనంత వరకు దండోరా కొట్టించడం భావ్యం కాదు. 


146. ఇవి వాస్తవానికి వా[జత్‌ అమ్‌ బిన్‌ ఆస్‌ వచనాలు. మనిషి దై వలిఖితం తప్పిం 
చుకుని ఎక్కడికీ పోలేడు. అయినా దాన్ని తప్పించుకోవాలని సకల ప్రయత్నాలు 
చేస్తాడు. అయితే అసలు ప్రయత్నాలు చెయ్యరాదని దీని అర్ధం కాదు. ప్రయత్నాలు 
చేసి అవి ఫలవంతం కాకపోయినా నిరాశ చెందకుండా జరిగిన ఫలితాన్ని అదృష్టానికి 
వదిలేసి కొత్త కోణంలో ప్రయత్నాలు (ప్రారంభించాలి. అయితే ఫలితానికి దైవంపై 
మాత్రమే భారం వేసి సత్సలితాలకై ప్రార్ధిస్తూ ఉండాలి. ఈ వాదీసులో మనుషుల 
బలహీనతల్ని కొన్నింటిని ప్రస్తావించి వీటి పట్ల వాజత్‌ అమ్‌ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం 
చేశారు. చివరన తన రహస్యాన్ని దేన్నయినా ఇతరులకు చెప్పే వారు దాన్ని గోప్యంగా 
ఉంచలేదని ఇతరులి | నిందించే వ్యక్తుల గురించి కూడా ఆయన 'తన ఆశ్చర్యాన్ని 
వ్యక్తం చేశారు, తన గుండెల్ళొ దాగని తన రవాస్యాన్ని ఇతరులు భద్రపరుస్తారని ఎలా 
అనుకున్నాడని. 


110 ప్రవక్త ప్రవచనం 


టీ Dm 7 య Ye లు uw 
SAIL CY Gs gy | ర ల (nn) 


శ నోట లో ఖో శ, బ్‌ rE తో భం 
వ ౧౧ SFA Sere కటక sls + డు! 
(All st 


148. హ్మజత్‌ అబ్బుల్దా బిన్‌ అమ్‌ ఉల్లేఖనం: దైవప్రవక్త (సఅసం)ని 
ఎన్నడూ వీపు ఆనించి తింటూ ఉండగా చూడటం తటస్థించలేదు. ఇంకా, 
ఆయన వెనక ఇద్దరు వ్యక్తులు నడుస్తూ ఉండగానూ నేనెన్నడూ చూడలేదు. 

(అబూదావూద్‌, మిష్కాల్‌/ 


ఫ teat ott 20 
సయ GA BO ESD EE A ౪1 ప్ర 
ఉత MOE కఫ క ప్రో he 


(nr PEASE Cl 5.112) 


Gn 
"Ce 


149. హజత్‌ ఉమ్మె సల్మా (రజిఅల్హాహు అన్‌ హా) ఉల్లేఖించిన దాని 
(ప్రకారం, (ప్రవక్త మహనీయులు (సఅసం) ఒకసారి అఫ్‌లహ్‌ అనే బానిసను, 
సజ్ఞా చేసేటప్పుడు ఊది మరీ సజ్ఞా చెయ్యగా చూశారు. అప్పుడు అతనికి 
ఇలా ఉపదేశించారు: “అఫ్‌లహ్‌, ని ముఖానికి మట్టి తగలనీ” 

(తిర్మిజీ మిష్మా_ల్‌) 


147. వినయం వల్ల - అనవసరమయిన అతి వినయం కాదు - మనిషిలో ఇతరుల 
పట్ల గొరవ భావం జనిస్తుంది. ఇతరుల్ని గౌరవించినవాడు తప్పక తానూ గౌరవించ 
బడతాడు. ఎందువల్లనంటే గర్వం గల వ్యక్తిని ప్రజలు అతని సమక్షంలో ఏమీ చెప్పక 
పోయినా తమ ఆంతర్యాల్లో అతని పట్టు దే వ్‌షమే కలిగి ఉంటారు. మనిషి తన్ను తాను 
చిన్నవానిగా భావించినప్పుడు దేవుడు అతన్ని ఇతరుల దృష్టిలో పెద్దవానిగా చేసాడు. 


148. వీపు ఆనించి భోంచెయ్యడం, తాను ముందు నడుస్తూ ఇతరులు తన వెనకాల 
నడవాలన్న కోరికా ఇవి రెండూ అవాంభావం, వై భవ (ప్రతాపాల ప్రదర్శనకు సంబం 
ధించినవి. మహనీయ మువామ్మద్‌ (సఅసంిలో వినయ వినమతలు ఎంతగా 
ఉండేవంటే ఆయన ఎన్నడూ మెత్తలు వేసుకుని వీపు ఆనించి భోజనం చెయ్యలేదు. 
మరెన్నడూ తాను ముందు నడుస్తూ ఉంటే ప్రజలు తన వెనక నడవాలన్నది 


బైతికత 111 


య ar Ww వ ఖత 1 తే 41 లో 
హమ 2M ANI రిడడరిక్‌ VF yas dE (16 


Pai 


Se) Sess so bg 
(JUL Il) PSE IEE) 


150. హ్మజత్‌ సఅద్‌ ఉల్లేఖించారు, దైవప్రవక్త ఇలా ఉపదేశించారు, 
“పరమ (పభువయిన అల్లాహ్‌, “తక్‌ వా గుణకీలుడు, సంతుష్ట హృదయుడు, 
మరుగున ఉండే తన దాసుడంటే ఎంతో ఇష్టపడతాడు”. (మిష్కాల్‌్‌ 


ypu Ce bs Fe ear తం వ 
ఖై బు! టో MeO dbp G7 AV! Jee ప గది!) 
| we. Yoo rtm srr UU 
OA ol) WEA | BEI IIE BTA 
(GEC వయా 
151 దై వసందేశహరులు ఇలా బోధించారని అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్‌ 
ఉల్లేఖించారు, “ఇస్లాం స్వీకరించిన వ్యక్తికి [బతుకు తెరువుకు సరిపోయే 
ఉపాధి లభించి తాను (ప్రసాదించిన దానిపై సంత ఎపిని, సంతుపష్టని 
సయితం దైవం అను[గహి స్తే అలాంటి వ్యక్తి విజయసాఫల్యాలకు 
చేరుకున ఎప (మిష్కాల్‌ 


ఆయనకు ఇష్టమయ్యేది కాదు. కనీసం ఇద్దరయినా ఆయన వెనక నడవగా ఠీవితో 
నడవడం కూడా ఆయన ఇష్టపడలేదని హదీసు ఉల్లేఖన కర్త ఇక్కడ తెలుపుతున్నారు. 


149. మనిషిలో వినయ వినమతలు ఎల్లవేళలా ప్రతిఫలించాలన్నది ఈ వాదీసు 
బోధన. ఎవరయినా దైవం సమక్షంలో నమాజ్‌ చేస్తూ కూడా తన నుదిటికి మట్టి 
అంటరాదని భావించి నట్లయితే ఆ వ్యక్తి ఆంతర్యంలో వినయభావం చోటు చేసుకోలేదని 
అర్దం. అందువల్లనే దైవప్రవక్త ఆ విధంగా బోధించారు. 


150. “తక్‌వా' గుణశీలుడు అంటే నిష్టాపరాయణుడు, (ప్రతిపనిలోనూ దేవుని ఇష్టా 
నికి ప్రాముఖ్యమిచ్చి దైవం ఇష్టపడిన దాన్ని చేస్తూ ఇష్టపడని దానికి దూరంగా ఉండే 
వ్యక్తి అని అర్థం. అరబీలో “గని అన్న పదానికి మేము సంతుష్ట వాదయుడని అనువ 
దించాము. గని అన్నదానికి ఆత్మాభిమానం గల వ్యక్తీ అని, సంతుష్టి పాందిన వ్యక్తీ అని, 
సౌభాగ్యవంతుడని కూడా అర్థం వస్తుంది. కలిగిన దానిపై సంతృప్త, సంతుష్టి దానిపై 
ఆత్మాభిమానం కంటే గొప్ప సౌభాగ్యమేముంది? భయభక్తులు, ధర్మనిష్టతో పాటు 
మనిషిలో సంతుష్టి ఏర్పడి ఇంకా ఆతను పేరూ ప్రతిష్టలకు (ప్రాకులాడకుండా 


112 ప్రవక్త ప్రవచనం 


దు 


క. 932296 ఈగది। శీ ౮౫|| fl (lor) 
Pea యయ! సం రపు రిట్‌ 4వ లి aye rhe L25 
(14౯లో sb పతియు! లత ప షై are » 


152. ఇబ్బు ఫరాసి ఉల్లేఖనం (ప్రకారం (ఆయన తండి) ఫరాస ఇలా 
తెలిపారు, “నేనొకసారి దైవ(ప్రవక్తను ఆడిగాను, “నేను అర్దింపుతో 
చెయ్యిచాచవచు నా? అని. దానికి ఆయన ఇలా బోధించారు, “కూడదు, 
అంతగా గత్యంతరం లేని పరిస్టితి ఏర్పడితే సజ్జను లయిన వారిని అడగవచ్చు.” 

(అబూదావూద్‌, మిష్కాత్‌ 


Sie ids hl Oe ఢరేకంహో లో (00) 
| 


ద లల చ కా. 


ల్లో 


(దీర లస అటా!- Ses) - ఆకా టై 


153. హజత్‌ అనస్‌ (రజిఅల్లాహు ఆన్‌ హు) ఉల్లేఖనం (పకారం (ప్రవక్త 
మహనీయులు (సఅసం) ఇలా సెలవిచ్చారు, “ముగ్గురు మనుషులకు 
తప్ప మరెవరికీ అర్జించడం ధర్మసమ్మతం (హలాల్‌) కాదు - 1. కటిక 
దరి(దుడు, 2. విపత్కరమయిన రుణభారం (కింద అణగిపోయినవాడు, 
త. బాధాకరమయిన రక్తభారం కలవాడు.” 





మరుగున పడి ఉండడమే ఇష్టపడితే అది నిజంగా దైవ ప్రసాదితమయిన మహావరప్రసాదమే. 
ఇలాంటి సద్గుణ సంపన్నుడయిన వ్యక్తిని దై వం ఇష్టపడటంలో ఆశ సర్యమే లేదు. 


151. సంతృప్తి, సంతుష్టి (Contentmen) అన్న గుణం [ప్రాపంచిక సంపద 
అన్నింటిలో మహోన తమయింది. ఆధ్యాత్మిక సంపద అయిన ఇన్టాంతో పాటు 
ఈ (ప్రాపంచిక వరప్రసాదమూ మనిషికి లభిస్తే అతను ఉభయ లోకాల సకల 
విజయాలను సాధించినట్టు. 


152. మనిషి ఆత్మాభిమానాన్ని చంపుకుని ఇతరుల్ని అర్థించడానికి సిద్ధమవ్వాలంటే 
గత్యంతరం లేని స్థితిలోనే జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లోనూ సజ్జనుల వద్ద 
ఆర్థించడమే ఉత్తమం అని అంటున్నారు దైవప్రవక్త. సజ్జనులు తాము చేసిన మేలుకై 


నెతికత 113 


Se, స మ! mrp కరా ల w ఎల 
యక OEE TEE (1) 
1 రో 
ఖీ బలో TNT Mes lad = ళా అన్యం ల =. 4 PIT 
GaN 1౮) టయ తో ava లట డు = రు. 


ళో లి వో [| 


J) JESSE TERE hh AEA కూ 
| లీ 
(లతలు యధయయ య 


154. హజత్‌ ఉమ్ము సల్మా ఉల్లేఖించిన దాని (ప్రకారం దై వసందేశహరులు 
(సఅసం) ఇలా (పవచించారు, “1.సదకావల్ల సంపాదనలో కొరత ఏర్పడదు. 
2. అన్యాయాన్ని.అ[కమాన్ని మన్నించి వేస్తే అల్హాహ్‌ తప్పనిసరిగా ఆ వ్యక్తి 
గౌరవాన్ని ద్విగుణీకృతం చేస్తాడు. అందువల్ల (ప్రజల్ని మన్నించండి, 
అల్లాహ్‌ మిమ్మల్ని గౌరవపరుస్తాడు. మనిషి అర్చించే ద్వారాన్ని తెరచుకుంటే 
దైవం అతన్నికై బీదరికం, దార్మిద్యాల ద్వారాన్ని తెరుస్తాడు. 

(అల్‌ మోిబజమున గర్‌. ల 





ఎలాంటి (ప్రతిఫలం ఆశించరు. ఇంకా చేసిన మేలును నలుగురికి చెపు కుని అఆర్టింఛే 
వాని ఆత్మాభిమానంపై దెబ్బతీయరు. అందువల్ల అనివార్య పరిస్థితుల్లొ సజ్జనులముందు 
చెయ్యిచాచి అడగడం తప్పుకాదు. 


153. చీటికి మాటికి అర్థించడాన్ని ఎంతగా నిరుత్సాహపరచడం జరిగిందో తెలు 
స్తోంది. ఇల్లూవాకిలి లేక నిరాధారులయిన దౌరా ఎగ్యులు, మోయలేని రుణభారం గల 
వాడు, రక్తపరిహారం చెల్లించవలసినవాడు. రక్షపరిహారం అంటే ఏ కారణాల వల్లనయిన 
ఒకరికి [ప్రాణ నష్టం కలిగిస్తే ఇస్టామీయ న్యాయం ప్రకారం చెల్లించవలసిన దరడన అని 
భావం. ఇది వాతుని వారసులకు చెల్లించవలసి ఉంటుంది. ఈ మాటి పరిస్థితుల్లోనూ 
మనిషి బయటపడే మార్గాంతరం ఏదీ కానరాదు గనక స్వచ్చంద సంస్థలనో లేక 
ప్రభుత్వ ఖజానానో అదీ లేకపోతే శ్రీమంతులయిన సహృదయులనో అర్ధించడంలో 
తప్పులేదు. 

పూర్వరంగం 

ఈ హదీసుకు పూర్వం ఓ గాధ ఉంది. దాన్ని ఇక్కడ ఉటంకించడం సబబుగా 
తోస్తోంది. ఇస్లాం భిక్షాటనను ఎలా రూపు మాపదలచిందో కూడా ద్యోతకమవుతుంది. 
ఒకసారి ఓ అన్సారీ, దై వసందేశహరుల (సఅసం) సమక్షంలో హాజరయి అర్ధించాడు. 
ఆయన అతన్ని, మీ ఇంట్లో ఏమయివా సామాను ఉందా అనడిగారు. దానికతను, 
“మా వద్ద ఒక గొంగళి ఉంది. దాన్ని మేము సగం పరచుకుంటాము, సగం కప్పు 


114 ప్రవక్త ప్రవచనం 


యట EPONA 6లక 3 ల్తగల్తో. (166) 
SEIU యలు GUAT Ne) 


155. దైవప్రవక్త (సఅసం) బోధించినట్లు హ(జత్‌ ఇబ్బు మస్‌ఊద్‌ ఉల్లే 
ఖించారు, “ఆస్తుల్ని సమకూర్చకండి ఆ తరువాత ప్రపంచానికే అంకితమయి 
పోతారు.” (తిర్మి జి) 


జడకు టో CEs UE en స్రావ ట్ర (101) 
wh Seth న OYE EI hh త్వ దవే 
mts Et రరర లో ప్ర E 0 Med 


156. అబ్బుర్రూమి ఇలా ఉల్లేఖించారు, “నేనొకసారి ఉమ్ము “తల్క్‌” 
వద్దకు వెళ్ళాను. నేను, “మీ ఇంటి కప్పేమిటీ ఇంత తక్కువ ఎత్తులో ఉంది” 
అనడిగాను. ఆవిడ ఇలా బదులిచ్చారు, “నాయనా, అమీరుల్‌ మూిమినీన్‌ 
ఉమర్‌ ఇబ్బు ఖత్తాబ్‌ తన ((పభుత్వ) ఉద్యోగులకు, “మీ కట్టడాలు ఎత్త 
యినవిగా నిర్మించుకోకండి, అది ఎంతో దుష్టదినాలకు సంకేతం అని 
ఉత్తరువులు పంపారు.” (ఆల్‌ ఆదబుల్‌ మృఫద్‌) 


కుంటాము. ఇంకా ఓ పెద్ద గిన్నె ఉంది. అందులోనే మేము నీరు (త్రాగుతాము' అని 
బదులిచా ఎడు. 


ఆయన ఆ రెండు వస్తువులూ తెప్పించి పాట ద్వారా రెండు దిర్లములకు అమ్మివేశారు. 
ఆ రెండు దిర్లములు అన్సారీకి ఇచ్చి “ఒక్క దిర్లమ్‌తో భోజనానికి ఏదై నా కొనుక్కోమని, 
మరొక దిర్లమ్‌తో గొడ్డలి కొనుక్కుని నా వద్దకు రమ్మని పురమాయించారు. అతను 
తిరిగి వచి) ఎన తరువాత ప్రవక్త మహనీయులు (సఅసం) తన శుభవాస్తాలతో గొడ్డలికి 
కమ్మవేసి అతనికి అందిస్తూ 'వెళ్ళి అడవి నుండి కష్టైలుకొట్టి (అమ్ముకో) పదిహేను 
రోజుల వరకు మళ్ళీ నాకు కనబడకు' అని సెలవిచ్చారు. 


అన్సారీ అలాగే కట్టలు కొట్టి అమ్ముకుంటూ ఉన్నాడు. ప దిెహేను రోజుల తర్వాత 
ప్రవక్త సమక్షంలో హాజరయినప్పుడు అతని వద్ద పది దిర్లమ్‌లు మిగిలాయి. దానితో 
అతను భోజనసామ గి, బట్టలు కొనుక్కున్నాడు. అప్పుడు దై వప్రవక్త ఇలా ప్రవచించారు, 
“కష్టించి పనిచేసే ఈ పద్ధతి, అర్థించడం వల్ల ప్రళయదినాన నీ ముఖాన కలిగే పరా 
భవపు మచ్చల కన్నా ఎంతో మేలయినది.” 


ఆ 
\ 





నెతికత 115 


rod 


go జ న న్‌ా ద ad ఏ ప 
AES AENEAN EY CAG ద్వే (బిల 
శ 3 


Te బల 


Slo రక | ద) ర వే! 
WP నలో జో | 
(SUI) 


157. హజ్రత్‌ అబూ ఉమామ(ర. అ) ఉల్లేఖనం (ప్రకారం దై వ సందేశహరులు 

(సఅసం) ఇలా సెలవిచ్చారు, “జనులారా మీరు వినటం లేదా? మీరు 

వినటం లేదా? నిరాడంబరత నిస్సందేహంగా విశ్వాసానికి గుర్తు” 
(అబూదావూద్‌, మిష్కాల్‌ు 


I is శ. క్‌ 4 1 న Tedd Tra లో my) 
డయ REORDER ANTEE (౧6౧ 


అ SII STE Es SEE 
158. హృజత్‌ అబూ హురైరా (ర.అ), దైవప్రవక్త (సఅసం) ఇలా 
నుడివినట్టు ఓ ఉల్లేఖనంలో పేర్కొన్నారు, “ఎవరిలోనయితే ఆహంకారం 
ఉండదో అతనితోపాటు అతని నౌకరు కూడా భోజనం కలసి చేస్తాడు. 
అతను బజారులో గాడిదను సయితం స్వారీ చేస్తాడు, మేకను పెంచుకుని 
దాని పాలు పండుకుంటాడు.” 


154. ఈ వాదీసులో మూడు వె తిక గుణాలు చర్చించడం జరిగింది. సదకా అంటే 
దైవమార్గంలో ఖర్చు చెయ్యడం అన్నమాట. జకాత్‌ ఇవ్వటం, దాన ధర్మాలు 
చెయ్యడంవల్ల బయటికి ధనం తగ్గినట్టు అగుపించి నా నిజానికి సమాజంలో సామూహిక 
సంపద పెరుగుతుంది. సమాజం సౌభాగ్యవంతమవుతుంది. జకాత్‌, సదకా ఇచే ఎ 
వ్యక్తిలో లోభత్వం, పిసినారితనం చోటు చేసుకోవు. సాధారణంగా చెల్లీ ఉండీ 
శత్రువుపై కక్షతీర్చుకోకపోవడం ఆవమానకరమని, పిరికితనమని భావిస్తారు. కాని 
తనకు జరిగిన అన్యాయాన్ని మన్నించగల ఉదార వెఖరి చూపే వ్యక్తి స్వయంగా ఆ 
అన్యాయం చేసిన వ్యక్తి దృష్టిలోనే ఎంతో ఆదరణీయుడయిపోతాడు. అలాంటి వ్యక్తికి 
అతని వై తిక ఆధిక్యత కారణంగా ఎల్లెడలా గౌరవమే (ప్రాప్తమవుతుంది. అలాగే మనిషి 
స్వయంగావే భిక్షాటనకు పూనుకుంటే అతనికి సోమరితనం, నిర్ణజ్ఞలాంటి నీచగుణాలు 
అబ్బుతాయి. ఆత్మగౌరవం దెబ బతింటుంది. ఫలితంగా సంపాదించడం సుఖంగా 
(బ్రతకడం, గొరవంగా మసలుకోవడం అతనికి ఎంతమా[(తం సాధ్యం కాదు. 


“అటు! 6 


లో 


116 (ప్రవక్త ప్రవచనం 


ణి నా లైల వ లాడద లల తో A య మ మ. 
SEL EI SIDED Ler tye: 
(౧ ల్తబీ ట్రయి ENTITY 


159. సాలహ్‌ నాయనమ్మ ఓ ఉల్లేఖనంలో ఇలా అన్నారు, “నేనొకసారి 
హ్మజత్‌ అలీని చూశాను. ఆయన ఒక్క దిర్హానికి ఇర్జూరప్పండ్లు కొనుక్కుని 
దుప్ప టీలో మూట కట్టుకుని ఎత్తుకున్నారు. నేనో, మరెవరో ఆయనతో 
“నేను ఎత్తుకుంటాను, ఓ అమీరుల్‌ మోిమినీన్‌” అని అనగా, హజత్‌ అలీ, 
“వద్దు, మోయడానికి బిడ్డల తండి అధికంగా యోగ్యుడయినవాడు” అని 
అన్నారు. (అల్‌ అదబుల్‌ మఫద్‌) 


155. ధర్మపరిధిలో ఉంటూ ఇళ్ళు కట్టుకోవడం, అవసరం మేరకు స్థిరాస్థిని 
పంపాందించుకోవడంలో తప్పులేదు. దాన్ని అతిగా తీసుకుని మనిషి కేవలం 'డబు స 
మనిషి అయిపోవడం, (బతుకుకు లక్ష్యమే ప్రపంచ భోగవిలాసాలయి పోవడంలాంటి 
దుర్గణాలకు దూరంగా ఉండాలని ఇక్కడ బోధించడం జరిగింది. జీవన లక్ష్యం డబ్బు 
కన్నా, ఆస్తిపాస్తులకనా ఎ మహోన 'ఎతమయింది. 

156. ఎత్తయిన భవంతులు ఆడంబరానికి చివో ఎలు. ఒక జాతిలో దాని నిజశయం 
నుండి దృష్టి మరలి ఆడంబరాల పై లగ్నమయితే అది దాని పతనావస్థకు రాచబాట 
వేసిందన్న మాటే. అదే మాట చివరి వాక్యంలో "దుష్ట దినాలకు చిహ్నం" అని 
చెప్పబడింది. 

157. అరబీలో “బజాజి అన ఎ పదం ప్రయోగించడం జరిగింది. బజాజ అన Mh) 
పదానికీ, మొవామాటం, బలవంతపు మర్యాద, అసవాజమయిన ప్రవర్తనలేని జీవితం 
అని భావం. అదే నిరాడంబధత. మంచి దుస్తులు ధరించడం, అలంకరించుకోవడం 
ఇన్టాంలో నిషిద్దం కాదు. కాని ఈ అభిరుచి కాస్త మితిమీరితే మనిషి దుబారా ఖర్చుకు, 
వ్యర్థవ్యయాలకు, గర్వం, పైపవురుగులు ఇత్యాదివాటికి తన నంపదనంతా 
ధారపాయ్యగలడు. అందువల్లనే ఇస్టామ్‌ అటు విలసమయ జీవితం, ఇటు సన్యాసత్వం 
రెంటికీ మధ్య మధ్యేమార్గాన్ని అవలంబించమని బోధించింది. దీనే ఎ ఉల్లీఖనంలో 
'బజాజ' అని పేర్కొనడం జరిగింది. 


158. తన సేవకుడు తనతోపాటు సవాపంక్తిలో తినడమంలే మనిషీ తాను 
యజమాని అని గర్వపడటం మానుకున్నాడని అర్ధం. పైగా ఇస్లామ్‌ ప్రతిపాదించే' 
సమానతా భావం అతనిలో నాటుకుందని భావం. గాడిదపై సా సరి చెయ్యడం అంటే 


నెతికత 117 


rem SELAH కరక ద్ర (144 
ree స SIE LEIA BI wy 
(4 Set Mo) AEE 


160. అమీర్‌ ఉల్లేఖనం (పకారం, ఆవిడ హ(జత్‌ ఆయిషా (ర.అుని 
“ప్రవక్త మహనీయులు ఏమి చేస్తూ ఉండేవారు?” అని అడగ్గా ఆమె ఇలా 
బదులిచ్చారు, “ఆయన సాధారణ మానవుల్లాంటి ఓ మానవుడు. బట్టుల్లో 
పేలున్నట్లయితే వాటిని ఏరివేసేవారు. మేక పాలు పిండుకునేవారు.” 
(ఆల్‌ అదబుల్‌ మ్మఫద్‌) 


Pe చంద ఈక? Pras ల 1 రట 


Peal 


(CIAL. 5 1011)" 


161. హృజత్‌ ముఆజ్‌ బిన్‌ జబల్‌ ఇలా ఉల్లేఖించాగు, (పవక్త మహనీయులు 
(సఅసం) తన్ను యమన్‌కు పంపేటప్పుడు, “చూడు ముఆజ్‌, 
విలాసవంతమైన జీవితం గడపబాకు. విలాసమయ జీవితం గడపడం దేవుని 
దాసుల పద్ధతి కాదు.” ( ఆన్మాద్‌, మిష్మాల్‌, లీ 


త త్‌. పల టన టా 
అత్యంత అల ఎమైన వావానాని గ్‌ వాడటానికీ జంకకపోవడం అని అర్ధం. తన హోదా, 


దర్పం పట్ల బాగ్రత్తపడే మనిషి ఎలాంటి భేషజాలకు పోకుండా దోరికిన వావానాని ్న 
ఎక్కి పోగలుగుతాడా! 


159. వాజబ్రత్‌ అలీ (ర.ఆ) నన్మార్గగాములయిన ఖలీఫాలలో నాల్గవవారు. 
ఖలీఫాలందరూ తమ ప్రవక్త "ఆదర్శం (ప్రకారం జీవించిన చాలా నిరాడంబర బీవులే. 
ఆనాటి ప్రపంచంలో ఓ మహో సామాజ్యానికి అధినేత అయి ఉండీ తన ఇంటికి 
కావలసిన ఆహార పదార్థం తానే కొనుక్కుని పోవడం అటుంచి దాన్ని తన దుప్పటిలో 
కట్టుకుని నెత్తిన ఎత్తుకోవడం కన్నా సాదాసీదాతనం మరేది కాగలదు? హజల్‌ అలి 
కాస్త చతురోక్తుడు. అలంకారభూషితమయిన వాక్యాలు పలికేవారని ప్రతీతి, మంచి 
రచయిత కూడా. ఆ లక్షణం ఈ వాక్యంలో గోచరించడం లేదూ? 

160. (ప్రవక్త సహచరులు, వారి అనుయాయులు, దైవ సందేశహరులు తమ రోజు 
వారీ కార్యక్రమాలు ఎలా గడిపేవారో తెలుసుకోవాలని చాలా ఉబలాటపడేవారు. 


118 (ప్రవక్త (ప్రవచనం 


ఐబక్‌ వళ ఢరప్ర రట ధరే ఫ్రం టో (46 
మళ్ళు i. JY we టల per wre Nr జ హుం ట్రీ cr 
PSPs 1s (యస ళు! $I తల 
CU BEB) IL CIRIDWE SG 

162. అమ్‌ బిన్‌ మఅయ్‌బ్‌ తన తండి షుఅయ్‌బ్‌ చెప్పగా; ఆయన 

షుఅయ్‌బ్‌ తాత ముహమ్మద్‌ చెప్పగా ఉల్లేఖించారు! దైవ సందేశహరులు 

(సఅసం), “తినండి, (తాగండి, బట్టలూ తొడుక్కోండి, సదకా దానధర్మం 

చెయ గండే- అయితే అందులో అహంకారం, దుబారా మిశ్రమం కానంతవరకు” 

అని (ప్రబోధించారు. (నసాయి, మిష్మా_ల్‌) 


రరర లు త ద్ర (14) 
ఫటగ బడ] ఊసు! 06 
ల లలి జ w 
(గగ SI SAF) Fol బ్రా 
163. అబ్బుల్లాబిన్‌ సర్టిస్‌ ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహనీయులు (సఅసం) 
ఇలా (ప్రవచించారుః “సౌశీల్యం, ని గహం, సంతులిత వె ఖరి దై వదౌత్యంలోని 
24వ వంతుకు చెందినవి.” (తిర్మిబి, మిష్కాల్‌ 





అందుకు ఈ వాదీసు ఓ నిదర్శనం. (ప్రవక్త మానవాతీత శక్తిగల వ్యక్తి కాడని, సామాన్య 
మనిషిలా తన అవసరాలు, అగత్యాలూ తీర్చుకునేవారని చెప్పడానికి ఆయన ప్రియ 
సతీమణి వ్మజత్‌ ఆయిషా రెండు విషయాలు ఉదావారణగా పేర్కొనా ఎరు. ఎక్కువగా 
ఉన్ని బట్టలు వాడటం మూలాన ఎప్పుడయినా వాటిలో పేలు చొరబడే అవకాశం 
ఉంటుంది కాబట్టి ఆయన వాటిని శుభ్రపరచుకునేవారని తేటమవుతోంది. 


161. హజత్‌ ముఆజ్‌ని ప్రవక్త మవానీయులు యమన్‌ గవర్నరుగా నియమించి 
పంపారు. పంపేటప్పుడు, అక్కడి సుభిక్షమయిన వాతావరణంలోపడి విలసమయ 
జీవితానికి గురికారాదని ఆయన హెచ్చరించారు. వుందాగా, అందంగా (అంటే 
పరిశుభ్రంగా, పరిశుద్ధంగా, మంచి వస్త్రధారణతో) జీవించడం వేరు, విలాసవంతంగా 
(అంటే దుబారా ఖరు ఎతో, సుఖభోగాలతో) అలరారడం వేరు. రెంటిలో చాలా 
వ్యత్యాసముంది. అందంగా తయారవడం అన్నది ప్రవక్త మహనీయులు (సఆసం) 
స్వయాన ఇష్టపడేవారు. వాదీసుల్లో, ఆయన కొత్త బట్టలు తొడుక్కున ప్పుడు చేసే 


నైతికత 119 


జ తో Ca bribed us జో WON ar లాల 
CALL; RENE PERE Ub Gis లో (46 
| సర జమ ల WII Ee 


నం ౫ 


(no లలో EPI bs ; PRO 


164. అమ్మార్‌ (రజిఅన్‌ ) ఉల్లేఖనం (ప్రకారం దై వసందేశహరులు (సఅసం) 
ఇలా ఉపదేశించగా ఆయన విన్నారు: “నమాజ్‌ ద్నీర్ణంగాను, (ప్రసంగం 
క్షుస్తంగా చెయ్యడం మనిషి ఫకీహ్‌ (వివేచనా పరుడు) అవడానికి నిదర్శనాలు. 
నమాజ్‌ పొడిగించండి, (ప్రసంగాన్ని వీలైనంత క్లుప్తంగా ముగించండి. 
నిస్సందేహంగా కొన్ని (ప్రసంగాలు ఇందజాలంలా పనిచేస్తాయి.” 
(ముస్త్రం, మిష్మా_ల్‌. ) 


Sis RE wR CUE es బ్రో (140) 


Dab Pah BeBe 235 పీతలు! తష 
(Lo wld 


165. హృజత్‌ ఆయిషా (ర.అ), “ధార్మిక కార్యకలాపాల్లో మెచ్చదగిన 
పని - నిలకడతో [కమం తప్పకుండా చేసే పని అని ఆదరణీయ (ప్రవక్త 
అన్నట్లు ఉల్లేఖించారు. (బుఖారి, ముస్టం) 





దుఆ - నా జీవితంలో దీనిద్వారా అందాన్ని ప్రసాదించు - అని ఉంది. మరో చోట, 
కొత్త అతిధులెవరయినా కలవడానికి వచ్చినప్పుడు ఆయన, అందమైన బట్టులు 
తొడుక్కునేవారని కూడా తెలుస్తోంది. 

అయితే అందం, హుందాతనం అతిశయిస్తే విలసమయంగా రూపొందుతుంది. 
హుందాతనం తగ్గితే అది సన్యాపత్వం క్రిందికి వస్తుంది. రెండు అతివాదాల మధ్య 
సరివాద్దును తెలుసుకోవడం ఆయా వ్యక్తుల విశ్వాసముయ మనస్తాక్షికే వదిలేసింది 
షరీఅత్‌. “మీ ఆంతర్యాలను ప్రశ్నించుకోండి” అన్న ఆదేశం ఇలాంటి సందర్భాల్లోనే 
ఉపయోగపడుతుంది. 


162. . ఈ వాదీసులో, ధర్మబద్ధంగా జీవిస్తూ, వీలయినంత మంచి ఆహార పానీయాలు, 
దుస్తులూ ధరించడం తప్పుకాదని, అలాగే వీలయినంత మేరకు దానధర్మాలు 


(10) 


120 ప్రవక్త ప్రవచనం 


\ 


Pants 


wn 


ch 


లో వే వివి. ౮4 న శే అలో స _ లో 
య! లీపేంలిక రకు AE F WIE దొ (111) 


భా రే 


స్మ హి 
గ 


SREY త్‌ో 


GIT Ih మరయు 
(Hod HAF డయ 
166. హజత్‌ అబ్దుల్లా బిన్‌ అ(మ్‌, దై వసందేశహరులు ఇలా ఉపదేశించారని 
ఉల్లేఖించారుః “అబ్బుల్లావ్‌! ఫలానా వ్యక్తి మాదిరిగా అవకు, అతను 
తహజ్ఞుద్‌ కె రాత్రిళ్ళు. లేచేవాడు. తరువాత అతను రా(తిళ్ళు లేచే ఆచరణ 
వద లివేశాడు.” (బుఖారి, ముస్త్రీం) 


te 


కా జాకి 


స 
వళ 





చెయ్యడం కూడా అవసరమేనని అయితే ఈ పనుల్లో అవాంభావంగాని, గర్వంకాని, 
అదుపులేకుండా చేసే దుబారా ఖరు గాని చోటుచేసుకోరాదని బోధించడం జరిగింది. 


163. సౌశీల్యం అంటే రుజువర్తనం, నిజాయితీ అనిభావం. సంతులిత వైఖరి అంటే 
ఏ అతి వాదానికీ గురికాకుండా ఉండడమని అర్ధం. వాదీసులో ప్రస్తావించిన లక్షణాలు 
దైవప్రవక్తల జీవితాల్లో ప్రముఖ స్థానం కలిగి ఉంటాయి. ఎవరు ఎంతగా వాటిని 
అవలంబిస్తే ఆమేరకే అతను దె దై వ ప్రవక్తల అనుసరణలో పరిపూర్ణతను సాధించగలడు. 

మరో విషయమేమంటే జీవిత వ్యవహారాల్లో ఏ ఒక్క వై పునకూ మొగ్గకుండా మధ్యస్థ 
విధానాన్ని అనుసరించడమన్నది అభిలషణీయం. ఉదావారణకు ఆర్థిక వ్యవహారాల్లో 
అటు దుబారా ఖర్చులకు పాల్పడడమో, ఇటు పిసినారితనానికి లోనవడమో 
కాకుండా ఈ రెండు అతివాద ధోరణుల్ని వదలి వాటి మధ్యన అనవసరమయిన 
చోట ఖర్చు చెయ్యకుండా sr rs సహాయపడటంలో వెనకాడకుండా 
మెలగడమే మధ్యస్థ వ షరీఅత్‌, జీవితంలో అన్నిటా దీన్ని అవలంబించాలని 
కోరుతుంది. 

164. వినేవారికి విసిగించేలా సుద్వరమయిన (ప్రసంగాలు చేస్తే (ప్రసంగాలంబునే 
. జనులకు ఏవగింపు కలుగవచ్చు. అందువల్ల క్టుష్తంగానే అయినా అన్ని విషయాలూ 
సమగ్రంగా తెలిపి ఆచరణాభిముఖులుగా చెయ్యగలిగితే ఉపన్యాసకుని గొప్పదనం = 
అందులోనే ఉంది. కొందరు చెప్పే శైలి, ధోరణి, మాటల ఎంపిక నిజంగానే 
వినేవారిపె పై ఇంద్రజాలంలా పని చేసి వారిని ఉత్తేజత పరచవచ్చు. మరికొందరు ఎని స 
గొప్ప విషయాలు చెప్పినా, ఎన్నిసార్టు చెప్పినా మనిషిలో చలనం కలగకపోవచ్చు. 
ఇలాంటి చెప్పదంటు ప్రసంగాలకన్నా పనికివచ్చే ముక్క ఒక్కటి చాలు, మనిషినీ 
మనసునూ మార్చడానికి. అయితే నమాజ్‌ తప్పనిసరయిన విషయం, దైవానికి 
సంబంధించిన విషయం గనక మల కాస్త ఎక్కువ సమయమయినా సంతో షంగానే 
సిద్ధమవుతాడు. 


నైతికత 121 


bh Geb = యు ఆ యడ ల, స ప్‌ (ల 
గళ. రాకు! eam IGA లొ BEEF (144) 
తో కం టిం. డం న భలం వు 
షయ రక్ష గ వప రాకు వంపులు! కక 3 gE 
ht 562 hou) 1 యాగ Ay NLS 


167. హృజత్‌ ఆయిషా ద్వారా విన్నట్లు నాఫే (ర.అ) ఉల్లేఖించారు, దైవ 
(పవక్త ఇలా బోధించారని ఆవిడగారు తెలిపారు: “మీలో ఎవరికయినా 
దై వం జీవనోపాధిమార్గాన్ని అను(గహి ంచినప్పుడు, అందులో ఏదయినా 
పరివర్తన, లేదా చెడుగు ఉత్పన్నం కానంతవరకు దాన్ని వదల రాదు.” 

(మున్నుట్‌ అవ్మాట్‌ - మిష్కాల్‌ా 


నలో ఖీ PITTI ఆ. పరి 
ahs 2b OTE Yori EE (4/4) 
» శు లీ re RP 
Gra) ONTO liga! 


168. హజత్‌ జాబిర్‌ ఉల్లేఖనం: “సత్కార్యం (ప్రారంభం కన్నా దాని 
పరిపూర్తి (శ్రేష్టుయింది.” అని దై వసందేశహరులు (ప్రవచించారు. 


165. సాధారణంగా మనిషి ఏదో ఆరంభహరత్వం జూపి, లేదా ఏదో కారణాన 
ఉత్తేజితుడయి కొన్ని పనులు చేసేసి ఆ తరువాత నిద్రపోవడం కన్నా చిన్నపని 
'అయినా, నిరంతరంగా, అనవరతం _ చేస్తూ ఉన్నట్లయితే అది ప్రభావం రీత్యానూ 
ధార్మికరంగంలో పుణ్యం రీత్యాను గొప్ప ప్రతిఫలాలనిస్తుంది. నిలకడ, స్థిర చిత్తంతో 
చేసే కొద్దిపాటి సత్కార్యాలే సద్భలితాలరీత్యా గొప్పవి. తాత్కాలిక ఉద్వేగంతో ఏవో 
కొన్ని సమయానుకూలమయిన పనులు చేసి ఆ తరువాత చలనం లేకుండా పడి 
ఉండడం అనర్ధదాయకం. 


166. విధిగా న్షిరయమయిన పనులయితే ఎలాగూ స్థిరచిత్తంతో చెయ్యవలసి 
ఉంటుంది. అదనపు సత్కార్యాల విషయంలోనే ఈ నిలకడ చూపవలసింది. 

167. దీని పూర్వ రంగం ఏమిటంటే “నాఫే తన వాణిజ్య సామగ్రిని సిరియా 
దేశానికి ఎగుమతి చేసేవారు. ఆ తరువాత అకారణంగా అటునుంచి మరల్చి ఇరాక్‌కు 
ఎగుమతి చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఈ మార్పు గురించి తెలుసుకున్న 
వాజ్రత్‌ ఆయిషా ఆయన్ని వారించి ఈ దైవప్రవక్త ఉపదేశాన్ని వినిపించారు. దీని వల్ల 
తెలిసేదేమంటే విశ్వాసి కేవలం ఆరాధనల విషయంలోనే కాక నిత్యజీవిత వ్యవహారాల్లో నూ 


122 (ప్రవక్త ప్రవచనం 


rm ur వి 
3 “rat Ser లీ 


{ ల్‌ో 
SII TOE కలా le 68194) 


గ 


వ / “౮. le TINE 
కరడ! 6b! తడిమే! గ్ర కన్‌ 
seers 0-6 తయన యయ 


169. హజత్‌ అబ్బుల్లా బిన్‌ జుబైర్‌ ఇలా ఉల్లేఖించారు: నేను హ్మజత్‌ 
ఆయిషా, హ(జత్‌ అస్మాల కన్నా దాతృత్వ స్వభావం గల మహిళల్ని 
చూడలేదు. అయితే ఇద్దరి దాతృత్వపు స్వభావమూ వేర్వేరుగా ఉండేది. 
హ్మజత్‌ ఆయిషా పరిస్థితి ఏమిటంకే ఆవిడ డబ్బు వచ్చినది వచ్చినట్టుగానే 
కూడబెప్టేవారు. సామ్ము పుష్కలంగా కూడబెట్టి దాన్ని అగత్యపరుల్లో 
పంచివేసేవారు. ఇక హజత్‌ అస్మా విషయానికి వస్తే ఆవిడ విధానం దీనికి 
పూర్తిగా భిన్నంగా ఉండేది. ఆవిడ రేపటి నిరీక్షణలో ఏమీ దాచిపెప్టేవారు 
కాదు. వచ్చినది వచ్చినట్టుగానే పంచిపెస్టువారు. (అల్‌ అదబుల్‌ మట్‌. లీ 


నిలకడ కనబరచవలసి ఉంటుంది. మాటిమాటికీ అభిప్రాయాన్ని మార్చుకోవడం 
అతనికి శోభించదు. 

168. భావమేమంటే, ఏమంచిపని అయినా ముఖ్యంగా మరొకరిపట్ట చేసే ఏ 
సత్కార్యం, ఉపకారమయినా దాన్ని పరిపూర్ణంగావించాలి. అసంపూర్ణమయిన సత్కార్యం 
ఉత్తమ వే తికతగా పరిగణనలోకి రాదు. “ఎదుటి వ్యక్తికి (ఎవర్‌ పట్లనయితే మేలు 
చేస్తునా మోవారికి) ఈచై ఖరివల్ల అసంతృప్తి, అయిష్టం కలగవచు ఎ- చేసిన ఆ 
కాస్తమేలు కూడా బూడిద పాలయిన పన్నీరుగా మారిపోవచు he 

169. ఈ వాదీసు ఉల్లేఖన కర్త (రావి వజ్రత్‌ అబ్బుల్లా బిన్‌ జుబై ర్‌ (ర.అ) వా[జత్‌ 
అస్మా కుమారుడు. హజ్రత్‌ అస్మా, వాజత్‌ ఆయిషా సొంత అక్కా చెల్లెండ్రు. 
అందువల్ల కుటుంబ సభ్యుడయిన వాజత్‌ అబ్బుల్లాకు తెలిసినంతగా వారివురి గురించి 
మరెవరికీ తెలిసి ఉంటుంది? వారిరువురు అవలంబించిన దాతృత్వపు విధానాలు 
అనన్యమయినవే. అయితే వజ్రత్‌ ఆయిషా అనుసరించిన విధానం - అంటే డబు బి 
కూడబెట్టి ఓ పథకం (ప్రకారం సహాయాలను అందజెయ్యడం అన ఎది - సంగఠిత 
ఆచరణావిధానం. దీనివల్ల చిల్లరమల్ల రగా కాకుండా అగత్యపరులకు లెక్కప్రకారం, వారి 
అవసరం మేరకు, వీలయితే వారి శాశ త ఉపాధి కల్పనకు సహాయం అందజెయ్యడానికి 
వీలవుతుంది. "రేపటి సంగతి దేవుడెరుగు, నేడు లభించిన అవకాశాన్ని ఎందుకు 


నైతికత 123 


శ్‌ a శ న ళో a PCr క 3 (ట్‌ ఫల శ్‌ 
she! కూటు! OE Gol yes లొ గదు 
ww DML యళ a eh 
GE sp sl తమరు lp rE es 


= 


| - 3 MIR “Nt యో శ pA? earth 
Mol) ధయ ASHE దయయ Is ఆం రంకు (9 
os 

“టి ఆర వడ 


170. హ్మజత్‌ అబ్దుల్లా బిన్‌ అమీ ఉల్లేఖనం (ప్రకారం, (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా బోధించారు: “మీకు నాలుగు విషయాలు |పాప్తమయితే 
(పపంచంలో మరే వస్తువు (ప్రాప్తం కాకపోయినా అది మీకు నష్టకరం 
కాజాలదు. అవిః(1) అప ) గింతను కాపాడటం (2) నిజాయితీగా మాట్లాడటం 
(3) ఉత్తమ రీతిలో మెలగటం (4) పరిశుద్ధ బీవనోపాధికై పాటుపడటం.” 

(మిష్కాల్‌ 


జూరవిడవాలన్న ఆలోచనతో ఎప్పటికప్పుడు ఉన్నంత సహాయం అందజెయ్యడమూ 
ఓ పద్ధతే. వీరిద్దరూ వాజ్రత్‌ అబూబక్ర్‌ (ర.అ) లాంటి ఆ(గ్రగణ్యుల కుమార్తెలు కదా. 
ఆయన మటుకు, ఇస్లామీయ వ్యవస్థకు అవసరం కలిగితే తన ఇంటిలోని సర్వస్వమూ 
ధారబోయలేదా? 

170. ప్రవక్త మహనీయులు (సఅసం) అనేక సందర్భాల్లో సందర్భోచితంగా 
ఇలాంటీ బోధనలు చేశారు. ఇక్కడ నాలుగు సద్గుణాలు మనిషిలో ఉంలే ఇక అతనికి 
ప్రపంచంలో ఏ సంపదలు లేకపోయినా ఫరవా లేదు అన్న (ప్రబోధం ఉల్లేఖించబడింది. 
చ్‌ నాల్గింటిని పరిశీలిద్దాం =D) అప్పగింతను కాపాడటం అంటే వస్తువుల్ని 
అప్పగించినప్పుడు, ఆ వస్తువుల్ని భద్రపరచి తిరిగి ఒప్పజెప్పడం అని మాత్రమే అర్థం 
కాదు. సామాజిక వ్యవహారాల్లో ఏవయినా బాధ్యతల్ని స్వీకరించడం కూడా 
అప్పగింతలాంటిదే. దాన్ని నరిగ్గా నిర్వర్తించడం, రాగద్వేషాలకు అతీతంగా 
వ్యవవారించడం, తాను నిర్వర్తించలేకపోతే మంచితనంతో ఆ బాధ్యత నుండి 
వై దొలగడం అనీ ్న చేరి ఉన్నాయి. ఆలాగే మాట, సంభాషణ, చర్చలు, విద్యావిజ్ఞానాలు 
కూడా అప్పగింత లాంటివే. వాటిని ఎక్కడ ఎలా అందరి (శ్రేయంకై ఉపయోగించాలో 
అలానే వినియోగించాలి. . అంతేకాని వాటి ద్వారా మనస్పర్టలు పెరిగే, సమాజంలో 
విచ్చిత్తి ఏర్పడే ఏ అవకాశమూ రానివ్వరాదు. (2) నిజాయితీగా మాట్లాడటం అంటే 
కలిమిలోనూ లేమిలోనూ, కష్టాల్గో నూ సుఖాల్గొ నూ ఎలాంటి ప్రలో భాలకు, భయాలకు 
లొంగరాదు. ఎల్లవేళలా సత్యమే పలికే నైతిక సావాసం కలిగి ఉండాలి. అవసరమేర్చడి 





124 (ప్రవక్త (ప్రవచనం 


ఈ sr gly cB uw re rst hr 
UU ESD 


సకం ౮లో [తడ టాతతత OR gL 3 
por Sst 


171. హృజత్‌ అబూ హురైరా (రజిఅన్‌) ఓ ఉల్లేఖనంలో (పవక్త మహ 
నీయులు (సఅసం) ఇలా ఉపదేశించినట్లు తెలిపారుః “మీ వద్ద అప్ప గింతగా 
దేన్నయినా భద్రపరచినవారికి వారి వస్తువు భ(దంగా తిరిగి ఒప్ప జెప్పండి. 
మరెవరయినా వారి పట్ల నమ్మక [దోహం చేస్తే అతని పట్ల మీరెంతసేపటికీ 
నమ్మక (దోహం తల పెట్టకండి.” (తిర్మిజి - మిష్కాత్‌ 





నప్పుడు ప్రపంచం తన్ను ఏమంటుందో అన్న సంశయాన్ని దగ్గరకు రానివ్వకుండా 
సత్యాన్ని చాటాలి. వెగటు కలిగించే మాటలనయినా సరే కుండబద్దలు కొట్టే విధంగా 
చెప్పే ఆవసరం ఏర్పడితే జంకరాదు. నిజాన్ని నిజాయితీగా, అయితే సంఘమర్యాదల 
కనుగుణంగా, పలికే ధైర్యం కలిగి ఉండాలి. (3) సమాజంలో జీవించాలంటే 
అన్యోన్యతను పెంచే రీతిలోనే అందరితో మెలగవలసి ఉంటుంది. నగుమోముతో 
పలకరించడం, నెమ్మదిగా, శాంతంగా మాట్లాడటం, ఇతరుల అసభ్యతను భరించడం, 
ఇతరుల కుసంస్కారాన్ని సహించడం, వారికి ఆ పంథాలోనే బదులు పలకకుండా 
ఓరిమి వహించడం, తనకు బాధ కలిగినా ఇతరుల మనస్సును నొప్పించే విధంగా 
మొరటుగా, కటువుగా మాట్లాడకుండా ఉండటం, ఇతరులకు వీలయినంత మేరకు 
సహాయపడటం, సహాయం అందజెయ్యలేకపోతే కసరుకోకుండా సమాధానపరచడం 
ఇత్యాదివి సద్దుణాలుగా భావించబడతాయి. వీటిని సదా పాటించాలి. (4) ఉపాధి 
సముపార్దనలో ధర్మాధర్మాలను పాటించడం, అక్రమ సంపాదన, అన్యాయార్షిత 
సొమ్ములకు దూరంగా ఉండాలి. అన్యాయార్జితం అంటే కేవలం ఒకరి హక్కును 
కాబేసిన సొమ్ము మాత్రమే కాదు, తన కర్తవ్యం, బాధ్యత పూర్తిగా నిర్వర్తించకుండానే 
లేక బాధ్యతానిర్వవాణలో జాప్యం, అలసత్వం, నిర్లక్ష్యం చూపుతూనే ప్రతిఫలాని శ్‌ 
మటుకు పూర్తిగా ఆశించడం కూడా ఈ కోవలోనే వస్తుంది. ముఖ్యంగా వేతనానికి 
పనిచేసే ఉద్యోగులు, కార్మికులు, కూలీలు అందరూ ఈ విషయాని ఎ దృష్టిలో 
ఉంచుకోవాలి. సక్రమమయిన ఉద్యోగం సంపాదించడం ఒక్కలే కాదు, ఆ ఉద్యోగ 
బాధ్యతల్ని నిర్వర్తించడం కూడా అవసరం. లేకపోతే ఆ ఉపాధి పరిశుద్ధమయిందనడానికి 
ఆస్కారముండదు. పోతే అధర్మమయిన జీవనో పాధి-వడ్డీ, జూదం, లాటరీ, సారాయి, 
ఆశ్టిల విషయాల వ్యాపారం, దొంగ వ్యాపారం, నల్లబజారు వ్యాపారం. మనది కాని 


నైతికత 125 


వస్తువును కాజెయ్యడం, అధర్మ కార్యాలతో లభించే సంపాదనా ఇవన్నీ చిన్న 
స్థాయిలోనయినా తక్కువయినా ఎక్కువై నా అన్నీ సమానంగా అపరిశుద్ధ ఉపాధి 
క్రిందనే వస్తాయి. వీటికి దూరంగా మెలగాలి. 


ఇక ఆలోచించండి. ఇలాంటి ఉత్తమ గుణాలు గల వ్యక్తికి ప్రపంచంలో కొరవడేదేముంది? 
ఉత్తమ గుణాలు ఉత్తమ ప్రతిఫలాన్ని తప్పకనిస్తాయి. సమాజంలో గౌరవమర్యాదలే 
కాక (పజల (ప్రేమానురాగాలు, అభిమానం, నిత్య సహాయసవాకారాలు, సేవలు (ప్రాప్త 
మవుతాయి. చిత్తశుద్దితో వీటిని పాటిస్తే పరలోకంలోనూ (ప్రతిఫలం ఎటూ పోదు. 


171. అప్పగింతను భద్రంగా అప్పగించడం ఒక ఎత్తయితే తనకు హాని చేసినవాని 
పట్ల కూడా హాని తల పెట్టకుండా మెలగటమే గొప్ప. “అపకారికి యుపకారము 
నెపమెన్నక సేయునతడు నేర్పరి” అన్నాడు సుమతి శతకకారుడు. తనకు ఉపకారం 
చేసినవారికి, తనకు సహాయపడినవారికి సహాయం చెయ్యడం మామూలు ధర్మమే. 
అదీ మంచిదే అయినా అందులో గొప్పదనం లేదు. తనకు ఉపకారం చెయ్యకపోవడమే 
కాదు హాని తలపెట్టి తన పట్ల విశ్వాసఘాతుకానికి ఒడిగట్టినవానికి సయితం వోని 
కలిగించక పోవడం కూడా ఓ ఉపకారమే. అయితే అవసరం ఏర డితే అతని పట్ల కూడా 
ఉపకారం చెయ్యడం మరీ గొప్ప విషయం. ఇందులోనూ చిత్తశుద్ధి ఉన ఇట్లయితే 
ఇహపరాలు ఉభయత్రా లాభదాయకం. 


6. దురుణాలు 
"ఓ 


చయ పడేంత! గ్రీకు రక తక టకడు త్త భగం. 
Ag Dis! శృతీ! I bh EEE ఉడక ఓక 
6h లి! త్రిక! pene Re రప 
స! ples Uses eed 


wR nn 
(2 ఉద న a ETA రాయ! టట 


172. దైవ సందేశహరులు (సఅసం) ఇలా బోధించినట్లు హజత్‌ అబూ 
హురై రా(ర. అ ఉల్లేఖించారు: “మూడు విషయాలు మోక్షాన్ని (పసాదిస్తాయి, 
మూడేమో వినాశానికి గురి చేస్తాయి. మోక్షాని చే వి ఇవ: (1) గోప్యంగానూ, 

బహిర్గతంగానూ దై వం పట్ట “తక్‌ వా పాటించడం; (2) (ప్రమోదంలోన్తూ, 
(ప్రమాదంలోనూ సదా సత్యమే పలకడం; (3) లేమిలోనూ, కలిమిలోనూ 
ఎల్లవేళలా మధ్యస్థ మార్గాన్ని అవలంబించడం; వినాశం తెచ్చి పెట్టేవి ఇవిః 
(1) మనిషి తల ఒగ్గి బానిస అయ్యేలా చేసే కోర్కె; (2) ముందుండి 
మనిషిని అమసరింపజేసే పేరాశ; (3) మనిషిని ఆవహించిన స్వయోత్కర్ష- 
ఈ రోగం మూడింటిలో అత్యంత నికృష్ణమయింది. (బె వాకి మిష్కాల్‌. 





172. “తక్‌వా* అన్న అరబీ పదానికి దై వాగ్రహాన్నుండి తన్నుతాను కాపాడుకోవడం 
అని ఆర్థం. అంటే శ్రద్దాభక్తులు కలిగిన నిష్టాగరిష్టుయిన జీవితం గడపడం అని భావం. 

మనిషి "నివ కనబరిచే పనులయితే చెయ్యడం సులువేకాని ఎవరూ చూడనప్పుడు, 

దై వం మాత్రమే తన్ను తిలకిస్తునా డన్న యదార్థ దృష్టితో చెడుకు దూరంగా నిష్టతో 
(బ్రతకడం గొప్ప విషయమే. నిజానికి ఇదే ఉత్తమ గుణం. అలాగే ఇష్టమయినా, 
కష్టమయినా సత్యాన్ని మతమే పలకడం, ఆచరించడం ఉన్నత గుణం. ఇంకా 
కలిమిలో పొంగిపోకుండా, లేమిలో |క్రుంగిపోకుండా సదా సత్పథాన సాగడమే ఉత్తమ 
లక్షణం. పోతే మనిషిని బానిసను చేసివేసే కోర్కెలు ఎలాంటి నై చ్యానికయినా మనిషి 
ఒడిగట్టేలా చేస్తాయన్నది యదార్ధం. అలాగే పేరాశ వెంటబడితే మనిషికి గమ్యమే 
చిక్కదు. ఇక అన్నింటికంటే ఘోరమైంది, మనిషిని నై తికంగాను, (ప్రజల్లో ప్రతిష్ట 


దుర్గుణాలు 127 


చ ల PR ON న. 39 pF CTE త 2 
hows స్పందు! eg రపు OE OE సి! cs pip) 


న! 


e's ఖే లో de త్రం నో ం (దభ ఎం 2 es” 
re FE,. లత ప్రభు Sehr 


173. మిక్టాద్‌ (ర.అ) ఉల్లేఖించిన దాని (ప్రకారం (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా ఉపదేశించారు: “మీరు పొగడ్తలు చేసేవారిని చూసినట్లయితే 
వాళ్ళ ముఖాన మట్టి కొట్టండి.” (నహార్‌ా ముస్ఫీమ్‌, మిష్మా_ల్‌) 


INC Me నాళ 9 శీ జీ లలో పట లా లాలో 
సట! ఈడు! Ee రీ! SOE Gy Epler) 


CASI DE SIH రక GAs 
(5 తట! లోయలో tM) 


174. అది బిన్‌ హాతిమ్‌ (ర.అ ఓ ఉల్లేఖనంలో ఇలా అంటున్నారు: 
“ప్రవక్త సహచరుల్లో ఎవరినయినా ముఖతః పాగడినట్టయితే వారు 
వెంటనే, “దేవా ఈ జనులు పలికే విషయాలకై నన్ను తప్పు పట్టుకు, 
వీరెరుగనివాటికై నన్ను క్షమించు” అని (ప్రార్ధించుకునేవారు.” 

(అల్‌ ఆదబుల్‌ మృఫద్‌) 
తన ననన వనక 
దృమ్ట్యాను, దైవ సాన్నిధ్యంలో మోక్షం రీత్యాను - సర్వవిధాలా దెబ్బతీయగల 
దుర్గుణం - స్వయోత్కర్ష! మనిషి తన జ్ఞానం, సంపద, శారీరక శక్తి, నిష్టాతత్సరత, భక్తి 
పరాయణత ఇత్యాది విషయాల కారణంగా మిడిసిపడడం వెతిక రుగ్మత. దీనికి 
గురయిన మనిషి ఆత్మవంచనకు లోనవుతాడు. అతనికి తన తప్పూ తెలీదు, 
అతనిలో సత్యాన్ని. (గహించాలన్న తపనా ఉత్పన్నం కాదు. ఇది సర్వ వినాశిని 
అనడంలో సందేవామే లేదు. 

173. భావమేమిటంటే భ(టాజుల్లా ముఖస్తుతి చేసేవారిని నిరోధించాలని, వారి 


ఆటలు సాగకుండా చెయ్యాలని, వారిఎత్తుగడలు పారకుండా చూడాలని సదా 
గుర్తుంచుకోవాలి. 


174. “వీరెరుగనివి” అంటే, వీరెరుగని నాలోని లోపాలు అని భావం. మనిషి 
సాధారణంగా తన పొగడ్త విని గర్వానికి, స ్వయోత్కర్దకు గురవుతాడు. అందువల్లనే 
ప్రవక్త సహచరులు (ర.అ.) ఇలాంటి సందరా లల్లో దాని చెడుగు నుండి రక్షించమని 
దైవాన్ని వేడుకుంటూనే తమలోని లోపాలను కూడా గుర్తు చేసుకునేవారు. ఈ 


128 (ప్రవక్త (ప్రవచనం 


4 


TC యప! MUSE AE గటు 


టో 
వీ 


న. Sys రుతేటు! షడగరుకు!త్యట్రమేవ జ్ర 
(అలీ! ఉట? క (నో! 02ల్ల 


175. హ్మజత్‌ అబ్బుల్లా బిన్‌ ఉమర్‌ (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం దైవ 
సందేశహరులు (సఅసం) ఇలా హెచ్చరించారు: “ఎవరయితే ఈ లోకాన 
పేరు (ప్రతిష్టల దుస్తులు ధరిస్తాడో, అతనికి అల్లాహ్‌ (పళయదినాన 
నవత పు బట్టలు ధరింపజే ! (అబూదావూద్‌, మిష్కాాల్‌. ) 
య స అరే ద్‌ ్త వాటీని 2 
has lie BOs క గక ప్రచా 1g (14%) 
రీకరడసేకల కో రీమ ఉత్త వ ర క 
ఊత ర యమమటయ పరర ఈ E4056) 
poe భంది డ్రం! VAS రయి డో ల 


176. అబ్బుల్లా బిన్‌ మస్‌ఊద్‌ (ర.అ) ఓ ఉల్లేఖనంలో ఇలా పేర్కొన్నారు. 
ఒకసారి (ప్రవక్త క మహనీయులు (సఅసం), “తన ఆంతర్యంలో ఈవన్మా(తం 
కూడా అహంకారం గల వ్యక్తి స $ర్షంలో (పవేశించలేడు” అని సెలవియ్యగా, 
ఓ వ్యక్తీ “మనిషి తన దుస్తులు ఉత్తమమైనవై ఉండాలని, తన పాదరక్షలు 
నాణ్యమైనవై ఉండాలని కోరుకుంటాడు” అన్న సందేహం వ్యక్తం చేస్తాడు. 
దానికీ ఆయన, “అల్హాహ్‌ సుందరమూర్తి సౌందర్యాన్ని ్న ఇష్టపడతాడు, 
అహంభావం అంటే, ధర్మానికి సత్యానికి (పతిగా తలబిరుసుతనం చూపడాన్ని, 
జనుల్ని ప భావించడాన్ని అంటారు.” 

(నవావా బుఖారి, ముస్తిమ్‌ మిష్కాల్‌- 


విధంగా తాము ఆత్మవంచనకు కూడా లోనవకుండా దైవ రక్షణను పొందేందుకు 
రా పడేవారు. 

175. పేరు ప్రతిష్టల ప్రదర్శనా బుద్ధి గల దుస్తులంటే అది రెండు రకాలుగా సాధ్యం. 
(1) శ్రీమంతుల జిగేల్‌ మనిపించే ఖరీదయిన బట్టలు, తద్వారా ప్రజలపై తమ 
దర్పం, + ివిలాము ద్రవెయ్యడానిక కృషి చెయ్యడం. (2) మత గురువులు, సన్యాసులు, 


దుర్గుణాలు 129 


అ= 


+ 


251 VEE Gf (4 
(39 హి ETS Es “ LAT) 
ఓ | వాల లాల ich గ్‌ yw? TES 
ean JI Sts EF ¢ Je 06 
Sc BES OG GS FEI Ly 
కళ nm Re స్తీ న క 
గడి సడ BU AEs OS ads hl స్తో? 
177. అబుల్‌ అహ్వాస్‌ ఉల్లేఖనం: “నేనాకసారి దై వ సందేశహరుల (సఅసం) 
సన్నిధిలో హాజరయ్యాను. నా దుస్తులు అతి సామాన్యంగా ఉండేవి. “నీ వద్ద 
ధనం ఉందా?” అని ఆయన (సఅసం) (ప్రశ్నించారు. దానికి నేను ఉందని 
సమాధానం చెప్పాను. “ఏ రకమయిన సంపద?” అని ఆయన తిరిగి అడగ్గా 
నేను, “సకల సంపదలూ దై వం నాకు (పసాదించాడు. ఒంటెలు, ఆవులు, 
గొరెలు, గురాలు, పాలేళు  - నాకు అన్నీ ఉన్నాయి” అని పలికాను. 
దానిమీదట ఆయన ఇలా సెలవిచ్చారు: “దైవం 'నీకు ధన సంపదలు 


అను(గహి ంచగా ఆయన వర(పసాదానికి, అను(గహానికి గుర్తు కూడా 
బయటికి పదర్శితమవ్వాలి కదా?!” (నసాయి, మిష్కాల్‌ 





యోగుల దుస్తులు ధరించి ప్రజలపై తమ ధార్మికత, ఆధ్యాత్మిక పవిత్రతను చాటే 
ఉద్దేశ్యం కలిగి ఉండడం. నిజమయిన ఇస్టామీయ సమాజంలో ధనవంతులకంటూ 
ప్రత్యేకమయిన వస్త్రధారణకూ అవకాశం లేదు, అలాగే మత గురువుల ఓ విశేష 
వర్గమంటూ ఉండడానికి, తమ ప్రత్యేక వేషధారణతో ప్రజల్ని ప్రభావితం చెయ్యడానికీ 
వీలులేదు. 

176. ధర్మసమ్మతమయిన పరిధుల్లో తన స్థాయి, స్తోమత ననుసరించి వేషధారణ 
చేసినా, గృవా వసతి నిర్మించుకున్నా, గృహాళంకరణలు చేసుకునా ఎ దాన్ని గర్వంగా, 
అవాంకారంగా వర్ణించడానికి వీల్లేదు. మనిషి (ప్రాపంచిక రుచులు మరిగి, (ప్రాపంచిక 
భోగభాగ్యాల్గో విలాసాల్గ్లో మునిగి అటు దేవుని హక్కుల్ని నిర్వర్తించకుండా ఇటు 
దై వదాసులైన మానవుల వాక్కులు చెల్లించకుండా బాధ్యతారహితంగా (ప్రవర్తించడానే ఎ 
అవాంకారంగా పరిగణించ వీలవుతుంది. , 

177. ఈ హదీసు లోభత్యాన్ని, పిసినారీతనాన్ని నిరోధించడానికి ఉద్దేశించబడినట్టు 
తెలుస్తోంది. అల్పబుద్ధితో వ్యవవారించడం దేవుని వరప్రసాదాల పట్ల నిరాదరణకు 


130 ప్రవక్త ప్రవచనం 


Aas seit ఈమ! ( రత రేడేల్లాడోల్తోల్తా (ల 
pore జో ఆత Gs జపత పుటి! 
గోన TTY TD) 


మహనీయులు (సఅసం) ఇలా ఉపదేశించారుః “కానుక ఇచ్చి తిరిగి వాపసు 
తీసుకునేవాని ఉపమానం కుక్కలాంటిద్హి అది తాను వాంతి చేసుకున్న 
దాన్ని తిరిగి నాక్కుంటుంది. ఈ విషయంలో ఇంతకంటే హీనమెన 


178. హజత్‌ అబ్బుల్లా బిన్‌ అబా స్‌ (రబిఅన్‌ ఉల్లేఖనం (పకారం (ప్రవక్త 


ఉపమానం మరేదికాగలదు?” (బుఖారి) 
G.G, 9) MC Le oe 
Aas eit leit Ve O06 OE al (1 49) 


PO గ్రమవయ్వుర తడ Las SUI dy 
Ral pyle be Gi US త భళి ర్‌ 


179. హజత్‌ అబూహురైరా ఉల్లేఖనం (ప్రకారం, దైవప్రవక్త (సఅసం) 
ఇలా బోధించారుః “ఏ ముస్లిమ్‌ మహిళ అయినా తన సోదరి (సవితి)కి 
విడాకులు కోరరాదు. ఆ విధంగా ఆమె పాతలోనిదంతా తాను పోసుకోవాలని 
కాంక్షించరాదు. తాను సలక్షణంగా నికాహ్‌ చేసుకోవడం ఉత్తమం. ఆమెకు 
తన విధిలో ఉన్నది ఎలాగూ [ప్రాప్తం కాగలదు.” (ముత్తఫకున్‌ అలైవ్‌) 


కారణభూతమవుతుంది. కాని అదే సందర ఇంలో వరప్రసాదాల (ప్రదర్శన మనిషిలో 
గర్వానికీ, ప్రదర్శనా బుద్ధికీ, దుబారా ఖర్చుకూ కారణభూతమవరాదు. దై వానుగ్రహాల 
ప్రదర్శన ఇలా చెడు రూపు ధరించకుండా జ్యాగత్తపడడం కూడా అవసరమే. 


178. కానుక ఇవ్వడమన్నది (పేమానురాగాల కారణంగా, వాటిని పెంపొందించడానికి 
జరుగుతుంది. మనిషి (ప్రేమగా ఇచ్చిన కానుకను వాపసు తీసుకోవడమంటలే అతనిలో 
నీచాతినీచమయిన ప్రవృత్తి చోటు చేసుకుందన్నమాట. అందుకే అలాంటి వ్యక్తి 
చర్యను కుక్క చేసే హేయమైన చర్యతో పోల్చారు. కానుక ఇచ్చి, ఎత్తిపొడవడం, 
వాపసు తీసుకోవాలన్న తలంపు రావడం కూడా ఎంత ఏహ్యమయిందో బోధపడు 
తూనే ఉంది. 


దుర్గుణాలు 131 


Cb te bs, 3 క ల ఆ లల 
గరుకు! ఊట! ర్రుద్‌ ఊదు OE gE SIS in.) 


జనో 


Gr) As OSG Gs రట పర 


180. అబ్బుల్లాహ్‌ ఇబ్బు అబ్బాస్‌ ఓ ఉల్లేఖనంలో, “తన పారుగులోని 
సోదరుడు ఆకలితో అలమటిస్తుంటే, తాను. మటుకు కడుపు. నిండా 
భుజించే వ్యక్తి మోమిన్‌ (విశ్వాసి) కాజాలడు” అని (ప్రవక్త మహనీయులు 
బోధించినట్టు తెలిపారు. 


nm ” 


TSN 4 టీ రల TENT > ఓ న 
సయ డట O55 రథ eg WHEE (lah 


] ; & gs 3 లో 
వైర రక బే బు! 6 యు దో హక ఢి 
క. 
టం అ గి భవ లి రం ల లట ౫% 
(హం న A E053 తయ జక క్ట 


న్‌ య్‌. 


\ 
\ 


a 


181. అబ్బుల్హాహ్‌ "బిన్‌ ఉమర్‌ ఉల్లేఖనం (ప్రకారం దైవ సందేశహరులు 
(సఅసం) ఇలా (పవచించారుః “విందు ఆహ్వానం పొందిన వ్యక్తి దాన్ని 
స్వీకరించకపోతే అతను దైవం,దైవ ప్రవక్తల పట్ల అవిధేయత కనబరచినట్టు, 
మరెవరయితే పిలుపు లేకుండానే విందుకు హాజరవుతాడో అతను 
దొంగచాటుగా దూరినట్టు, దొంగలాగా వెలికివచి నట్లు అవుతుంది.” 
(అబూదావూట్‌, మిష్కాల్‌ 


179. పెళ్ళయిన పురుషునితో పెళ్ళికి సిద్దమయిన స్తీ, ఆ పురుషుడు తన తాలి 
భార్యకు విడాకులివ్వాలని కోరడం, ఆ తరువాత తాను అతనితో నిక్‌ చేసుకుంటానని 
కాంక్షించడం తప్పు అని ఈ వాదీసు తెలుపుతోంది. ఇలాంటి కోరికకు వెనుకవుండే 
ఉద్దేశ్యం కేవలం ఆ మొదటి భార్యకు అభిస్తున్నదంతా తనకు (ప్రాప్తం కావాలన ఎ కోరిక 
మా(తమే. ఇలాంటి నీచమయిన సా వథ్టపరత్వపు భావన ఇస్లామ్‌ స్పజించగోరే 
స్వభావంతో ఏ మాతం పొసగదు, పైగా ఇది దానికి పూర్తిగా విరుద్ధమయిన గుణం. 


180. మనిషిలో దయారరత, విశాల హృదయం, ఉదార స ్వభావాలకు భిన్నంగా 
కాఠిన్యం, సంకుచితత్వం, లోభత 10 ఉంటే తప ఏ తన పొరుగువాని పట్ట వాదీసులో 
పేర్కొన్న విధంగా ప్రవర్తించడు మనిషి, విశ్వాసి సద్దుణాల సరోవరమయి జీవించాలన ్నది 
ఇస్టామ్‌ అభిలాష, దానికి భిన మైన రీతిలో జీవించేవాడు విశ్వాసి ఎలా కాగలడు? 


132 (ప్రవక్త ప్రవచనం 
హర 01035 0% 06 PFI ఈ (lat) 
SEES 292 శ snes 
Maer రుమ్‌ ర PEt 
PTT pr 


182. అమ్‌ బిన్‌ బౌఫ్‌ జాఫ్‌ ఉల్లేఖనం (పకారం, దె దైవప్రవక్త (సఅసం) ఇలా సెల 
విచ్చారుః “మీరు బీదరికానికి దారి ద్యానికి గురవుతారన్న భయం నాకు 
లేదు. కాని [ప్రాపంచిక ధనసంపత్తులు, పూర్వం వారిపై విరుచుకుపడినట్టై, 
మీపై కూడా విరుచుకుపడతాయేమోనని, పూర్వం వారి మాదిరిగానే 
మీరున్నూ (పపంచ సంపదల వ్యామోహంలో పడిపోతారేమోనని, ఫలి 
తంగా ఈ “ప్రపంచరి పూర్వం వారిని సర్వనాశనం చేసినప్టే మిమ్మల్నీ 
చేసివేస్తుందేమోనని భయపడుతున్నాను.” (ముత్తఫకున్‌ అల్రైవ్హొ మిష్మా_ల్‌) 





181. పరస్పర సంబంధాలను ఉత్తమ రీతిలో పెంపొందించడానికి కానుకలివ్వడం, 
విందులు, అతిథి నకరాలు చెయ్యడంలాంటీవి జరుగుతాయి. ఇక ఓ సోదరుని 
ఆహ్వానాన్ని నిష్కారణంగా స్వీకరించని వ్యక్తి వాస్తవానికి సోదరత్వపు సంబంధాన్ని 
తెంచుతున్నాడని అర్ధం. ఇస్టామ్‌ అందరిలో సోదర భావాన్ని సృజించాలనే కదా 
కోరుకునేది! 

అలాగే పిలువని పేరంటానికి వెళ్ళడం, విందు భోజనాలారగించడం హృదయ 
వై చ్యానికి, అభిమాన రాహిత్యానికి, లజ్ఞారాహిత్యానికి తార్కాణం. అయితే ఏ ఇంటనై నా 
లేదా ఆ ఇంటి యజమాని వద్దనయినా ఎవరికయినా ఎలాంటి అరమరికల్లేని, 
మొవామాటం లేని చెలిమి ఉంటే, అలాంటి సంబంధ బాంధవ్యాలుంటే అలా వెళ్ళి ఇనా 
అందులో తప్పు లేదు. పైగా ఇలాంటి సందరా, లరిలో అతిధేయానికి తన మిత్రుడు 
అకస్మాత్తుగా తలువని తలంపులా రావడం ఆనందకారణం కూడా అవుతుంది. 


మరో మాట. ఎవరయినా తనకున ఎ బలమయిన కారణాల వల్ల చిత్తశుద్ధితో ఎలాంటి 
దుష్టభావన లేకుండా ఏదయినా ఆహ్వానాన్ని మన్నించలేకపోతే అందులో 
తపు, ఎపట్టవలసిన అవసరముండదు. ఇంకా వాదీసులో పేర్కొన్న అభిశాపమూ 
అలాంటి వారి పట్ల వర్తించదు. 


182. ఈ వాదీసులో (ప్రవక్త మహోదయులు (సఅసం) తన అనుచర సమాజం ఏ 


విధమయిన wd చిక్కుకుపోగలదో, ఏ విషయాలు దాని' వినాశానికి 
కారణభూతం కాగలవ్‌ సూచించారు. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి. ఇన్టామ్‌ అన్ని 


దుర్గుణాలు 133 


Des gle ets SE OE gE Idan 


eal 


EL రూల్తుమనయే్య [యట Seyi ర్య ప 
(ha [పాట టంట! - Oey ౯ 


183. అబ్బుల్లా ఇబ్బు అబ ఇలా ఉల్లేఖించారు: ఒకసారి (ప్రవక్త 
మహనీయులు (సఅసం), “అల్లావ్‌, |స్తీలలా రూపు ధరించే పురుషులకూ, 
పురుషుల మాదిరి రూపుధరించే (స్త్రీలకూ తన అభిశాపం కలగజేశాడు” అని 
తెలిపారు. (బుఖారి, మిష్కాత్‌) 


ల్‌ో 


హయ పయత! రుచో GES ప్రో Ear) 
చవుడు! మని! సరత రయ ద 6 


$ 


SID EEN GIL Us el మడు దట 
hs: se Gly og ఘీ? రన్‌ 5 JE) 


184. అబూ సఅలబ ఖుషని (ర. అ ప్త 1 స దైవ సందేశహరులు 
(సఅసం) ఇలా (పవచించారుః ప్రళయ దినాన నాకు అత్యంత చేరువలో 
ఉంటూ నాకు అత్యంత (పీతిపాతులయినవారు, మీలో నైతికత రీత్యా 
ఉత్తములయినవారు. నాకు అతి దూరంగా ఉండేవారు, అత్యధిక 
ఆ(ప్రియులయినవారు మీలో నైతికత రీత్యా హీనమయినవారు. వీరు తమ 
వాచాలతతో మాయజేసేవారు, నోరు వంకరజేసి, మెడ(తివ్పుతూ 
మాట్లాడేవారు.” (బై వాకి మిష్కాత్‌ 


విషయాల్లోనూ మధ్యేమార్లాన్ని డ్రబోరిస్తుంది. అటు సనా నను a సర్వసంగపరిత్యాగుల్డా 
ప్రాపంచిక వరప్రసాదాలను విడనాడి, ఏ సుఖానికీ నొచుకోకుండా కంక. 
నిరసిస్తుంది, ఇటు ప్రపంచంలో పడిపోయి, జీవితపు నిజ ధ్యేయానికి దూరమై పోవటాన్నీ 
నిరసిన్తుంది. వీటికి భిన్నంగా ప్రపంచంలో ఉన్న దాన్ని అంటిముట్టనట్టుగా (బతకడం 
వేర్పుతుంది ఇస్లామ్‌. 

ఈ ఉల్లేఖనంలో సిరిసంపదల ఆధిక్యతను బీదరికం, దారిద్యాల కన్నా ప్రమాదకర 
మయినదిగా పేర్కొనడం జరిగింది. 'ఆకలిదపు ఏలు, లేమి వల్ల కలిగే దుష్ప్రభావాలు 


134 (ప్రవక్త ప్రవచనం 


క Bybh 30 2, 


185. అస్మా బిస్తు ఉమైస్‌ ఓ ఉల్లేఖనంలో ఇలా అన్నారు, (ప్రవక్త సతీమణు ల్లో 
ఒకరిని మేము పెళి కూతురుగా చేసి దై వసందేశహరుల (సఅసం) వద్దకు 
పంపాము. మేము ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన ఓ గిన్నెలో 
పాలు తెచ్చి ముందు స్వయంగా తాను సేవించారు. ఆ తరువాత తన 
వధువుకు అందజేశారు. ఆవిడ “నాకు ఇప్పుడు ఆకలిగా లేదు అని పలుకగా 
ఆయన, “ఆకలినీ అబద్దాన్నీ ఒకే చోట చేర్చకు” అని సెలవిచ్చారు. 
(ఆల్‌ మోిజమున్ఫగీర్‌) 





పరిమితమయి ఉంటాయి. వాటి వల్ల పాపభరితమయిన, అపరాధ పూర ్వకమైన 
సమాజ వ్యవస్థ రూపొందదు. అయితే అదే ధన సంపదలు అధికమయినప్పుడు ఈ 
దుష్ట వ్యవస్థకు అఆమితమయిన ఊతం లభించి సభ్యతా సంస్కారాలు, నాగరికతా 
సంస్కృతులు ఆమూలాగ్రం సర్వనాశనమవుతాయి. 

183. ఈ వాదీసులో పేర్కొన్న విషయం సాధారణ విషయాల్లో లేక అవసరానికి 
తగిన స్వల్పమయిన, అప్రధానమయిన అనుకరణ కాదు. ఇలాంటి అనుకరణ 
అవసరం రీత్యా నిషిద్ధం కాదు. కాని మౌలికంగా వేషధారణ అయినా ప్రవర్తనలయినా 
ప్రీ పురుషుల మధ్య ఉన్న సహజమయిన వ్యత్యాసాన్ని రూపుమాపేవిగా ఉండరాదన్నదే 
దీని ఉద్దేశ్యం. 


184. దుర్వర్తనులకు సంబంధించిన అనేక గుణాలలో మాటకారితనం కూడా 
ఒకటి. రకరకాల భంగిమల్లో మాట్లాడటం, నోరు వంకర్లు |త్రిపు ్పతూ, మెడను విభిన్న 
కోణాల్లో పెడుతూ మాట్లాడటం, తన మాటను నమ్మింపజెయ్యడానికి వారు పడే 
పాట్టల్లోని భాగమే. సలాం వారు అబద్దాని ్న కూడా సత్యంలా ధ్వనింపజెయ్యగల 
నిష్ణాతులు. (ప్రళయ దినాన ప్రవక్త సవచర్యంలో సత్యవంతులు, నీతిమంతులే తప్ప 
మరెవరికీ చోటు లభించదు. నై తికతకు చోటివ్వని వీరు ఎలా స్థానం పొందగలరు? 
185. ఆకలినీ అబద్ధానీ ్‌ ఒకే + చోట చేర్చడమంటే ఆకలిగా ట్‌. ఇ మొగమాటంతో 


ఆకలిగా లేదని చెప ఏడం అని భావం. సాధారణంగా మిత్రులు, బంధువులు: భోజనవేళకు 
పిలిచినప్పుడు, ఆకలిగా ఉనా ఇం తినాలన్న కోరిక ఉన్నా కేవలం మొగమాటంతో 


దుర్గుణాలు 135 


“a rosa Wh n,n ౩ ల 
ss leit యట! Os OEY 522 Fle (lay) 


| 
“rw A 


స! క 53 hrm r DAM Rr In 
IT PUTIN FN క ఆ 
EYE) యు! GET: 


186. ఇబ్బు మస్‌ ఊద్‌ ఇలా ఉల్లేఖించారు: దెవ సందేశహరులు (సఅసం), 
“మీలో ఎవరినీ నేను కాలుపె కాలు వేసుకుని పాడుకుంటూ ఉండగానూ, 
బకరా సూరా పఠించడానికి వెనకాడగానూ చూడగోరడం లేదు” అని 
సెలవిచ్చారు. (అల్‌ మోిజమున A585) 


స్క ACE 
oles I Esa oss SS 
{ 
Cres bs 33) 


187. జాబిర్‌ ఉల్లేఖనం: దై వ పవక్త (సఅసం) ఉపదేశించారు: “(ఇంటిలో) 
పడక ఒకటి పురుషునికి, మరొకటి అతని భార్యకు, ఇంకొకటి అతిథి కోసం 
ఉంటుంది. నాల్గవది ఉంటే అది షైతాన్‌ కోసమే!” (ముస్తిం మిష్కాత 


చు! ఊచు! OS పైత Tend) 


Cal Fra 





ప్రస్తుతం ఆకలిగా లేదని బుకాయిస్తారు. పై ప్రవచనంలో ఇలాంటి మొగమాటపు 
అబద్దానే ఎ కూడదని బోధించడం జరిగింది. 


186. “చూడగోరడం లేదు అనంటే “ఇలా మీలో ఎవరూ (ప్రవర్తించరాదు" అన్న 
మందలింపుతో కూడుకున్న తాకీదు ఇమిడి ఉందన ఎ మాట. కేవలం సంగీతంలోను, 
ఆటపాటల్టోనూ నిమగ్నమై ఉండటం షైతాన్‌ చేష్ట. దీన్నిబట్టి అసలు రాగయుక్తంగా 
ఏదీ పాడరాదని ఆర్థం కాదు. ఉత్తమమయిన సాహిత్యం, నిర్మాణాత్మకమైన గేయాలు, 
కవితలు వీనుల విందుగా పాడటంలో తప్పు లేదు. అయితే అందులోనూ పూర్తిగా 
లీనమైపోయి అసలు ధార్మిక కార్యకలాపాలనే వదలుకునే పరిస్థితి ఏర్పడరాదు. 
స్వయంగా దివ్య ఖుర్‌ఆన్‌ని కృ్షర్ణపీయంగా పారాయణం చెయ్యడాన్ని దైవప్రవక్త 
ఎంతో మెచ్చుకునేవారు. నేటికీ అలా పఠించగలిగే కళాకారులు అనేక మందీ (పపంచ 
వ్యాప్తంగా ఉన్నారు. ఈ వాదీసులో బకరా సూరాను ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కార 
ణం బహుశా ఏమిటంటే, ఆ సూరాలో కాపట్య రోగానీ ్న దాని నివారణను సవిస్త రంగా 
చర్చించడం జరిగింది. పాటలు పాడుకుంటూ ఉండటం మూలంగా కాపట్య కాలు 
ష్యం అంటుకుంటుందన్న భావం మరో వాఠీసులో ఉంది. బకరా సూరా పఠనం, 


(11) 


136 (ప్రవక్త ప్రవచనం 


A న్‌ 2 >” > ప్‌ వాల ల్ల 
Sle ఉప క క gre Mn) 
eee సు ged Mec SME NE BE es 
slay పర! aly) జత SY TCO: 5 OG! త్త! 
ol టో! 
188. అమ్‌ బిన్‌ ఆస్‌(ర.అ) ఉల్లేఖనం (ప్రకారం ఓసారి దె వసందేశహరులు 
(సఅసం) సఅద్‌ (ర.అ) ఉంటున్న వైపుగా వెళ్ళారు. అప్పుడు ఆయన 
(సఅద్‌ ) వుజూ చేస్తున్నారు. ఆయన, “సఅద్‌, వృధా ఖర్చు చేస్తున్నావేమిటి?” 
అని అడిగారు. దానికి సఅద్‌, (ర.అ) “వుజూలోనూ వృధా ఖర్చు 
ఉంటుందా?” అని [పశ్నించగా దై వ్మపవక్త, “అవును, నీవు పారే నది ఒడ్డున 
కూర్చున్నా సరే” అని తాకీదు చేశారు. (అవ్మాట్‌, మిష్కాత్‌ం 


యాత tl ఈడు! AIOE Se ప్రో టూ(144) 
CWO Ee గ్ర పడదు Sl SVS రథ 


ధల అల్నాల 


189. అబూహురైరా (5. అ) ఉల్లేఖనంలో (ప్రవక్త మహనీయులు ఇలా 
(ప్రవచించారు: “తన ఇబజార్‌ ని అహంకారంతో నేల వరకు (వేళ్ళాడదీసి 
కట్టుకునేవాడిని అల్హాహ్‌ (ప్రళయదినాన చూడబోవడం లేదు.” (మిష్కాల్‌/ 





అధ్యయనంవల్ల అలాంటిచెడుగు దూరమవుతుందన్న ఉద్దేశ్యం ఈ హదీసులో 
ద్యోతకమవుతోంది. 


187. ఇంటిలో ఉండే పడకలు, ఫర్నిచర్‌, ఇత్యాది అవసర సామి అవసరం మేరకు 
ఉండాలి. కాని అలాకాక కేవలం డాబుసరి, డంబాచారం (ప్రకటించుకోవడానికి ఇంటి 
సామగ్రిని అమితంగా [పోగు చేసుకోవడం షైతాన్‌కు పియమయిన చర్య అన్న ధ్వని 
ఈ హదీసులో వినవస్తోంది. ఇది దై వానికి ఏ మాత్రం ఇష్టం కాని వై ఖరి. దుబారా ఖర్చు 
కూడా. పడకల సంఖ్యను, దానికి సంబంధించిన పరిమితిని తెలుపడం ఈ వాదీసు 
ఉద్దేశ్యం కాదు. విలాస జీవితం, దుబారా ఖర్చులు చేసే తత్వం ఇత్యాది చెడుగులను 
నివారించడమే దీని ఉద్దేశ్యము. 

188. “పారే నది ఒడ్డున ఉన్నా అన్న దానికి భావం, నది ఒడ్డున కూర్చుని వుజూ 
చేసినా తన అవసరం మేరకే జాగ్రత్తగా నీరు తీసుకుని వుజూ చెయ్యాలని భావం. అంటే 
దుబారా ఖర్చు చెయ్యడం, ఒకవేళ హానికరం కాకపోయినా అలాంటి చేష్టకు దూరంగా 


దుర్గుణాలు 137 


m0 అమర పదాని! వదు రర! పరక ల! (19) 
Ww ee 
యత త్యం అంటది ఇక [51 రర దక రతం 


wan SEE Mol) TOI ప త్రం 


190. అబ్బుల్లా బిన్‌ ఉమర్‌ (ర.అ) ఉల్లేఖనం (పకారం దై వసందేశహరులు 
(సఅసం) ఇలా (ప్రవచించారుః “ఎవరయితే బంగారు లేక వెండి పాతతో 
లేదా ఈ రెంటిలో ఏదయినా మి[శమమయి ఉన్న పాాతలో నీరు (తాగు 
తారో వారు వాస్తవానికి తమ కడుపులో నరకాగ్ని కణాలు వేసుకున్నట్టు.” 

(మిష్కాల్‌/ 


pd 


| బ్‌ 1 త్‌ ప్రీ pet AE వసే ద 
యుత Nel de ght రక లకల్తా ంపేతాగ4 
ఏకము ర కటు యేసు అభ డద రేక 


Serre: mee ప్ర్యహశయమ! రమా 
cde Beg - ds ల 


191. హృజత్‌ అనస్‌ (ర.అ) ఉల్లేఖించారు: (ప్రవక్త మహనీయులు ఒకసారి 
ఇలా బోధించారు, “మీలో ఎవరున్నూ బాధలు, కష్టాలు దాపురించినపుడు 
చావును కోరుకోరాదు. ఒకవేళ మరీ దుర్భరం, దుస్ఫహమయిన పరిస్థితి 
ఏర్పడితే, 'దేవా, నాకు జీవితం మేలు కలిగించే వరకు జీవించి ఉండనివ్వు. 
చావే నాకు మేలయినప్పుడు నాకు చావు నివ్వు” అని అర్టించవచ్చు. 
(బుఖారి, మిషా ల్‌) 
ఉండాలన దే దాని ఉద్దేశ్యం. నష్టకరం కాని వేళల్లో అబ్బిన దుర్గుణం నష్టకర 
సందర్భాల్లో ఇహపరాలకు హానికరంగా పరిణమించవచ్చు. అందువల్ల సతతం జా(గ్రత్తగా 
అవసరం మేరకు ఖర్చు చేసే అలవాటు కలిగి ఉండటం ముఖ్యం. “అతి సర్వ (త్రావర్హయేత్‌ 


అన్నట్టు (ప్రాపంచిక విషయాల్లో ఏ విధంగా నయితే పొదుపు పాటించడం అవసరమో 
ఆరాధనా వ్యవహారాల్గొనూ అతిగా (ప్రవర్తించడం పాపకారణం కాగలదు. 


189. “ఇబార్‌ అంటే పైజామా, లుంగీ, పంచె, ప్యాంటు ఇత్యాదివాటిల్లో ఏదయినా 


138 (పవక్ష (ప్రవచనం 


వ “అని అ టీ 


192. హజత్‌ అబూహురై రా(ర.అ) ఉల్లేఖనంలో (ప్రవక్త మహనీయులు 
ఇలా సెలవిచ్చారు: “మీలో ఎవరయినా కడుపులో అలజడి ఉన్నట్లు 
భావించి, వాయువు వెడలిందేమో అన్న అనుమానంతో శబ్దం వినకుండానే, 
వాసన చూడకుండానే మస్టిద్‌ (నమాజ్‌ )ని వదలి వెళ్ళనవసరం లేదు. 

(ముస్తిం, మిష్మా_ల్‌) 





కావచ్చు. అది చీలమండలను దాటి క్రింద ఊడుకుపొయ్యేలా ఉండటం పరిశుభ్రత 
రీత్యాను, సంస్కారం దృష్ట్యాను భావ్యమయిన విధానం కాదు. సాధారణంగా ఇలా 
కట్టుకునేవారు,, అవాంకారం, గర్వం కారణంగా ఇలా చేస్తారు. ఇస్టాం గర్వాన్ని, 
ప్రదర్శనా బుద్దిని ఏ మాత్రం సహించదు, ఏ విధంగానూ ఇష్టపడదు. అందువల్లనే 
గర్వాన్ని, తప తారా! ఎ (ప్రదర్శించే చేష్టలనన్నింటినీ నిషేదించింది. 


190. శ్రీమంతుల పోకడలను, అనవసరపు విలాస సామిని ఇస్లాం నిషెధించి 
ముస్రిం సమాజం వీటన్నింటికీ దూరంగా ఉండాలని కోరుతుంది. వాదీసులో కేవలం 
(త్రాగడాన్ని ప్రస్తావించడం జరిగింది. తిని త్రాగే పాత్రలన్నీ ఇక్కడ ఉద్దేశించబడ్డాయి. 


191. ఇస్లాంలో ఆత్మవాత్య అలా ఉంచి చావును కోరుకోవడం కూడా నిషిద్ధమే. 
కారణం ఏమిటంటే దైవమను[గ్రహించిన అసంఖ్యాకమయిన శుభవరాల్లో (బ్రతుకు 
కూడా ఓ వరప్రసాదమే. అలాంటి మహావరాన్ని అర్థాంతరంగా అంతం చెయ్యమని 
కోరుకోవడం వాస్తవానికి కృతఘ్నత అనిపించుకుంటుంది. అది ఎంతఘోరమయిన 
తప్పో తెలుస్తూనే ఉంది. 

192. కొందరికి అనుక్షణం అనుమానాలు ముసురుకుని పీడిస్తూ ఉంటాయి. ఇది 
కూడా అలాంటి ఓ పరిస్థితిని సూచించే వాదీసు. ఇందులో కేవలం అనుమానం 
కారణంగా నమాజ్‌ని భంగపరచడం భావ్యం కాదని, పూర్తి నమ్మకం కుదిరిన తరువాతే 
అలాంటి సమయాల్లో న్నిరయం తీసుకోవాలని బోధించడం జరిగింది. 


అ ss 


7. పరిశుద్ద బీవితం 


మయా య మట వ ప్రక ర్వ టా (44 


౫ 


లలత UL CL sO 
CEI రోలు! 


193. హృజత్‌ అబూహురై రా(ర.అ.) తెలిపారు, నేనొక సారి అబుల్‌ కాసిం 
(దైవప్రవక్త సఅసం) ఇలా ఉపదేశించగా విన్నాను. “మీలో ఎవరయితే 
ఉత్తమగుణగణాలు గలవారో వారే ఇనాం అనుసరణలోనూ ఉత్తములు. 
అయితే వారికి ధర్మావగాహన ఉండాలి.” (ఆల్‌ అదబుల్‌ మఫద్‌) 


Ay wos రురుడు త్రో ఈ గంగ 
య మ es వప > MYT YE Nek a Aas భో 


శు 


SNE ముడు eR eg ts WL 
(నలల ln HE సవర స్‌ 


194. హ(జత్‌ అబూ సయీద్‌ అనా ఎరి (ర.అ) ఉల్లేఖనం: (ప్రవక్త మహని 
యులు నమాజ్‌ కై నిలిచేటప్పుడు వరుసలు చక్కబరచడానికి మా భుజా 
లపై చెయ్యి వేసి “సరిగ్గా నిల్చోండి. వరుసల్లో భిన్నత్వాన్ని, విచ్చిన్నాన్ని 
సృష్టించకండి. అలా చేస్తే మీ ఆంతర్యాల్లోనూ చీలికలుత్సన్నమవుతాయి, 
మీలో మేధాసంపన్నులు నాకు చేరువయి నిలువాలి. ఆ తరువాత వారికి 
సామీప్యం గలవారు, ఆ తరువాత వారికి సామీప్యం గలవారు.” (ముస్తం) 





193. “అబుల్‌కాసిం' అన ్నది మహనీయ ముహమ్మద్‌ బిరుదు. ధార్మిక విషయాల్లో 
లోతు పాతుల అవగాహన, విజ్ఞానంతోపాటు వివేకం, విజ్ఞతలకు ఇస్లాం ఎంతో 
(ప్రాముఖ్యాన్నిచ్చింది. దానికి ఈ హదీసు ప్రత్యక్షనిదర్శనం. ధార్మిక వ్యక్తులు సాధారణంగా 
ఆధ్యాత్మిక చింతనలో ఎంత లోతెరిగిన వారయినా సాధారణ మానవీయ ప్రవర్తనల్లో 


140 (ప్రవక్త ప్రవచనం 


ముం రజత ర్‌ 06 రేడు రార (14) 


శ్ర; hea శో అర లయ ర రదర! ల) 
ము స ఆది UCIT ONES డు 
(ళో! ఆవిడ! 


195. హ్మజత్‌ అబ్బుల్లా బిన్‌ ఉమర్‌ (రల) ఉల్లేఖనం (పకారం, దెవ 
సందేశహరులు (సఅసం) ఓసారి నమాజ్‌, రోజూ, జకాత్‌, హజ్‌, ఉమా 
ఇత్యాది సత్కార్యాలన్నింటిని గురించి [ప్రస్తావిస్తూ “మనిషి వీటీనన్నింటినీ 
ఆచరిస్తాడు కాని [ప్రళయంనాడు అతనికి అతని బుద్దీజ్ఞానాల కనుగుణంగానే 
(పతిఫలం దక్కుతుంది.” (మిష్కాల్‌ 





నైతిక నడవడిలో, సభ్యతా సంస్కారాల్లో వారు సామాన్య మనుషులకన్నా అధమ 
రీతిలో మెలిగే ఉదాహరణలున్నాయి. అందుకే దానికి [ప్రాధాన్యతనిస్తూ నై తికతతో 
పాటు బుద్ధి కుశలత, ఆలోచనాపరత్వాలకు కూడా దైవప్రవక్త ప్రముఖ స్థానాన్ని 
చౌ రు. 

194. నమాజ్‌లో క్రమశిక్షణకు తొలిమెట్టుగా వరుసల్ని తిన్నగా ఉంచడం ముఖ్యం. 
నమాజ్‌ వాస్తవానికి ముస్టిముల జీవన వ్యవస్థకు (పతీక. నమాజ్‌లోని క్రమశిక్షణ, 
దై వాదేశాల పాలన, హే: నాయకుని అనుసరణలో సామూహిక వ్యవస్థ ఏర్పాటు, 
నిజానికీ ముస్టిముల సామూహిక జీవితానికి ఆధర్శం. ముస్తిములు సదా సంగరిత 
సామూహిక వ్యవస్థలోనే ఇమిడి ఉండాలన్నది దైవ ప్రబోధం. ఆ సామూహిక వ్యవస్థ 
ఎంతో [క్రమ శిక్షణగలదయి ఉండాలన్న అంశాని వ నమాజ్‌ ద్వారా నేర్పడం జరుగు 
తుంది. ఆ వ్యవస్థలో నాయకుని దగ్గరలో ఉండేవారు మేధావులు, బుద్ధికుశలత గల 
వారు, కార్య సీలురు, కర్తవ్యష హా. ద ఉండాలన్నది కూడా దై వాదేశమే. దాని 
కనుగుణంగానే దె దై వప్రవక్తఈ వాదీసులో బోధించారు. నమాజ్‌లో ఇమామ్‌ (నాయకుడు) 
వెనక వరూసలో *షఇమామ్‌కు సమీపాన ఉండేవారు ధర్మాదేశాల్లో బాగా ప్రవేశమున వారు, 
సమయస్ఫూర్తిగలవారు, బుద్ధికుశలురు అయినవారుంబే నమాజ్‌లో ఇమామ్‌కు సవా 
కారం లభిస్తుంది. వరుసల్లో అదే క్రమం ప్రకారం (క్రమేణ తరువాతి స్థాయివారు 
నిలువాలి. 


పరిశుద్ద జీవితం 141 


Aas set hes! 0: rN 
de: Bree అగడం |కృతధ bt; (తు! 


196. హ్మజత్‌ అబూ హురైరా (ర.అ) ఉల్లేఖనంలో దైవప్రవక్త ఇలా 
సెలవిచ్చారుః “విశ్వాసి ఒక బిలం నుండి రెండుసార్లు కాటుకు గురికాడు.” 
(బుఖారి, ముస్తిం, మిష్మా_ల్‌. ) 


తకు! ప ప్రయ రో JE ye Bf భగం 
టగ్‌ 5296 so x9 30% 
క 710 100- IVS 55550) YA 


197..హ్మజత్‌ అబూ సయీద్‌ ఖుది (ర.అ) ఓసారి దైవ సందేశహరులు 
ఇలా బోధించినట్లు ఉల్లేఖించారు: “సంయమనం గల వ్యక్తీవల్లనే పారపాట్లు 
కూడా జరుగుతాయి. అనుభవజ్ఞుడయిన వ్యక్తియే వివేచనాపరుడు కాగలడు.” 

(అహ్మద్‌, మిష్మా-ల్‌) 


195. ఆరాధనలు కేవలం లాంఛన్మప్రాయంగా చేసినట్లయితే అవి నెరవేరడం 
జరిగినా, ఆ ఆచరణకు తగిన ప్రతిఫలం ప్రళయం రోజున |(పాప్తమయినా వాస్తవంగా 
సరైన ధార్మిక స్ఫూర్తితో, అవగాహనతో చేసిన ఆరాధనల్గోనే వాటి మాధుర్యం, 
కమ్మదనం మనిషికి లభిస్తుంది. అప్పుడే మనిషి ఆరాధనల అసలు లక్ష్యాన్ని 
పొందగలుగుతాడు, దేవుని నిజభక్తులు ఆరాధనల్లో పొందే హాయి, శాంతి, సంతృప్తి 
అతనికి సం|పాప్తమవుతాయి. దీన్నే ఈ ఆయత్‌ కూడా ధృవపరుస్తుందిః “వారికి 
(దేవుని దాసులకు) వారి ప్రభువు ఆయత్‌లను జ్ఞాపకం చేసినప్పుడు వారు గుడ్డివారుగా, 
చెవిటివారుగా వాటిలో పడిపోరు.” అంటే ఆలోచించకుండా, కేవలం అంధానుసరణగా, 
మూఢంగా దేన్నీ అవలంబించరు. బుద్ధిని, వివేకాన్ని, వివేచనను వినియోగించి మరీ 
ప్రవర్తిస్తారు. పరలోకంలో ప్రతిఫలం కూడా వారి ఈ సచేతనాచరణ కనుగుణంగానే 
లభ్యమవుతుంది. 

196. అంబే దె దె వాన్ని, దైవప్రవక్తను విశ్వసించిన వ్యక్తి ఎంత వివేకవంతుడు, 
చతురుడు, సూక్ష్మ దృష్టి కలవాడయి ఉంటాడంటే ఒక్కసారెప్పుడయినా మోసపోయినా, 
మరోసారి ఎవరి వంచనకూ లోనవడు. ఇక్కడ మరో విషయాని ్న గుర్తుంచుకోవాలి. 
దేవుని నిజదాసుడు దై వభక్తి, దైవభీతి వల్ల సదా ధర్మసమ్మ తమయిన ఆదాయాన్నే 
కోరుకుంటాడు. అది ఎంత స్వల్పమయినా దానిపైనే సంతుష్ణుడయి ఉంటాడు. 


142 (ప్రవక్త (ప్రవచనం 


a he శీ! ల్‌ ౮6 రక డ్రా CED 
DISD 9 abi aghl Aas gs 


198. దై వపవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారని అబూ 
మాలిక్‌ అష్‌అరి (ర.అ) ఉల్లేఖించారు: “పరిశుద్దత, పవి తతలు ఇన్టామీయ 
విశ్వాసంలో సగభాగం.” (ముస్తివ్‌ మిష్కాల్‌ు 


(మంలో! వు. Ces Dbl ols - డ్రై! మారయ 
199. హ్మజత్‌ ఆయిషా (ర.అ) ఉల్లేఖించారు: దైవ సందేశహరులు 
(సఅసం) కుడిచెయ్యిని వుజూ చెయ్యడానికి, భోజనపానీయాలకు 
వినియోగించేవారు. ఎడమ చెయ్యిని “ఇస్తింజా' (మల మ్యూత పరిశుద్దత) 
తదితర పనుల్లో వాడేవారు. (అబూదావూద్‌, మిష్కాల్‌” 


దానికి భిన్నంగా అధర్మ సంపాదన రాసులు పడిఉన్నా కన్నెత్తి కూడా చూడడు. ఇతని 
ఈ వైఖరిని సాధారణంగా అవివేకంగా వర్ణిస్తారు ప్రజలు. ఈ కారణంగానే కొన్ని ఉల్లేఖ 
నాల్గో విశ్వాసిని “భోలా ఉత్తముడు" అ, ద్వంద్వ స్వభావి అయిన కపటిని “వంచ 
కుడు, నీచుడు' అని ప్రస్తావించడం జరిగింది. ఇలాంటి భావాన్నే మరో ఉల్లేఖనంలో నూ 
సూచించడం జరిగిందిః “నిస్సందేహంగా స్వర్గవాసులు సాదా సీదా మనుషులు.” 


197. పొరపాట్లు చేసినా నిలకడతో సంయమనంతో ముందుకు సాగడం గొప్ప 
విషయమే. అలాగే అనుభవంతో కూడుకున్న వివేచన ఉండటం కూడా గొప్ప 
విషయమే. 


198. ఇస్టాం ఓ పరిపూర్ణ జీవన విధానం. ఇందులో భౌతిక, ఆధ్యాత్మిక ఉభయ 
విషయాలూ ఎంతో సుందరంగా సమ్మిడశ్రమమై జీవితంలో సమన్వయాన్నీ, 
సమతూకాన్నీ, సమ(గతను ప్రసాదిస్తాయి. కేవలం నైతిక ఆధ్యాత్మిక పవిత్రతలనే 
బోధించక వాటితో పాటు బావ్యా పరిశుభతను, పరిశుద్ధతను, సభ్యతను, సంస్కారాన్ని 
కూడా ప్రబోధిస్తుంది. అందువల్లనే ధార్మిక విశ్వాసంలో సగ భాగం పరిశుద్దత, 
పరిశు[భతలని పేర్కొనడం జరిగింది. 


199. కుడి చెయ్యి (ప్రాధాన్యతను చాటిచెప్పే మరికొన్ని వాదీసులూ ఉన్నాయి. 
మంచి పనులను కుడి చెయ్యితో చెయ్యడంతోపాటు కుడి వైపుగానే పని 


పరిశుద్ద జీవితం 143 


శ కాం. అజ dG OE A dhe: ల 


Cad 


wae [రయ ఇదద హవ ట్రుడ కమం 


తలో 


తా 5 అ దం టో! 0 


200. అబ్బుల్లా బిన్‌ మగప ఎర్‌ ఉల్లేఖనం (ప్రకారం దై వపవక్త (సఅసం) 
ఇలా సెలవిచ్చారు: స్నానాల చోట మూత విసర్దన చెయ్యడం, తరువాత 
అక్కడే స్నానం చెయ్యడం, వుజూ చెయ్యడం ఎన్నడూ జరగరాదు. 


దయం టు! IRENE Ge WEEE) 
AES Gig ST dst Asp 4.6 


: 2 mw 
(అ సడల. AS DOE OES IIE 
(ros) 


201. అబూ మూసా (ర.అ.) ఉల్లేఖించారు: ఒక రోజున నేను దైవప్రవక్త 
(సఅసం) వెంట ఉన్నాను. ఆయనకు మూత విసర్హన అవసరం కలిగింది. 
అప్పుడాయన ఓ గోడ చాటుగా మెత్తటి నేలను చూసి అక్కడ కూర్చొని 
తన అవసరం తీర్చుకున్నారు. ఆ తరువాత “మీలో ఎవరయినా మూత 
విసర్జన చెయ్యదలచినప్పుడు మెత్తటి నేలను వెదికి మరీ చెయ్యాలి” అని 
బోధించారు... (అబూదావూద్‌, మిష్మా_ల్‌) 


(ప్రారంభించాలన్న బోధన కూడా మనకు లభిస్తుంది. పరిశుభ్రతకై పరిశుద్ధతకై 
ఎడమ చెయ్యిని వినియోగించడానికి ఈ హదీసులో ఉపదేశించడం జరిగింది. ముక్కు 
చీదడం మొదలుగా పారిశుద్ధ్య కార్యకలాపాలన్నీ ఎడమ చేతితోనే చెయ్యాలన్న 
బోధన స్పష్టంగా ఉంది. 


200. సాధారణంగా ఈ నియమాన్ని చాలా మంది పాటించరు. మూత్రం 
అపరిశుద్ధమయింది. స్నానం చేసే చోటనే మూత్రం పోసినట్లయితే స్నానం చేసే 
టపు ్పడు అపరిశుద్ధ పదార్ధం పై పడ్డ నీటి తుంపర తిరిగి శరీరంపై పడే (పమాదముంటుంది. 
అందువల్ల మూత్రం పాసి. చోటు వేరుగా ఉండాలి. స్నానాల చోటు, వుజూ చేసే 
చోటు వేరుగా ఉండాలి. స్నానాలు, వుజూ చేసే చోట మూత్రం పొయ్యరాదు. 
లేకపోతే శారీరక పారిశుద్ధ్యం అనుమానాస్పదమయి పోతుంది. 


144 (ప్రవక్త ప్రవచనం 


t “4 Yn 


Te PID dee శ్‌ పయిట 
ర యడ యక మటు! ఆహా! ప్రం ర Laser) 
వం. WEEN GEN 9 tet 06 6 
Po లో 8లో! ఆాటడా! 


202. హజత్‌ ఉమర్‌ (ర.అ) ఉల్లేఖించారు: నేనొకసారి నిలబడి మూత 
విసర్జన చేస్తూ ఉండగా దైవప్రవక్త గమనించారు, అప్పుడు నాతో, “ఉమర్‌ 
నిలబడి మరెన్నడూ మూతం చెయ్యకు” అని చెప్పారు. ఆ తరువాత: 
మరెప్పుడూ నేను నిలబడి మూ! త విసర్దన చెయ్యలేదు. (తిర్మిజి మిష్మాల్‌) 
GAs యహ de i O06 661 సప్త ir. 


ర్త 
? 


మప పవరు AEN Jay HEISE 
5 హ్‌ అహ తడక తష టం 30 5 


cs 


Me BI DT BE lolol) BaF రమ యైమట్తేరో( 


203. హ్మజత్‌ అబూ హురైరా (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం దైవప్రవక్త 
(సఅసం) ఇలా ఉపదేశించారు: “ఓ తండి తన సంతానం పట్ల ఎంత 
వాత్సల్యం కలిగి ఉంటాడో నేను మీ పట్ట అంతే హితెషిని. అందువల్లనే 
నేను మీకు (పతి చిన్న విషయాన్నీ) బోధిస్తుంటాను. మీలో ఎవరయినా 
తన సహజ అవసరాల పరిపూర్తికై వెళ్ళినప్పుడు కిబ్బా (కాబాభిముఖం) 
వె పునకు తిరిగి గాని దానికి వీపు చూపుతూగాని కూచోరాదు.” ఇంకా 
ఆయన, మూడు రాళ్ళతో పరిశుద్దత పాటించమని, ఎండిన పెంటను 
ఎముకను పరిశుద్ధతకె వాడరాదని, పరిపద్దతకై కుడి చేతిని వినియోగించరాదని . 
కూడా తకేదు చేశారు. (ఇబ్బుమాజ, మిష్మా_ల్‌) 





201. ఆకాలంలో నేటిలా స్నానాల గదులు, మూత శాలలూ ఉండేవి కావు. నేటికీ 

మన పల్లె పాంతాల్లో [గ్రామాల్లో జనం “ఒరె గడ్డకు, “కాలువ గట్లు”కు “బయలు 
రా స్వర య ళు 

(బదేశా'నికీ వెడుతుంటారు. ఈ వాదీసులో దైవ సందేశవారులు (సఅసం) మనకు 

కొన్ని విధానాలు నేర్చారుః (1 ఏదయినా చాటు ప్రదేశంలో మూత్ర విసర్జనకై నా, 


పరిశుద్ద జీవితం 145 


Metis! de Bids En a EUSA ES (ల 


4 
న ౮ స్ట అని ఆ Ghai mid 

| rae ఉహ రు తీస సం (మ! gos fe ay yey 
ss 2 

ART a 


204. హ్మజత్‌ ఆయిషా ఉల్లేఖించారు, నేను [ప్రవక్త మహనీయులు ఇలా 
సెలవియ్యగా విన్నాను: “భోజనం సిద్దంగా 'ముందుకు వచ్చినట్లయితే 
అప్పుడు నమాజ్‌ లేదు. అలాగే మల మూ[తాల ఆవశ్యకత కలిగినప్పుడు 
కూడా నమాజ్‌ లేదు” (ముస్త్రీమ్‌, మిష్కాత్‌ా 


మల విసర్దనకై నా కూచోవాలి. (2) గట్టి నేలపై మూత్రం పాయ్యరాదు. దాని తుంపర 


తిరిగి మన శరీరంపై పడే ప్రమాదముంటుంది. మెత్తటి మట్టే, ఇసుక నేల చూసి మరీ 
కూచోవారి. 


202 సర్వ సాధారణంగా కూచొనే మూత విసర్దన చెయ్యాలి. ఏదయినా 
గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడితే నిలబడి చెయ్యవచ్చు కాని అప్పుడు కూడా 
మూపు తుంపర 'ఒంటిపై = బట్టలపై పడకుండా, అంతా అశుద్ధ్రమవకుండా 
జా(గత్తపడాలి. సామాన్య పరిస్టేతుల్లో కూచొని చెయ్యడమే సరయిన “పద్ధతి. 


203. చిన్న చిన్న విషయాలు కూడా, తల్లిదండ్రులు బిడ్డలకు నేర్చే విధంగా ' 
దైవప్రవక్త మనకు బోధించారు. ఆయన చేసిన ఈ మహోపకారానికి మానవాళి 
ఆయనకు ఎంతయినా రుణపడి ఉందని చెప్పవచ్చు. ఈ వాదీసు ద్వారా తెలిసిన 
కొని న్‌ ముఖ్య విషయాలు; 


(1). కిబ్బా వైపునకుగాని ఆ వైపునకు వీపు (తిప్పిగాని మల మూత విసర్జన చెయ్య 
రాదన్న ఈ కో కేవలం బయలు (ప్రదేశాలకు, అడవి, ఎడారులకే వర్తిస్తుందని, జన 
వాసాల్లో దాన్ని పాటించడం మంచిదే కాని ఒకవేళ పాటించడానికి వీలుపడకపోతే 
తప్పులేదు. 


(2) _ఇస్తింజా (పారిశుద్ధ్యం) మూడు రకాలుగా చేసుకోవచ్చు. (అ) మూడు రాళ్ళు, 
లేక మట్టి పెడ్డలు ఉపయోగించడం (ఆ) నీటిని వాడడం (ఇ)ఈ రెండు విధానాలనూ 
వాడడం. అంటే ముందు మట్టి పెడ్డలతో సుభ్రం చేసి తరువాత నీటితో కడుక్కోవడం. 


204. ఈ వాదీసులో రెండు సందర్భాల్టో నమాజ్‌పై వేరే విషయాలకు (ప్రాధాన్యం 
ఇవ్వడం జరిగింది. (1) ఆకలిగా ఉన్నప్పుడు భోజనం సిద్ధమయి ఉన్నట్లయితే 
ముందు "భోజనం చేసి ఆ తరువాత ఏకాగ్రతతో, నిశ్చల వృదయంతో నమాజ్‌ 


146 (ప్రవక్త (ప్రవచనం 


iss మటు! ie ht పర OEE Er.) 


dodloly O15 GNI IAG EN el 
అటా 


205. “మూడు అభిశాపపు (పదేశాల్లో మలమ్మూతాలు చెయ్యకుండా 
జ్యాగత్తపడండి: (1) నదీ కాలువల, రేవు వద్ద, (2) వచ్చిపాయ్యే దారుల 
వెంట, (3 నీడ గల చోటి” అని డెవ సందేశహరులు (సఅసం) బోదించి 
నట్లు హజత్‌ ముఆజ్‌ ఉల్లేఖించారు. (అబూదావూద్‌, మిష్కాత్‌ 
ra em PR 2D 
eis! de is] 3 120 ప్ర! మై! టాకో ల్లా రు భూ 

ise లలో 24d ACNE as, 
Str Sls Cl gE gE , Cb Ee యగ 
leit Hoobs EE 

alas owes 


206. ముఆవియా బిన్‌ కుర తన తండి ద్వారా పర్మిగహి ంచి ఉల్లేఖించారు, 
“దైవ (ప్రవక్త “రెండు చెట్టు మొక్కలు — తెల్లుర్లిపాయలు, ఉల్లిగడ్డలు - 
తినడాన్ని వారించారు. ఆయన ఇలా సెలవిచ్చారు, “వీటిని తిన్న వారు మా 
మస్ట్రిదుల వద్దకు రాకూడదు.” ఆయన ఇంకా ఇలా అన్నారు: “వాటిని 
తినడం అనివార్యమే అయితే ఫండి వాటి దుర్వాసనను పార్మదోలాలి.” 
(ఆబూదావూట్‌, మిష్కాల్‌. ) 
చెయ్యాలి. అయితే ఒకవేళ అంతగా ఆకలి లేనప్పుడు, ముందు నమాజ్‌ చేసుకోవడమే 
ఉత్తమం. (2) సహజ ఆవశ్యకతలయిన మల మూశత్రాలను ఆపుకుని నమాజ్‌ 
చెయ్యడం ఎట్టి పరిస్థితిలోనూ తగదు. ముందు ఆ అవసరాలను తీర్చుకుని మరీ 
నమాజ్‌ చేసుకోవాలి. 
205. “అభిశాపపు ప్రదేశాలు, అంటే ఈ మూడు ప్రదేశాల్లో మలమూత్రాల విసర్ణన 


వల్ల మనిషి దైవ సన్నిధిలో అభిశాపానికీ గురవుతాడని అర్థం. కాలువలూ నదుల 
రేవులకు నీక కోసం వచ్చిపోయే జనానికి ఇబ్బంది కలుగుతుంది. అలాగే సాధారణ 


పరిశుద్ద జీవితం 147 


జ్‌ 


మరం తద వ ఉప రక్ష ప్ర క ఈ. 0 

జర్ర రరు ఆమ ఢమ రల ఈఈ సవ టపు। ్వక 
ag రయ GbR Bs pl asa! de 
ETT 


యై 


207. ఉమర్‌ బిన్‌ అబీ సల్మా (ర.అ) ఇలా ఉల్లేఖించారు: “నేను శిక్షణ, 
పోషణలకై బాల్యంలో దై వ ప్రవక్త (సఅసం) వద్ద ఉండేవాళ్లి. భోంచే సేటప్పుడు 
నా చెయ్యి కంచం అంతటా తిరగాడేది. ఆయన (సఅసం) నాకు ఇలా 
బోధించారు, “బిస్మిల్లా పఠించు, కుడి చేత్తో తిను, నీకు సమీపాన ఉన్న 
భాగం నుండి తిను.” (బుఖారి, ముస్త్రీమ్‌, మిష్మాల్‌) 





రాకపోకల బాటలు, రోడ్డుల పై వచ్చి పాయ్యేవారికీ ఇబ్బందికరమే. నీడగల స్థలాల్స్‌ నయితే 

ఎండల్ని, వర్షాన్ని తప్పించుకునేందుకు నీడన నిలబడేవారికి ఇబ్బంది అవుతుందన్న 
విషయం తెలుస్తూనే ఉంది. ఈ ఆదేశంలో రెండు అంశాలు అంతర్హీనమై ఉన్నాయి. 
ఒకటి, అసభ్యకరమయిన, కుసంస్కారపు చేష్టను మనిషిలోని పారిశుద్ధ్యపు సహజ 
భావం అసహించుకుంటుంది. రెండు, సాధారణ జనం వచి ఎపాయ్యే (పదేశాల్లొ 
మలమూత విసర్జన సిగ్గులేనితనానికీ, అత్యంత స్వార్థపరతతా నికీ నిదర్శనం. వీటికి 
దూరంగా మెలగాలి. 


206. పరిశుద్ధత, సభ్యతా సంస్కారాలకు, సామూహిక మర్యాదలకు ఇస్టామ్‌లో ఎంత 
(ప్రాముఖ్యం ఉందంటే, సాధారణంగా అసవ్యామయిన వాసనలు వెదజల్లే పదార్థాలు 
భుజించి మస్టిదుల్లో ప్రవేశించడాన్ని నిషేధించడం జరిగింది. దీని ద్వారా రెండు 
విషయాలు ద్యోతకమవుతున్నాయిః ఒకటి, ఏ పదార్థాల వల్లనయితే అసవ్యాకరమయిన 
వాసనలు పుడతాయో అలాంటివాటిని తినడంగాని, వాడడంగాని చెయ్యరాదు. రెండు, 
సభలూ సమావేశాల్లో, సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు పై విషయంలో 
తమ తోటివారిని కూడా గమనించి మరీ మసలుకోవాలి. 


207. ఉమర్‌ బిన్‌ అబీ సల్మా దైవ ప్రవక్త సతీమణి (విశ్వాసుల మాతృమూర్తి వత్‌ 
ఉమ్మె సల్మా)కి తన మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం. దైవ ప్రవక్త అతన్ని తన 
సంతానం మాదిరిగానే పెంచి శిక్షణ గరిపేవారు. కంచం మొత్తాన్ని కెలుకుతూ తినే 
అలవాటు చాలా మందికి ఉంటుంది. అలాంటి అలవాటే బవుశా ఉమర్‌ బిన్‌ అబీ 
సల్మాకు ఉండి ఉంటుంది. అందువల్లనే “నీకు సమీపాన ఉన్న భాగం' అంటే కంచంలో 


148 (ప్రవక్త ప్రవచనం 


సహ యు de tice WUE డ్‌ ల గ౧) 
cle gy ల. సడ) ౮! 


208. హజత్‌ అబూ హురైరా (ర.అ) ఉల్లేఖనం: “దై వ |పవక్త (సఅసం) 
భోజనంలో ఎన్నడూ తప్పుపట్టులేదు. ఆకలి కలిగి ఇష్టమయితే తినేవారు 


ఇష్టపడకపోతే మానేసేవారు.” (బుఖారి, ముస్తీమ్‌, మిష్కాల్‌ 
రీడర్‌ రో లో యకలో రహరూ (౧-4) 


రడచక్సు లోక parade 


న్‌ 


బు! చేయడు యు ప్రక! 


త్త. లా 


వ 42 pw ట్‌ 
VG AG; RY? ANT 


COE 2S (డట MA 


b Aa నగ మ్రాళ్ల 


స స 


91వ 


209. వహీ బిన్‌ హర్చ్‌ తన తండి చెప్పగా ఆయనేమో (వహ్నీ) తాత 
(ప్రస్తావించగా (విని) ఉల్లేఖించారుః “సహచరులు ఓసారి దైవ సందేశహరులు 
(సఅసం)తో “మేము భోంచేసినా తృప్తి కలగదు” అని విన న్నవించుకునా ఎరు. 

దానికి దైవ (ప్రవక్త (సఅసం) ఇలా అడిగారు, “మిరు వేర్వేరుగా భోంచేస్తా 
'రేమో కదు.” సమాధానంగా సహచరులు, అవునని ఒప్పుకున్నారు. అప్పుడు 
ఆయన, “అందరూ కలసి భోంచెయ్యండి. అల్లాహ్‌ నామం (ప్రస్తావించి 
మరీ భోంచెయ్యండి. మీ అన్నపానీయాల్లో శుభం చేకూరుతుంది” అని 
(ప్రబోధించారు. (అబూదావూద్‌, మిష్మా_ల్‌) 





నీ ఎదుట ఉన్న అంచు దగ్గరి నుండి భోంచెయ్యమని, కంచం మొత్తం కెలకవద్దని 
నేర్పారు. స్టూలంగా చూస్తే ఇది అతి సాధారణమయిన విషయం. అయినప్పటికి 
మ. (సఅసం) అతనికి హితవు గరిపి భోజన మర్యాదలు నేర్పారు. దీనివల్ల 
'సేదేమిటంటే, తలభ్రిదండ్రులు, సంరక్షకులు పిల్లల పెంపకంలో. అతి సాధారణ 
యాల పట్ల కూడా జాగ్రత్త వహించి వారి శిక్షణలో (శ్రద్దచూపవలసి ఉంటుంది. 
208. చాలా మంది తినడానికే [బతుకుతుంటారు. కాని వాస్తవానికి బ్రతకడానికి 
మటుకే తినాలి. బ్రతుకు భోజనం కన్నా ఉన్నతమయిన లక్ష్యాలకై వినియోగమవ్వాలి. 
ఉన్నత ఆశయం గల వ్యక్తి భోజనంలాంటి అనుదిన విషయాల్లో తప్పులుపడుతూ, 


పరిశుద్ద జీవితం 149 


al య 7 1.5 (ల్‌ సే LD లె స్ట న్‌ా 
వేడు 3 AANA ICU రక 42 జడల లో (ri 
న్‌ cal 2 తలో 
SOG AD భయ BI SUE 
HE St SA ols) 


210. హజత్‌ అబూ హురైరా ఉల్లేఖనం (పకారం (ప్రవక్త మహనీయులు 
ఇలా ఉపదేశించారు: “ఎవరి చెయ్యికయినా (భోంచెయ్యడం వల్లజిడ్డుఅంటు 
కుని ఉండగా అతను దాన్ని కడుక్కోకుండా పడుకుంటే, ఆపైన అతనికి 
ఏమైనా హానికలిగితే అతను తన్నుతాను నిందించుకోవాలి.”(తిర్మి జి మిష్కాల్‌/ 


లో 
ఆలీ 


డ్రి! సదయ eld C4 es ఈ ల్లా రేపేటా (౮౫1) 
సరం 


x 
రన టయ ఉడి కక ద యయ! రేక 
Corre ITD 


211. యాలై బిన్‌ మమ్‌లన్‌ ఓ ఉల్లేఖనంలో ఇలా తెలిపారు, తాను 

హ[జత్‌ ఉమ్మె సల్మాని [ప్రవక్త మహనీయుల పారాయణం గురించి అడగ్గా 

ఆమె ఒక్కో అక్షరం స్పష్టంగా ఉచ్చరిస్తూ పారాయణం చేసి చూపారు. 
(తిర్మిజ్సి మిష్కాల్‌ 





మాటిమాటికీ తన ఇంటివారిని మందలిస్తూ వారితో తగువుపడుతూ సమయం, శక్తి, 
సామర్థ్యాలు వృధా చెయ్యడు. ఏ గొప్ప ఆశయం లేకుండా తినడానికే '|బతికేవారి 
వ్యాపకం ఇదంతా. 

209. విడివిడిగా, ఎవరికివారు భోంచెయ్యడం తప్పు అనీ, అది షరీఆత్‌ (ప్రకారం 
అనుమతించదగ్గ విషయంకాదని, దీనికి అర్థం ఎంత మాత్రం కాదు. అయితే ఇది 
అందరూ కలసి భోంచెయ్యడం వల్ల శుభలాభాలు కలుగుతాయని తెలుపుతోంది. 
సామూహిక భోజనాల్లో పాల్గొన వారి నిత్యానుభవమే ఈ విషయం. 

ఇక్కడ మరో విషయం కూడా మరువరాదు. భోజన విషయంలోనూ సామూహిక 
తత్వాన్ని పాటిస్తే దాని స|ద్ర్రభావం ఇలా ముందుకు వస్తుంది కదా, అసలు మొత్తం 
జీవితంలో సామూహిక తత్వం క్రియాశీలపాత్ర వహిస్తే దాని సద్పలితాలు ఎంత 
ఉత్తమంగా సుదీర్ణంగా కలుగుతాయో ఊహీంచనలవి కాదు. 


150 (ప్రవక్త (ప్రవచనం 


భయ. పకల ౦క లకేడ డేర్‌ భట (౧ 


త్‌ 
చ TER లో 


న. rere రా రో వయ 


212. హృజత్‌ అబూ హురైరా ఉల్లేఖనం (ప్రకారం దైవ సందేశహరులు 
(సఅసం) ఇలా (ప్రవచించారు: “దివ్య ఖుర్‌ ఆన్‌ ని మధుర కంఠంతో 
పఠించనివారు మనలోనివారు కారు.” (బుఖారి, మిష్కాల్‌) 


AEs tea dds (వర రక ట్రూ (|| 
మం ప స లల. 
(యజమ ల్కోన రలు యస 
213. హ్మజత్‌ ఆయిషా ఇలా ఉల్లేఖించారు, “దై వ సందేశహరులు (సఅసం) 
మీలా ఇలా (వేగంగా) మాట్లాడేవారుకారు. ఆయన మాటాడితే ఎవరయినా 


మాటల్ని లెక్క పెట్టగోరితే లెక్కబెట్టుకోవచ్చు. ఆ విధంగా నెమ్మదిగా 
మాట్లాడేవారాయన.” (ముత్తఫకున్‌ అల్రావా మిష్మా-ల్‌) 





210. అజాగ్రత్త వల్ల భోంచేసి, చెయ్యి పరిశుభ్రంగా కడుక్కోకుండా నిర్హక్ష్యం వహిస్తే 
(క్రిమికీటకాల వల్ల కీడు కలగవచ్చు. ఆ అజాగ్రత్తకు తన్ను తాను నిందించుకోవడం 
తప్ప మనిషి చెయ్యగలిగేదేముంది? అలాంటి దురవస్థ రాకుండా జాగ్రత్తపడటం 
ఉత్తమం. 


211. పారాయణం అంటే దివ్య ఖుర్‌ఆన్‌ పారాయణం అని అర్ధం చేసుకోవాలి. ఈ 
హదీసునుబట్టి దైవ (ప్రవక్త దివ్య ఖుర్‌ఆన్‌ని నిలకడతో స్పష్టమయిన ఉచ్చారణలో 
వుందాగా పరించేవారని తొందరపాటుతోగాని, చేగంగాగాని పఠించేవారుకారని 
ద్యోతకమవుతోంది. ప్రవక్త సంప్రదాయాన్ని అనుసరించగోరేవారికి ఇది ఎంతయినా 
ఆత్మపరిశీలన చేసుకునే వీలు కల్పిస్తుంది. 


212. మనిషికి సరళంగా, మధురంగా, వినసాంపుగా పఠించడం సులభసాధ్యమయితే 
అలానే పఠించాలి. అలా వీలుపడకపోతే కష్టపడి రానిపోని లాలిత్యం కోసం క షి చేసీ 
పఠించడం అభిలషణీయం కాదు. ఇది అల్లోహకు కూడా ఇష్టం కాదు. పోతే, రాగ 
యుక్తంగా పాడేందుకు కృషి చేసి కర్షకళోరంగా పఠించడం కూడా తప్పు. సాదాసీదాగా 
సరయిన ఉచ్చారణతో పరిస్తే చాలు. 


పరిశుద్ధ జీవితం 151 


ర! 
శ Frm 


Cl) Gas fad, యం యద ఈరడుయారథను 
గరలింవీ! లలో! తమీ[ ls 


నో ys Arh వం పీ తయ భే శా 
డృషదయజు తట 2౮వ Vtg! (rir) 
ఓ 


214. హ్మజత్‌ అనస్‌ (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం (పవక్త మహనీయుని 
(సఅసం) నోట ఎన్నడూ దుర్భాషలు, ఎత్తిపాడుపులు, దూషణలు 
వెలువడలేదు. కోపం వస్తే ఆయన, “అతనికేమైంది?”, “అతని మాడు 
మట్టిలో గలువ” అని పలికేవారు. (బుఖారి మిష్కాత్‌) 
ప్ల ట్రావ ర్రైజ (్ర1ద) 
Ags 92965 ఓట స 0 ౮ 
MEN El) 
215. హజత్‌ జాబిర్‌ బిన్‌ అబ్దుల్లా ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఓ సంస్కారంలేని వ్యక్తిని చూసి, “మీలో కొందరు తమ రూపాన్ని 
వికారంగా ఎందుకు తయారు చేసుకుంటారు?” అని అంటూ జుత్తును కత్తి 
రించుకోమని తన చెయ్యితో తల జుత్తు వైపు సంజ్ఞ చేశారు. 
(ఆల్‌ మో'జమున్స)గీర్‌ 
213. కొందరికి త్వరత్వరగా మాట్లాడటం అలవాటయి ఉంటుంది. ఒక్కోసారి 
వినేవారికి ఆ మాట అర్థం చేసుకోవడమే కష్టమయిపోతుంది. ముఖ్యంగా ప్రజా 


కార్యకలాపాల్లో నిమగ్నులై ఉండేవారు నెమ్మదిగా నిలకడగా మాట్టాడటం నేర్చుకోవాలి. 
అది దైవప్రవక్త సంప్రదాయం అన్న భావంతో మాట్లాడితే పుణ్యప్రదం కూడా. 

214. కోపం వచ్చినప్పుడు మనిషి తన్నుతాను అదుపులో ఉంచుకోలేడు. చాలా 
సౌమ్యంగా కనిపించేవారు సయితం ఆవేశంలో అవధులు దాటడం మన నిత్యానుభవమే. 
పోతే మనలో చాలా మంది తిట్లను, ఎత్తిపాడుపుల్ని, నిందల్ని ఊతపదాలుగా 
వాడుతుంటారు. ఈ హదీసు మననందరినీ మననోటీ అదుపును గురించి హెచ్చరిస్తోంది. 


215. జుత్తుకు తెల సంస్కారంతోబాటు మనిషి పరిశుభ్రంగా సంస్కారవంతంగా 
అగుపించాలని అనేక పర్యాయాలు ప్రవక్త మహనీయులు బోధించారు. అలాంటి 
బోధనల్లో ఒకటి ఈ వాదీసులో ఉదావారించబడింది. తలపై జుత్తు ఉన్నప్పుడు దానికి 


(12) 


152 (పవక్త (ప్రవచనం 
BG PE Ve PITA “2 > db నా _ 
మప! ELD టల EA Ant gs os (౧) 
ల శ నం స ఎ శో డు 
bE ద్రం టు. AGG చయయ! రయి! Jr CEE 
(క ISIC 


216. అబ్బల్లావ్‌ బిన్‌ హారిస్‌ ఓ ఉల్లేఖనంలో, “నేను దైవ (పవక్త (సఅసం) 
కన్నా అధికంగా చిరునవ్వులు చిందించేవారినెవ్వరినీ చూడలేదు.” అని 
అన్నారు. (తిర్మిజీ మిష్కాల్‌/ 


fam తో 


తో న “yr Es wm Gio gs st 
యాతా సజయ! కన! ద్రుత EF ధో (14) 


త్‌ 


| 
Ca TI 


Pa ఖ్‌ ల an అ Was జ be >= 
O¥ Gls SIENA ae 
Abt పయో) 


217. హ్మజత్‌ ఆయిషా (రజిఅన్‌ ) ఓ ఉల్లేఖనంలో ఇలా అన్నారు, “నేను 
దైవ సందేశహరుల్ని ఎన్నడూ, కొండ నాలుక కనబడేలా విరగబడి 
నవ్వుతూ ఉండగా చూడలేదు. ఆయన సదా కేవలం చిరునవ్వు నవ్వేవారు.” 

(బుఖారి - మిష్మా-ల్‌) 





తగిన మర్యాదలు సయితం పాటించడం నాగరికతా లక్షాం అని (ప్రవక్త బోధనకు 
సారాంశం. 


216. ప్రవక్త మవానీయుల తత్వంలో అటుపష్కత్వమూ లేదు, ఇటు మాటిమాటికీ 
పగలబడి నవ్వడమూ లేదు. ఈ రెండు అతివాదాల మధ్య ఆయన సదా సంతులిత 
విధానాన్ని అవలంబించి నగుమోముతో దర్శనమిచ్చేవారు. నగుమోముతో పలకరించడం 
కూడా పుణ్య కార్యమని బోధించారు. మూతి ముడుచుకు కూర్చోవడం భృకుటి పై 
నిత్యం ముడులు వేసుకుని కనపడటం ఆయన ఇష్టపడేవారు కాదు. 


217. ఇంతకు ముందు వాదీసును ఈ వాదీసు విశదీకరిస్తుంది. సదా నగుమోముతో 
పలకరించడం ఎంత ఉత్తమమైన పద్దతో అలాగే విరగబడి నవ్వడం, అదీ అసభ్యంగా 
నవ్వడం అంతే కుసంస్కారానికి చివ్నాం. మరీ అధికంగా నవ్వే సందర్భం వచ్చినా 
దవడలు కూడా కనబడేలా దైవ ప్రవక్త నవ్వేవారని, అప్పుడు పగలబడి, పొట్టు 
చెక్కలయ్యేలా నవ్వడం అనేది జరిగేది కాదని ఇంకా కొన్ని హదీసులు తెలుపుతున్నాయి. 
ఇదే మనకు ఆదర్శ్మప్రాయమైన పద్ధతి. 


పరిశుద్ద జీవితం 153 


త్‌ 
న క pi ల 


EEOC రక కూడ ఫ్లు లో (14 


ల బ్లో అ ్ద ళు ఎ ల లో ఆల్‌ శర డి వాసల ఖు నల 
136 డర ఉదర వట బంగ ఈయ 

Gant ల్లో టు న ల 523 os wr యు 
(టాక కం. ble) BIO SE at రః ఉక ఓటే 


218. హృజత్‌ అబూ హురైరా (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త 
మహనీయులు ఇలా సెలవిచ్చారు: “పయాణం, యాతనలో ఓ భాగం, 
అది మిమ్మల్ని .అన్నపానీయాలకు, విశ్రాంతికి దూరం చేస్తుంది. మీలో 
ఎవరై నా సరే అవసరం పూర్తయిన వెంటనే తన భార్యాపిల్లల వద్దకు తిరుగు 
(పయాణానికి తొందర చెయ్యాలి.” (బుఖారి ముస్తిమ్‌ - మిష్కాల్‌ 


శ for se wb Seb nods nt a 
\3\ HD se ANGE! EOE YEE o> (19) 

res 11 Lor phon 2 ర గ (షల 
mem నా వో ఏ Cuk ) న్‌ అరయ pe oe COE 


GallbT 
219. హృజత్‌ జాబిర్‌ (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం దైవ సందేశహరులు 
(సఅసం) ఇలా బోధించారు: “కుతో ఎవరయినా దీర్ణకాలం వరకు ఇంటికీ 
దూరంగా ఉన్న పరిస్థితిలో ఇంటికి తిరిగిరావడమన్నది రాత్రి వేళల్లో 
అకస్మాత్తుగా జరక్కూడదు.” (బుఖారి ముస్త్రీమ్‌ - మిష్కాల్‌) 


NODE ROR. MEME aR 
218. (ప్రవక్త (సఅసం) కాలంలో ప్రయాణం దుర్భరంగా ఉండేదేమోకాని వేడు అలా 
లేదుగా అని' ఎవరికయినా సందేహం కలగవచ్చు. నేడు సయితం, ఎన్ని సౌలభ్యాలు, 
సౌకర్యాలు ప్రయాణంలో ఏర్పడినా తన ఇంటి పట్టున నుండే-సౌకర్యాలు మనిషికీ ఏ 
విమానంలోనూ లభించవు, ఏ అతిథి గృవాంలోనూ (ప్రాప్తం కావు. తాను (పయాణావస్థలో 
ఉన్నానన్న ఆలోచనే మనిషికీ ఇబ ందికరంగా పరిణమిస్తుంది. అందువల్లనే, అదో శిక్ష 
లాంటిదని దై వ సందేశహరులు సెలవిచ్చారు. ఈ శిక్షను తపి ఏంచుకోవాలంటే తనవారి 
వద్దకు చేరి తాను కోల్పోయిన విశ్రాంతిని, శాంతిని, తృప్తిని పొందడానికి తొందరపడాలి. 
మానసికమయిన శాంతి లభించనిదే మనిషి తన బాధ్యతల్ని సక్రమంగా నిర ;హించలేడు. 


219. భావమేమిటంటే మనిషి దీర్భకాలం వరకు దూర ప్రదేశంలో ఉంటూ ఇంటివారికీ 


154 (ప్రవక్త (ప్రవచనం 


SAEs AAO HYG IE (౫ 
we 3 be Pn SMa భా a త ర గో హ్‌ 
పము తప BLS నడ రర కుర ుసుడడులా భమ 
Pd 


GI - త GE oly) 


220. కఅబ్‌ బిన్‌ మాలిక్‌ (ర.అ) ఇలా ఉల్లేఖించారు, “దైవ (ప్రవక్త 
(సఅసం) (పయాణం నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు సాధారణంగా 
పగల్లోనే వస్తారు. లేదా జుహో వేళలో వేంచేస్తారు. వచ్చీరాగానే మసీద్‌ కి 
వెళ్ళి రెండు రకాతులు నమాజ్‌ చేస్తారు.” (బుఖారి - మిష్మాల్‌) 


“sw (ల m3’ 
| ద్రొల్రాలలో (rr) 


రో 


చ య web వ ర ఆశ 3 
డే] అలు టు! డోకు 
Cad ల్‌ 
భం లోల టీ ల హయం వశ గ స Ce S47 jt ma 
Fa పరగ GES Geb SE ౮ PACE 


Cd 
షి ల లి దో 
FCI Se 'ఉళంలాా వ. 
గగ టాం sls Eg delet) 


221. (ప్రవక్త (సఅసం) సహచరుల్లో (సహాబీల్లో) ఒకరు, దై వ సందేశహరులు 
ఇలా సెలవిచ్చినట్లు తెలిపారు: ఇంటి కప్పు అంచున పడుకుని తరువాత 
(క్రిందపడ్డవాని బాధ్యత ఎవరిపైనా లేదు. అలాగే తుఫానులో సము[ద 
(ప్రయాణం చేసినవాని బాధ్యత కూడా ఎవరిపైనా లేదు. 
(అల్‌ అదబుల్‌ మృఫద్‌) 


మానాలు 


తానెప్పుడు వస్తున్నదీ తెలుపకుండా అకస్మాత్తుగా రాత్రి వేళ ఊడిపడితే ఇంటివారు 
మానసికంగా సంసిద్ధంగా ఉండకపోవచ్చు. పగలయితే కనీసం వచ్చినట్లు ముందుగా 
వార్తయినా అందే అవకాశముంటుంది. అయితే ఒకవేళ ముందే తాను వస్తున్నట్లు 
తెలిపిన సందర 9లో ఎప్పుడు వచ్చినా ఫరవాలేదు. ఇంటివారు మానసికంగా 
సన్నద్దులయి ఉండటమే కాక ఎదురుచూస్తూ ఉంటారు కూడా. మనోఘాతం (షాక్‌) 
(పమాదముండదు. 

220. “జుహో వేళ అనంటే బారెడు పొద్దు ఎక్కిన తరువాత అన్నమాట. అంటే 


వచనం 


4” 
pen 


లా మ 


lolyy) 


(పవక్త 
రణంగా 
సిద్‌ క 

= 
ష్కాల్‌) 


$హరులు 
తరువాత 
సము[ద 


మ్య(ఫట్‌. ) 





ఇ౦టివారు 
ముందుగా 
ఏస్తున్నట్లు 
గానసికంగా 


తం (షాక్‌ 


ట. అంటే 





పరిశుద్ధ జీవితం 155 


స b వల పచ 
జషపరిణ 206 06 రజల భై ముక లో (౯) 
hp er చర GG a 
(ral సూటు EEE మ! హయం I 


222. (ప్రవక్త మహనీయులు (సఅసం) ఇలా ఉపదేశించినట్లు అబ్బుల్లా బిన్‌ 
సర్‌జిస్‌ ఉల్లేఖించారు: “మీలో ఎవరున్నూ కీటకాల బిలంలో మ్యూతం 
పోయరాదు.” (అబూదావూద్‌ - మిష్కాత్‌ 
jade పయ చతస జ MIDE rrr) 
కో తే లేక బడి వ టక మన సప దము ఎదే ద్ర రక 
teed Fa) sn RT 


223. అబూ ఉమామ (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం, దైవ ప్రవక్త (సఅసం) 
ఓసారి మస్టిద్‌ లో ఓ వ్యక్తి బోర్జా పడుకుని ఉండగా చూసి అతని వద్దకు 
వెళ్ళారు. అతన్ని తన కాలితో కొట్టి “ల్హే లేచి నిలబడు, ఇది నరకవాసులు 
పడుకునే తీరు” అని భయపెట్టారు. (అల్‌ అదబుల్‌ మఫద్‌) 





సాధారణంగా “ఫజ్ర్‌ నమాజ్‌కు పూర్వం వచ్చేవారు కారన్నమాట. బాగా పాొద్దెక్కి 
అందరూ తమ కార్యకలాపాల్లో నిమగు ఏలె ఉండే వేళల్లోనే ఆయన (సఆసం) ఇంటికి 
వచ్చేవారన్నమాట. వచ్చీ రాగానే రెండు రకోతుల నమాజ్‌ దైవ సన్నిధిలో దాసుడు 
కృతజ్ఞతలు తెలుపుకునే మంచి పద్ధతి. బవు దూరపు ప్రయాణాను ్నండి ఇంటికి 
క్షేమంగా వచ్చినందుకు ప్రయాణవు ఒడిదుడుకుల్లో నుండి విజయంగా 
బయటపడినందుకు ఈ క స తజ్జతాంజలి. 

221. ప్రయాణం ఎవరయినా ఎప్పుడయినా ఏ మాధ్యమం ద్వారానయినా 
చెయ్యవచ్చు కాని చూస్తూ చూస్తూ 'ప్రమాదకరమయిన మార్గాన ప్రయాణించడం 
వివేకం అనిపించుకోదు. అలాగే విశ్రామం కొరకు ఏ విధానాన్నయినా అవలంబించవచ్చు. 
కాని తెలిసీ (ప్రమాదం నోటిలో విశ్రమించడం బుద్ధికలవారి లక్షణం కాదు. ఇలాంటివారు 
(ప్రమాదానికి గురై తే దాని బాధ్యత ఇతరులెవ ్వరిపై నా రాదు. చివరికి ప్రభుత్వం కూడా 
ఎక్స్‌ గ్రేషియా ఇవ్వదేమో. ఇస్లామీయ రాజ్యంలో ఉన్న “సామాజిక భీమా” వ్యవస్థ 
కూడా ఆదుకోదు కాబోలు! ఇంకా, జీవితం దైవం ప్రసాదించిన వరప్రసాదం. దాన్ని 
నిర్హక్ష్యం వల్ల, . అజా(గ్రత్తవల్ల, (ప్రమత్తత వల్లి అర్థరహితంగా అంతమొందించడం, లేదా 
నష్టం కలిగించడం విశ్వసించిన వ్యక్తికి ధర్మసమ్మతం కాదు. 





156 (ప్రవక్త (ప్రవచనం 


లో 


2 లోలో టం. వలీ ల సో a am ye 1 
సోయా దూ టుర్‌ కడ (rrr 
Vit. ol) YAO అజో తస (“య ఉక్త 
(న 


224. అబూ కెస్‌ ఉల్లేఖించారు, ఓసారి దైవప్రవక్త (సఅసం) ఓ [ప్రసంగం 
చేస్తూ ఉండగా తాను అక్కడికి వెళ్ళి ఎండలో నిలబడగా ఆయన తనను 
నీడలోకి జరగమని ఆదేశించారని. (అల్‌ అదబుల్‌ మ(ఫట్‌ం 


ప వ్‌ 1 నా న్‌ 
రు! తట; రాజి ళు .. SUG టర్రుట్రా గి) 


4? వలీ 


eer es ye ULye9 ayer 


(UWI. భం 


225. దైవ సందేశహరులు (సఅసం) ఇలా నిర్దేశించినట్లు హజత్‌ అబూ 
హురై రా(ర.అ) ఉల్లేఖించారు: మీలో ఎవరూ ఒక్క పాదరక్షతో నడవరాదు. 
శెంటేనీ తొడుకోగవాలి లేదా రెంటినీ వదలివెయ్యాలి. 

(బుఖారి - మిషా ల్‌) 


222. విష కీటకాల బిలాల్లో మూత్రం పోస్తే అవి బయటికి వచ్చి హాని కలిగించడం 
సహజం. అందువల్ల ఆరుబయట మూత్ర విసర్ణన చేసేవారు జాగ్రత్తగా 
మసలుకోవాలన్నది, [ప్రాణానికి హాని కలిగించే ఎలాంటి చర్యకయినా దూరంగా 
మసలుకోవాలన్నది ఈ ప్రబోధ సారాంశం. 


223. దైవ సందేశవారులు (సఅసం తన అనుయాయులకు తెల్లవారురూమున 
లేచిన దగ్గరి నుంచి సాయంత్రం పడుకునే వరకు, పుట్టినప్పటి నుండి గిట్టే వరకు 
కావలసిన అన్ని రంగాల్లోనూ తన బోధనలు, మార్గదర్శకసూ|త్రాలు అందజేసిపొయ్యారు. 
పడుకోవడం, దాని తీరు, తెన్నులు, పాటించవలసిన మర్యాదలు కూడా ఆయన తెలి 
పారు. కాలితో కొట్టడం అన్నది కేవలం ఆ తీరున పడుకోవడం పట్ట నిరసనను 


మా(తమే కాక ఆయన తన అనుయాయులతో ఎంత చనువుగా ఉండేవారో కూడా 
తెలుపుతుంది. 


పరిశుద్ద జీవితం 157 


224. కారుణ్యమూర్తి మువామ్మద్‌ (సఅసం) తన సహచరుల పట్ల, అనుయాయుల 
పట్ల ఎంత వాత్సల్యంతో, ఎంత (పేమానురాగాలతో మసలుకునేవారో ఈ వాదీసు 
తెలుపుతోంది. (ప్రసంగం మధ్యలో దాన్ని నిలిపివేసి ఓ సవాచరుణ్హి ఎండ నుండి 
నీడలోకి జరగమని చెప్పడం ఆయన కరుణా స్వరూపాన్ని ఆవిష్కరిస్తోంది. తన 
అనుయాయులకు అనవసరంగా ఏ మాతం హాని కలగడం, బాధ కలగడం ఆయన 
భరించేవారు కారు అని దీని వల్ల ద్యోతకమవుతోంది. 


225. ఇది సభ్యతా సంస్కారాలకు సంబంధించిన సాధారణ విషయం. అలాగే రెండు 
కాళ్ళల్లో రెండు రకాల జోళ్ళు తొడగడం కూడా సంస్కారవంతమయిన పని కాదు. 


8. సత్సమాజం రూపురెఖలు 


tt త్‌ో టీ b నో అ. జ . ow © a _ో త్‌ో 
Wn? కరో పము] తోడ క క ఆ స్తో ట్ర ( 
rity 3 రు 
fall 


రడ కప రాడు cc 0 
దరద దడుగ ఉదక గలిపి కం 
os oe Sl Fe NLS tos 2S os 

(40 -3Alloyl) 


226. ఉబూ ఉపైద్‌ (ర.అ) ఇలా ఉల్లేఖించారు: మేము ఓసారి దైవ 
సందేశహరుని (సఅసం) సన్నిధిలో ఉండగా ఓ వ్యక్తి ఇలా అడిగాడు, 
“తల్లిదం[డుల మరణానంతరం వారి ఎడల నేను సత్కార్యం చెయ్యగల 
విధానం ఏదయినా ఉంటుందా?” దానికి ఆయన ఇలా బోధించారు: 
(1)వారికై (ప్రార్ధన, క్షమాభిక్షకె అర్జింపు, (2) వారు చేసిన వాగ్దానం లేదా 
'వీలును నిర్వర్తించడం, (3) వారి మతులు, పరిచయస్తులతో 
గౌరవాదరణలతో మెలగడం (4) వారి ద్వారా మీకు సంక్రమించిన 
సంబంధ బాంధవ్యాలను కలుపుకుపోవడం.” (ఆల్‌ అదబుల్‌ మృఫద్‌) 





226. తల్లిదండ్రుల సేవ చెయ్యడంలోని మహాత్తును ఎరిగిన సహచరులు (5.అ) 
వారి మరణానంతరం కూడా ఏదయినా సేవ చెయ్యగలిగితే బావుంటుందని కోరుకున్న 
ధోరణి ఈ వాదీసు వల్ల ద్యోతకమవుతోంది. వారి అపరాధాలకై మన్నింపును దైవం 
సన్నిధిలో వేడుకోవడం, వారికి స్వర్గ (ప్రాప్తి కలగాలని కోరుకోవడం గొప ఎ సేవేమరి. 
అలాగే వారు ఏవయినా వాగ్దానాలు చేసి నెరవేర్చలేక చనిపోతే వాటిని నెరవేర్చడం, వారి 
అభీష్టం మేరకు వారుకోరిన “వీలు' (వ్రాసినా, నోటితో చెపి ఏనా ఒక్కటేను 
నిర్వర్తించడం లాంటివి వారి భారాని [| తగ్గిస్తాయి. మిగతా రెండు విషయాలు (ప్రపం 
చంలో సామాజిక అనుబంధాలను పటిష్టం చేస్తాయి. వారి ద్వారా సంక్రమించిన 
బాంధవ్యాలంటే బాబాయి, మేనత్త, మేనమామ, పిన్నిలాంటి బంధుత్వాలన్న మాట. 
వీటిని కాపాడటం మన ధర్మం. 


సత్సమాజం రూపురేఖలు. 159 


లా. 1t SFLU GE ల్రాటు! పురో గాలి 
SYS 255 edb AEs యయ 


(బలో ల న 


'227. అబులా బిన్‌ అమ్‌ (ర.అ) ఉలేఖనం (ప్రకారం, ల వ్యక్తీ తన తదిదం 
య se) రా 
(డులు ఏడుస్తూ ఉండగా వదిలేసి 'హి(జత్‌” చేసే (పతిజ్ఞ బూనడానికి (ప్రవక్త 
మహనీయుని (సఅసం) వద్దకు వచ్చాడు. ఆయన అతనికి “నీవు వారి 
వద్దకు తిరిగివెళ్ళి వారిని ఏ విధంగానయితే ఏడిపించి వచ్చావో అదే విభంగా 
సంతోషపరచి రా” అని (ప్రబోధించి పంపారు. (ఆల్‌ అదబుల్‌ మృఫద్‌) 


2 


రబీ! ధవ కవర్లు రర! రా ల్లోల్లో (౧౧౦) 
ప్ర కటిట భరత్‌ ఉహ పో రకస అమేయ 


క శ క లో 


ret Jn హక 


ఉనా బో సన 


228. అబ్బుల్లా బిన్‌ అబ్బాస్‌ (ర.అ) ఇలా ఉల్లేఖించారు: “సఅద్‌ బిన్‌ 
ఉబాదా (ర.అ) తన తల్లి మొక్కుకున్న ఓ మొక్కుబడిని గురించి [ప్రవక్త 
మహనీయుని (సఅసం, (ప్రశ్నించారు - ఆ మొక్కుబడిని తీర్చకమునుపే 
ఆవిడగారు పరమపదించారు. దానికి ఆయన, “ఆవిడ తరపున నీవు దాన్ని 
నెరవేర్చు” అని సెలవిచ్చారు.” (ముత్తఫకున్‌ అలైహి - మిష్కా_ల్‌ 





227.'హిజ్రత్‌ అంటే ధర్మ మార్గాన బ్రతకడం ఉన్నచోట కష్టతరమయినప్పుడు 
వలస వెళ్ళడం అన్నమాట. వృద్ధ మాతాపీతలి ఎ బాధలో వదిలేసి వారు ఏడు ఎకుంటూ 
కూర్చుంటే తాను మటుకు హీ(జత్‌ చెయ్యాలని బయల్దేరడం తగదని ఈ వాటీసు 
బోధిస్తోంది. సేవకు ఆర్హులయిన తల్రిదండ్రులున్న పక్షంలో వారికి తోడ్పాటునిచ్చి 
వారిని సేవించుకోవడం 'హి|జత్‌ లాంటి ఘనమయిన' కార్యంకన్నా ఉత్తమమయింది. 


228. తల్లిదండ్రులు చనిపోయేముందు చేసిన వాగ్దానం గురించి పైన (ప్రస్తావన 
వచ్చింది. ఇక్కడ దె వికమయిన వాక్కును ప్రస్తావించడం జరిగింది. కేవలం యె వాన్ని 
మాత్రమే మొక్కుకోవాలని,'మంచి కార్యాలు నెరవేరాలని మాత్రమే మొక్కుకోవాలని, 
మొక్కుబడి కూడా షరీఆత్‌కు లోబడిన విషయమై ఉండాలని ఇక్కడ మరువరాదు. 


160 (ప్రవక్త ప్రవచనం 


లో 


మంటు జు! గ్రోం్రవేల ప్రద లోల లోక రో (౭ 


త్రయ శ ప్తనక లి) PLU Ee 


జల్లే DIG లం ఆ 


wll) HIF CHIE Ge ES రహ! క్త తతి! 
(ney l ill 


229. జర ఉల్తేఖినం (పకారం దె దెవ సందేశహరులు (సఅసం) ఇలా 
ఉపదేశించారు: * “అల్లాహ్‌ తన ఇచ్చ (పకారం ఎ ప పాపాన్నయినా (శిక్షించేందుకు) 
(ప్రళయం వరకు వాయిదా వేస్తాడు. అయితే మూడు పాప కార్యాలకు శిక్ష 
మనిషి తన మృత్యువుకు పూర్వమే అనుభవించవలసి ఉంటుంది. (1) 
తిరుగుబాటు, తలబిరుసుతనం, (2) తల్పిదం[డుల పట్ల అవిధేయత, (3) 
బంధుత్వాల తెగతెంపులు.” (అల్‌ అదబుల్‌ మ్మఫద్‌” 


1 
న్‌! లో లో త్‌ో 


AI SE లోటు! ప్రండంరిథ ర్రీక ఫైర్‌ (గ్ర) 


Pad 


rT జ్జ 
(పట) న! 3 || జ 


230. అబూ సయీద్‌ (ర.అ) ఉల్లేఖనం |పకారం (పవక్త మహనీయులు 
(సఅసం) ఇలా బోధించారుః “ఏ (స్తీ అయినా తన భర్త అనుమతి లేకుండా 
“రోజూ (వతాన్ని పాటించరాదు.” (అబూదావూద్‌) 





229. మనిషి అపరాధాలు చేస్తుంటాడు. అయితే దె వం తాను తలచిన అపరాధాలను 
మన్నించి, తాను తలచినవాటికి ప్రపంచంలోనే శిక్షించి, తానుతలచిన వాటికి పర 
లోకంలో శిక్షించడం జరుగుతుందని ఈ హదీసు వల్ల బోధపడుతోంది. అయితే 
మూడు రకాల పాప కార్యాలకు ఎట్టి పరిస్థితిలోనూ మనిషి ప్రపంచంలోనే శిక్ష అనుభ 
వస్తాడని కూడా తెలుస్తోంది. ఆ మూడు అపరాధాలు సామాజిక (పాధాన్యతగలవి కావ 
డం గమనార్లం. తిరుగుబాటు అంటే వ్యవస్థతో తిరుగుబాటు మటుకే కాదు, దె వాదేశా 
లకు షరీఅత్‌ విధులకు తిరుగుబాటు అనికూడా అర్థం. బంధువులకు దూరమవడం, 
బంధుత్వాలను తెంచుకోవడం కూడా సామాజికమయిన చెడుగే. 


230. ఇక్కడ (ప్రస్తావనలో వచ్చింది “నఫిల్‌ అదనపు రోజా అని మరువరాదు. “ఫర్ట్‌ 
విధి అయిన రోజానయితే ఎట్టి పరిస్థితిలోనూ - భర్త అనుమతించినా అనుమతించక 
పోయినా పాటించవలసిందే. 


నత ఎమాజం 161 





ah Sem A032 0505ల క (౧ 
5 iw hm ళో లోయ వీ 
పర టక కడు ఉట క దద 
(ra CUES We) Eh EF Tae 
231. దైవ సందేశహరులు (సఅసం) ఇలా సెలవిచ్చినట్లు హ(జత్‌ అబూ 
హురైరా (ర. అ) ఉల్లేఖించారు, “స్తీని నాలుగు విషయాలు చూసి పెళ్ళి 
చేసుకుంటారు. 1 ధనం, (2) సౌందర్యం, (3) ఉన్నత కుటుంబం, (4) 
ధర్మం.” ఆయన ఆపైన ఇలా ఉపదేశించారు “మీరు “ధర్మం గల 
మహి ళను పెళ్ళాడండి - మీ చేతులకు మట్టి తగల!” (బుఖాడ్కిముస్టీవ్‌) 


Ar pw we ట్రీ TID” - 
ఏన! EAU dd Rg gs ee (rrr 
నప ye) E 


ను! 


2 
గ 


మం ERE 
(rr4 లో- Je rE) 


232. హ్మజత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అమ్‌ (ర.అ) ఇలా ఉల్లేఖించారు, “ఈ 
(పపంచం సమస్తం ఉపయోగకరమైన సంపదే. పోతే ఈ సంపదలో 
ఆత్యుత్తమమైంది సద్వర్తనురాలై న మహిళ” అని (పవక్త మహనీయులు 
సెలవిచ్చారు. (నహీవ్‌ ముస్తేవ్హ్‌ మిష్మాత్‌) 


231. వివాహ విషయంలో విశ సించినవారు పాటించవలసిన ముఖ్యమయిన అంశం 
ఇందులో ప్రస్తావించడం జరిగింది. కాని నేడు మనుషులు చేస్తున్నదేమిటీ? దైవ ప్రవక్త 
వేటినయితే నిరసించారో ఆ మూడింటికే [ప్రాధాన్యత. వేడు లభిస్తోంది. ధర్మానికి, 
నై తికతకు అసలు విలువే లేకుండా పోయింది. “చేతులకు మట్టి తగలడం' అన్నది 
అరబీనానుడి. మనిషి పిల్పాజెల్లతో సుఖసంతోషాలతో .గడప పడాన్ని అలా అంటారు. 


232. వాస్తవంగా మనిషి ఎంతటి సౌశీల్యవంతుడు, ధర్మనిష్థాపరుడూ అయినప ఏటికీ 
అతని అర్థాంగి సద్వర్తనురాలు కాకపోతే అతను ఎన్నటికీ ప్రశాంతంగా, సంతృప్తిగా 
జీవించలేడు. జీవన సంగ్రామంలో తనతో సదా పవాకరించే, తనతోపాటు సుఖ 
దుఃఖాలను పంచుకునేందుకు సతతం తవాతహలాడే సవాపత్ని |పాప్తం కావడం 
నిజంగా ఉభయులకూ ఎంతో సుఖదాయకం, ఆనందప్రదం. 


162 (పవక్త ప్రవచనం 


5 జ టు! తొదల FOE (rrr) 


శరభ. మా త రక రక త వ 
సం lr. 2 
(PrP UU IE Nol) CEs మి దో 


233. హ్మజత్‌ అబూహురైరా ఉల్లేఖనం (ప్రకారం |పవక్త మహనీయులు 
(సఅసం) ఇలా ఉద్బోధించారు: “మీ వద్దకు పెళ్ళి సంబంధానికి సమాచారం 
పంపినప్పుడు, అతని ధార్మిక నైతికత మీకు నచ్చినట్లయితే అతనితో 
పెళ్ళి జరపండి. మీరు ఒకవేళ అలా వల సమాజంలో విస్తృతంగా 
అనర్ధం, అరాచకత' ఏ౦ చెలరేగుతాయి.” (తిర్మిజ్బి మిష్మా_ల్‌) 


ఖో 


క 
wo 


Pore hates మయము! 6 ల్‌ లతో (గల 
eer ప ష్య ఫ్ర MCs స) శ్రే an వభ ee 1 
(rer యలు | 


234. దై వసందేశహరులు (సఅసం) ఇలా (ప్రబోధించినట్లు హ(జత్‌ అబూ 
హురైరా ఉల్లేఖించారు: “విశ్వసించిన పురుషుడు (భర్త) విశ్వసించిన (స్తీ 
(భార్య) పట్ల  విదే షం కలిగి మెలగరాదు. ఒకవేళ ఆమెకున్న లోటు ఒకటి 
అతనికి నచ్చకపోతే మరో లక్షణం ఆతనికి ఎంతో నచ్చవచ్చు.” 

(ముస్తీమ్‌, మిష్మా_ల్‌) 
233. పెళ్ళి సంబంధం వచి నప్పుడు చూడవలసిన ముఖ్యాంశాలేవో ఈ విదీసులో 
చూ పట్టడం జరిగింది. అవి ధార్మికత, నై తికతలు. మనిషి ధర్మం పట్ల సరయిన 
అవగావాన, అనుసరణ కలవాడయితే అతని నడవడి సరయిన దిశలో ఉన ్నట్లయితే 
_ మిగతా విషయాలు ఎలా ఉనా ్న జీవితం ప్రశాంతంగా, సాఫీగా సాగుతుంది. అందువల్లనే 
కులగోత్రాలు, సిరి సంపదలు, కట్టుబాట్లను చూసుకుని వాటి ఆధారంగా మంచి 
సంబంధాలను తిరస్కరించడం సమాజంలో మంచి వారికి తగిన గుర్తింపు లభించక 
దుర్మార్లులే సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అయి అనేక అవకతవకలు, 


ఉపద్రవాలు, అనర్థాలు, ప్ర తలకు కారణభూతమయ్యే (ప్రమాదముంది. దానే ఎ 
వాదీసులో విస్తృత ఆరాచకంగా పేర్కొనడం జరిగింది. 





సత్సమాజం రూపురేఖలు 163 


Pr b Sra tar 
16405, స ద్వయ | ప్రద; ప \§7 C$ ల (rro) 


Fd, SAN PG, ల CRI XD 

సయ SECS WI BEE OG FF Body 
" 4 a CEs 

rar blk ie a lol) FEE 


కీ 
wer 


న్య 


235. అబూహురై రా(ర.అ) ఉల్లేఖించారు, ప్రవక్త మహనీయులు ఎవరికైనా 

పెళ్ళి జరిగినప్పుడు అభినందించేటప్పుడు “బారకల్లాహు అక వ బారక 

అలైకుమా వ జమఆ బైనకుమా ఫీ ఖైర్‌” అని అభినందించేవారు. 
(అవ్మాట్‌, మిష్కాత్‌) 


ధయ య! హ్రోటు! లైడరస తవఠద షమి ద (౪) 

ఎ lie సద Mare ME లల పాత మక డనేకల్ల ఖ్‌ టి న 
eros esha) 225 రక క! ఉర గద లత. ప్ర యడ 
236. హ(జత్‌ ఆయిషా (ర.అ) ఇలా ఉల్లేఖించారు, “ఓసారి నేను (ప్రవక్త 
మహనీయుని (సఅసం)తో (ప్రయాణంలో వెంట ఉండగా నేను ఆయన 
(సఅసం)తో పరుగు పోటీలో పాల్గొన్నాను. అప్పుడు పరుగులో నేను 
ఆయనకన్నా ముందున్నాను. (కొంత కాలం తరువాత) నేను కాస్త 
లావెక్కినప్పుడు ఆయనతో పరుగిడితే ఆయన నాకన్నా ముందున్నారు. 
అప్పుడు ఆయన (సఅసం), “ఇది మునుపటి గెలుపుకు చెల్లుబాటు అని 
చమత్కరించారు. (అబూ దావూద్‌, మిష్కాత్‌) 
234. స్తీ సకల విధాలా లోపరహితంగా ఉండాలన్నది అసాధ్యం. ఆ మాటకు వస్తే 
పురుషుడి విషయమూ అంతే. ఏదయినా లోపం భార్యలో కానవచ్చినా ఆ కారణంగా 
ఆమె పట్ల ద్వేషం పెంచుకోవడం భావ్యం కాదు. ఆమెలోని మంచి కోణాలవేకం 
ఉండవచ్చు. వాటినీ దృష్టిలో ఉంచుకోవాలి. విశ్వసించే వ్యక్తి బొమ్మకు ఇరువై పులా 
(పశాంత హా ఎదయంతో చూడగలిగే స్థితికి ఎదగాలి. 


235. బంధువుల్లో మి(త్రుల్లో వివాహాది శుభకార్యాలెన్నో జరుగుతూ ఉంటాయి. 
వాటిలో పాల్గొనడం, వారి ఆనందంలో పాలుపంచుకోవడం తమ ఆనందాన్నీ 
శుభాకాంక్షల్ని “తెలుపుకోవడం మంచి నాగరికతకు ప్రతీకలు. శుభాకాంక్షలు 


164 (ప్రవక్త (ప్రవచనం 


జీడి అష రోటిలో టో sn 
PONT TY 
గాలా ప త) 


237. ఆయిషా(ర.అ) ఓ ఉల్లేఖనంలో ఇలా నుడివారు, “నేను (ప్రవక్త మహ 
నీయుని ఇంటనున్నప్పుడు ఆట బొమ్మలతో ఆడుకునేదాన్ని. నాతో 
ఆడుకునేందుకు చెలికాండ్రు కూడా నా వద్దకు వచ్చేవారు. ఆయన 
(సఅసం) ఇంటికి వచ్చినప్పుడు వారు (చెలికాం[డు) దాక్కునేవారు. 
ఆయన వారిని ఎక్కడున్నా వెదకి నా వద్దకు పంపుతూ ఉండేవారు, వారు 
నాతోపాటు ఆడుకోవాలని.” (ముత్తఫకున్‌ ఆలా వ్‌, మిష్కాత్‌ ) 





తెలుపుకోవడంలోనూ విశ్వాసికి మూలాధారాలై న ఆధ్మాత్మికత, ధార్మికతలు 
గోచరిస్తుంటాయి. ప్రవక్త మహనీయులు తెలిపిన శుభాకాంక్షలకు భావం, “అల్లాహ్‌ నీకు 
శుభం చేకూర్చుగాక, మీ ఇద్దరిపై ఆయన శుభాలను వర్షింపజియ్యుగాక, మీ ఇద్దరి 
బాంధవ్యానికి శుభం, [శ్రేయం ఆధారం అవుగాక!” అని. 


236. ఈ వాదీసు ద్వారా కొన్ని విషయాలు ద్యోతకమవుతాయిః (1) ప్రవక్త మహా 
నీయులు సాధారణంగా మత గురువుల్లా ఎప్పుడూ లేనిపోని గాంభీర్యం ముఖానికి 
పులుముకుని జీవించలేదు. సాధ్యమయినప్పుడల్లా తన ఇంటివారితో ఉల్లాసంగా 
గడిపిన క్షణాలు సయితం ఉన్నాయి. (2) భార్యాభర్తలు వేళాకోళాలాడుకోవడం, 
ఛలోక్తులు విసురుకోవడం, ఆటల పోటీలలో పాల్గొనడం సవాజం. ధర్మసమ్మతం 
మాత్రమే కాదు వాంఛనీయం కూడా. (3) జీవితంలో ఇలా గడిపిన మధుర క్షణాలను 


వెమరువేసుకుని ఆనందం పొందడం ద్వారా సమాజంలో ఉత్తమ అభిరుచిని 
పెంపాందించవీలవుతుంది. 


237. ఈ వాదీసు కూడా పె హదీసు మాదిరిగానే ఇంటివారి సహజమయిన 
ఉల్దాపభరితమైన క్షణాల్లో వారికి తోడ్పడడం ప్రవక్త సంప్రదాయమని, ఆయన 
(పఅసం) ఇలాంటి సందర్భాల్లో ఏ మాతం కోపగించుకునేవారు కాదని, పైగా 
అడుకువేవారితో సరదాగా తానూ కాస్త కాలక్షేపం చేసుకునేవారని తెలుస్తోంది. ఇది 
ప్రవక్త మవానీయుని పతీమణి, విశ్వాసుల మాతృమూర్తి వజత్‌ ఆయిషా (ర.అ) పెళ్ళి 
జరిగిన తొలి రోజులలో జరిగిన సంఘటన అన్న విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. 


సత్సమాజం రూపురేఖలు 165 


భ్‌ మయ! రోటీ! లిక దక్ష భో (PA) 
we er Ge క EMEA 
(reals) 


238. హ(జత్‌ ఆయిషా (ర.అ) ఇలా ఉల్లేఖించారుః “దై వ సందేశహరులు 
(సఅసం) (ప్రయాణ సంకల్పం చేసుకున్నప్పుడు తన సతీమణుల (పేర్త) 
మధ్య చీటివేసి ఎవరి పేరు వెలికి వస్తే ఆవిడని పయాణంలో తనకు 
తోడుగా తీసుకువెళ్ళేవారు.” (ముత్తఫకున్‌ అలైవ్‌) 


CIOS యట ES EI FE (౫) 
(rb లాం వారో 1) డమే! యు! 109 షీ 
239. హజత్‌ అబ్బు ల్లా బిన్‌ ఉమర్‌ (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త 
మహనీయులు (సఅసం) ఇలా (ప్రవచించారు: “ధర్మ సమ్మతమయిన 
(హలాల్‌) పనులన్నింటిలోనూ అల్లాహ్‌కు ఆధికంగా ఇష్టంలేని పని తలాక్‌ 
(విడాకులు) ఇవ్వడం.” (అబూ దావూద్‌, మిష్మా_ల్‌) 


రళయా12 ఉమను. రడ కరర రం పకడత్టుట్రు (౫ 
(ual tl- she shiloh) Men dee 


240. హజత్‌ అబూ హుర్రి రా(ర.అు ఉల్లేఖనం (ప్రకారం ఓసారి ఆయన 
దె వ (ప్రవక్తను “ దె దై వప్రవక్తా ఎలాంటి దానం అత్యుత్తమమయింది?” అని 
ప్రశి ్నంచగా ఆయన (సఅసం) ఇలా బోధించారుః “నిర్మాశ్రయుడయిన 
నిరుపేద కష్టార్దితంతో చేసింది!” ఇంకా ఆయన ఇలా అన్నారు, “ముందు 
నీ పోషణలోని వారితో (ప్రారంభించు. (అబూదావూద్‌, మిష్కాల్‌. 





238. ఈ హదీసువల్ల కొన్ని విషయాలు ద్యోతకమవుతునా ్నయిః 1. దైవ 
సందేశవారులు తన షంటేహారీ వృదయోల్లాసానికి కూడా {ప్రాధాన్యత నిచ్చేవారు. వారి 
సుణిక్షణకై ఏర్పాట్లు చెయ్యడంలో ప్రయాణావస్థ సలో సయితం సచేతనంగా ఉండేవారు. 


166 ప్రవక్త ప్రవచనం 


టు BONER i ఎల చం లి ళం ల 
WU ge FE ER AE rr) 
న CEs త ల న he Nd os 
ప్రజలమైన అ OCU LEAS టయ చయయ! రడ 


లే 


(Balt Biol) అత 


241. హజత్‌ అబూ హురైరా (ర.అ), హకీమ్‌ బిన్‌ హి జామ్‌ (ర.అు ఓ 
ఉల్లేఖనంలో, దైవ సందేశహరులు (సఅసం) ఇలా బోధించారని పలికారు: 
“ఉత్తమమయిన సదకా (దానం) ఏదంటే, అది చేసిన తరువాత కూడా 
సంపన్నత మిగలాలి. ఇంకా, ముందు నీ పోషణలో ఉన్నవారితో (పారంభించు.” 

(బుఖారి, మిష్కాాల్‌ 


వారిని తోడుగా తీసుకువెళ్ళి ఉత్తమ సామాజిక రీతుల్ని సంస్థాపించారు. 2. వివాద(గ్రస్త 
విషయాల్గొ ఏదో ఓ పక్షానికి ప్రాధాన్యత లేక [ప్రాముఖ్యత నిచ్చే అపవాదు, నింద వచ్చే 
ప్రమాదమున్నచోట లేక రెండు సమానస్థాయి విషయాల్లో ఏదో ఒకదాన్నే 
ఎన్నుకునే అవకాశమున ఎపోట చీటివేసి నిర్ణయం తీసుకోవడం సరయిన పద్దతే -- 
3. బవుభార్యాత్వపు అనుమతి ద్వారా లాభమొందేవారు తమ భార్యల మధ్య 
న్యాయం, సమానత్వపు పద్ధతి ననుసరించాలి. చివరికి, ప్రయాణంలో ఏ భార్యను 
తోడుగా తీసుకువెళ్ళాలి అన్న విషయంలోనూ అకారణపు (ప్రాధాన్యత నివ కుండా 
చీటీ పద్ధతినయినా సరే అనుసరించవలసిందే. 


239. వైవాహిక బంధం ఒక్కోసారి (స్తీ పురుషుల మధ్య నరకాన్ని సృష్టిస్తుంది. ఈ 
పరిస్థితి నుండి తప్పించుకోవడానికి విడాకుల పద్ధతి ఒక్కటే మార్గం. అందుకోసమే 
ధైవం దీన్ని ధర్మ సమ్మతం (హలాల్‌ గా నిర్ణయించాడు. అయినా ఇది దైవానికి ఏ 
మాత్రం ఇష్టం లేని అవాంఛనీయ కార్యమని ఈ వాదీసు తెలుపుతుంది. ఇది 
అవాంఛనీయమని ఎందుకు అనడం జరిగిందంటే విడాకులు ముస్తిం సమాజంలో ఓ 
ఆట పరికరంగా మారరాదని, పరస్పర (పేమానురాగాల మార్గాలన్నీ మూసుకుపోయి 
నటువంటి క్షిష్ట్ణతర సందరా ల్లోనే దై వానికి ఇష్టంలేని ఈ కార్యానికి మనిషి ఒడిగట్టాలి. 
240. ఈ వాదీసు ద్వారా రెండు విషయాలు ముందుకు వచా యి. 1. సదకా లేక 
దానం ఏదయినా సరే, ఎంత స్వల్పమయిందయినా సరే చిత్తశుద్ధితో నిచ్చింది 
దై వదృష్టిలో స్వీకార పా[తమవుతుంది. కాని ఓ నిరుపేద, నిరాధార వ్యక్తి ఏదో కష్టం 
చేసి సంపాయించిన దానిలో నుండి ఖరు చేసినప్పుడు ఆ ధానం దై వదృష్టిలో 
(ప్రేమకు, ఉత్తమస్థాయికి పాత్రమవుతుంది. 2. మనిషికి తొలుత తాను పోషణ భారం 
స్వీకరించిన వారిని ఆదుకోవడం, వారి అవసరాలను తీర ఎడం అవసరం. కొన్ని 


167. 





అ ఢం ES హ్‌ ర్రడశవుడరో se gly (rar) 


a ఆర BD CEE 


(110 - Jol). OE SF Gl అయత 


242. అబ్బుల్లా బిన్‌ ఉమర్‌ (ర.అ) ద్వారా ఉల్లేఖితం: ఓ రోజు ఆయన 
దగ్గర ఓ వ్యక్తి కొరా ని ఉన్నాడు. అతనికి ఆడ సంతానమే ఎక్కువ. అతను, 
(మాటల సందర్భంలో) వీళ్ళంతా చచ్చిపోతే ఎంత బావుండేది? అని కోరు 
కున్నాడు. దానికి అబ్బుల్లాబిన్‌ ఉమర్‌ (ర. అుఅతనిపై మండిపడ్డారు, “వీళ్ళ 
పోషణ దాతవు నీవా?” అని గదమాయించారు. (అల్‌ అదబుల్‌ మృఫద్‌) 


ఘమ రజి sien Fast హయ 


PIR OED DESIG IAI 


రా Dwr = 


Maree ey Cee గక 
వ్ర = gp దశిక యక Ste ఫి! ౮ 
(iro ప్రక సక భత 


243. నబీత్‌ ఇబ్బు షురైత్‌ ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా (పవచించారుః “ఒకని ఇంట్లో పాప పుట్టనప్పుడు అల్లాహ్‌ 
అతని ఇంటికి దై వదూతల్ని పంపుతాడు. వారు, "ఓ గృహస్టులారా, మీపై 
శాంతి నెలకొనుగాకి అని దీవిస్తారు. వారు ఆ పాసను తమ రెక్కల 
ఛాయలో తీసుకుని పాప తల నిమురుతూ ఇలా అంటారు, “ఇదొక అబల 
(ప్రాణి, మరో అబల |ప్రాణినుండి జన్మించింది. ఈ పాపను పెంచి పోషించిన 
వ్యక్తికి ప్రళయం వరకు దైవ సహాయం తోడవుతుంది.” 

(ఆల్‌ మో'జమున న్ఫగీర్‌ - ల టాన్‌. 






నో 


సందరా పర్భాల్లో సా సామాజిక స్థాయి కారణంగా, సేరు ప్రతిష్టల వ es ము 
దగ్గరి బంధువులు, అగత్యపరులయిన ఆప్పుల్ని వదిలేసి బయట దానధర్మాల వర్షం 
కురిపి స్తాడు. ఇదే తప్పు అని తెలుపడం జరిగింది. 


(13) 


168. ప్రవక్త ప్రవచనం 


2 > 


దుం] రా ఇస్తు దరు! క ర్వర్ర తో రేడు ఓక 
Mires Eb EN Shed ts 


244. హజత్‌ ఆయిషా (ర.అ) ఉల్లేఖనం: ఆమె ఇలా అన్నారు, “నా 
వద్దకు ఓ రోజున. ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్ళను తీసుకువచ్చింది. 
ఆమె, (ఏమయినా ఇవ్వమని నన్ను ఆర్జించింది. ఆనాడు నా వద్ద ఓ 
ఖర్వూరఫలం మటుకే (ప్రాప్తమైంది. నేనదే ఆమెకు ఇచ్చాను. ఆమె ఆ 
ఫలాన్ని ఇద్దరమ్మాయిలకు పంచిపెట్టింది. తానేమీ తీసుకోలేదు. ఆ 
తరువాత ఆమె 'లేచి వెళ్ళిపోయింది. (అప్పుడు) దై దైవ (ప్రవక్త (సఅసం) 
విచే శారు. నేను ఆయనకు ఈ ఉదంతాన్ని నాంతం వినిపించాను. అది విని 
ఆయన ఇలా (ప్రబోధించారు: “ఎవరైతే ఈ ఆడపిల్లల విషయంలో 
పరీక్షించబడతాడో, అతను వాళ్ళ పట్ల సవ్యంగా వ్యవహరిస్తే ఈ కూతుళ్ళు 
అతనికి నరకాగ్ని నుండి కాపాడే డాలులా రూపొందుతారు.” 

(ముత్తఫకున్‌ ఆలైైవొ, మిష్కాత్‌- 





241. ఈ వాదీసు, = పె (240) మాటల్లో కాస్త వెరుధ్యం ఉన్నట్టు పై పెకి 
అనిపిస్తుంది. కాని నిజం అదికాదు. పై వాదీసు, నిరుపేద వ్యక్తి తన లేమి వల్ల దాన 
ధర్మాలు చేస్తే ఆవి ధనికుడు చేపే దావ ధర్మాల సమక్షంలో ఏ పొటిపో అన్న 
aad భావం నిరుపేదలో చోటుచేసుకోరాదన్న ఉద్దేశాన్ని సూచిస్తుంది. అంటే 

దైవ ప్రసన్నతకు, ఆయన స్వీకారాన్ని పొందే ఉద్దేశ్యంతో చేసే చేసే ఏ చిన్న దానమయినా 
దాని వెనకనున ్న చిత్తశుద్ది ఆధారంగానే దైవం పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడని అది 
తెలుపుతుంది. ఇక రెండవ వాదీసులో తెలిపిన విషయం ఏమిటంటే మనిషీ ఆవేశానికి 
ఉద్రేకానికి లోనయి ఉన్నదంతా దాన ధర్మాల్లో ఖర్చుపెట్టేసి తన వారికి ఏమీ లేకుండా 
చేసినట్లయితే దాని ప్రభావం వారిపై పడి వారు తన తండ్రినీ, ఆయన ధార్మికతను, 
దానధర్మాలను ఏవగించుకునే పరిస్థితి రావచ్చు. వారు ధర్మానికి దూరమయి లేమివల్ల 


సత్సమాజం రూవురేఖలు 169 


(LU wl 


245. నోమాన్‌ బిన్‌ బషీర్‌ (ర.అ) ఓ ఉల్లేఖనంలో ఇలా అన్నారు, “నా 
తండ నాకు ఓ కానుకనిచ్చారు. దానికి నా తల్లి, రవాహా కూతురు ఉ(మా, 
నా తండ్రితో, మీరు ఈ విషయంలో దైవప్రవక్త (సఅసం)ను సాక్షిగా 
పెట్టనంతవరకు నేను ఒప్పుకోను" అని చెప్పింది. తదుపరి ఆయన 
(నోమాన్‌ తండి) దైవ (ప్రవక్త సన్నిధిలో హాజరయ్యారు. ఆయన, “దైవ 
(ప్రవక్తా! ఉమా కడుపున పుట్టిన నా కొడుకుకు నేనొక కానుకనిచ్చాను. 
దీనికి మిమ్మల్ని సాక్షిగా పెట్టాలని ఉమా నాకు తాకీదు చేసింది అని 
విన్నవించుకున్నాడు. దానికి ఆయన, “నీవు నీ ఇతర సంతానానికీ ఇలాగే 
కానుకలిచ్చావా? అని (పశ్నించగా (నోమాన్‌ తండి) లేదని బదులిచ్చాడు. 
అప్పుడు ఆయన (సఅసం) ఇలా ఉపదేశించారు, “అల్లాహ్‌కు భయపడు, 
సంతానం మధ్యన న్యాయంగా వ్యవహరించు.” ఆ మీదట నోమాన్‌ తండి 
తిరిగివచ్చి తన కానుక వాపసు తీసుకున్నాడు. మరో ఉల్లేఖనం (ప్రకారం 
ఆయన (సఅసం), “నేను అన్యాయానికి సాక్షిగా నిలువను” అని అన్నారని 
కూడా ఉంది. (బుఖారి, ముస్తీమ్‌, మిష్కాత్‌. 
అధర్మ కార్యకలాపాలకు ఒడిగట్టువచ్చు. అందువల్ల అన్నిటా మధ్యస్థ మార్గమే 
అనుసరణీయం. = 

242. మన కాలంలోనూ ఆడ సంతానం పుడితే బాధపడే కుటుంబాలు లేకపోలేదు. 


170. ప్రవక్త ప్రవచనం 


ఇ ల ల Cel CAR ఆ శ “3 భా a Pwr 
ర్త G3 టు! celal IIE Erp 9) 
స్టే క్‌ i సళ 2 భి b షు 
wt deol Je Es SSG Ssh de hl యయా 
ఇ చం ;7 రగ 9 ee టో rm 
oe YT రాయ NGI LT OG Aas wk 


Bal FP. phi 


246. హారిస్‌ కుమార్తె మైమూనా ఉల్లేఖనం: ఆవిడ దైవప్రవక్త (సఅసం) 
కాలంలో ఒక బానిస (స్త్రీని విడుదల చేసి దాని గురించి (ప్రవక్త మహనీయు లతో 
(ప్రస్తావించారు. దానికి ఆయన (సఅసం), “నీవు ఈ బానిస (స్త్రీని నీ 
మేనమామలకు ఇచ్చి ఉంటే నీకు మరింత పుణ్యఫలం లభించేది” అని 
అన్నారు. (బుఖారి ముస్త్రిమ్‌) 





ఇన్లాంకు పూర్వపు సామాజిక వ్యవస్థలోనూ (స్తీ జాతిని గౌరవంగా చూసేవారు కారు 
అరబ్బులు. అయితే ఇస్లాం ఆవిర్భావం తరువాత (స్తీ సామాజిక స్థాయి పురుషునికి 
సమానంగా ఎదగగలిగింది. అయినప్పటికీ పూర్వపు అజ్ఞానపు ఛాయలు పోనివారు పై 

వాదీపులో మాదిరిగా ఆడ పిల్లలంటే ఏవగించుకునేవారు. అలాంటి వారికే జల్‌ 
అబ్బుల్లా బిన్‌ ఉమర్‌ మందలింపు. 


243. పైన పేర్కొన్న విధంగా అజ్ఞాన కాలంలో (ఇస్లాంకు పూర్వం) అరబ్బులు 
ఆడ పిల్లల్ని సజీవంగా మట్టిలో పాతిపెట్టి కిరాతకానికి ఒడిగట్టేవారు. మన కాలంలోనూ 
పుట్టేది ఆడకూతురు అని తెలుసుకుని పిండాన్ని చంపివేసే నాగరిక కిరాతకులు 
_ అనేకమంది దర్శనమిస్తుంటారు. ఈ మనస్తత్వాన్ని మార్చడానికే వాదీసుల్లో ఆడ 
పిల్లల పెంపకం, వారి శిక్షణల పట్ల అధికంగా ఉద్భోధించడం జరిగింది. 

244. ఈవాదీసు ద్వారాదై వ ప్రవక్త ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా ద్యోతకమవుతోంది. 
అర్థించే వారికి ఇవ్వాలన్నా ఇంట్లో ఓ ఖర్జూర ఫలం తప్ప లేకపోవడం (ప్రవక్త 
ఇంటివారెలాంటి లేమిని అనుభవించారో తెలుపుతోంది. తల్లి (ప్రేమ ఎలాంటిదో 
కూడా దీనివల్ల వ్యక్తమయింది. తాను తినకపోయినా ఉన్నదేదో తన ము. 
కడుపున పడాలన్న ఆ తల్లి తాపత్రయం గోచరిస్తుంది. సామాన్యంగా ఆడపిల్ల లం" 
(ప్రజలు కొంత అసహనం చూపెడతారు. ఆడపిల్లల్ని పెంచి, వారి ఎడల ఉత్తమరీతిలో 
వ్యవహరిస్తే తలిదండ్రుల ఈ చర్య దైవానికి ఎంతో నచ్చి, వారు చేసిన అనేక 
అపరాధాలను ఆయన మన్నించి, నరకాగ్ని నుండి విముక్తిని (ప్రసాదిస్తాడని ప్రవక్త 
మవానీయులు ఇచి ఎన శుభవార్త కూడా ఈ వాదీసులో ఉంది. 


సత్సమాజం రూపురేఖలు 171 


ఫ్ర 


౪ 


లో ని లద జము అక ల ల పాగ 
SEE IE; Seat ell ge err) 


PL న (£2 ళో శ నా 
యం ముక్త యు యుప రట రీ 


తో ఇల 


rok DE ol) SRA GOURD EH! 


247. హృజత్‌ జాబిర్‌ (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం దైవప్రవక్త (సఅసం) 
ఇలా బోధించారు: “మూడు విషయాలు ఎవరిలో చోటుచేసుకుంటాయో 
అల్లాహ్‌ ఆ వ్యక్తి మరణాన్ని సరళతరం చేస్తాడు, అతనికి స్వర్గ ప్రవేశం 
౧ | Ca 
కల్పిస్తాడు. (ఆ మూడు విషయాలు ఇవి; బలహీనుల పట్ల మార్దవం, 
తల్లిదం[డు లతో (ప్రేమానురాగాలు, నౌకరులతో మంచి నడవడి.” 
(తర్మిజి మిష్కాల్‌. 





245. సంతానానికి తమ తల్లిదండ్రులపై ఉన్న వాక్కుల్లో ఇదీ ఒకటి, తల్లిదండ్రులు 
తమ సంతానానికి ఇచ్చిపుచ్చుకోవడాల్లో సంతానం పట్ల న్యాయంగా వ్యవవారించాలి, 
సమానతను పాటించాలి. కొడుకూ కూతుళ్ళ మధ్యన వారసత కంలో కారణాంతరాల 
వల్ల హెచ్చు తగ్గులుండటాన కొందరు కానుకలు ఇచ్చిపుచు కునే విషయంలోనూ 
అది పాటించాలని అంటారు. అది సరయిన పద్ధతి కాదు. కానుకల విషయంలో 
ఎలాంటి తారతమ్యాన్ని పాటీంచనవసరంలేదు. కొడుకు, కూతురు ఉభయులకూ 
సమానంగానే ఇవ్వాలి. 


246. బానిసలు ఆ కాలంలో అన్ని జాతుల్లోనూ ఉండేవారు. వారి క్రయవిక్రయాలు 
అన్ని జాతుల మాదిరిగానే అరబు ఎల్లోనూ “ఉండింది. ఇన్టామ్‌ ఆవిర్భావం తరువాత 
మనిషికి మనిషి దాస్యం సరయినది కాదని తేల్చి చెప్పింది. తదనుగుణంగా ముస్లిములు 
అసంఖ్యాకమయిన బానిసలకు స్వేచ్చనిచ్చారు. అది ఎంతో పుణ్యకార్యంగా ఖర్‌ 
వాదీసుల్లోనూ ఉంది. ఈ విధంగా బానిస వ్యవస్థను రూపుమాపేందుకు కృషి జరిగింది. 
ఈ హదీసు ద్వారా తెలిసేదేమిటంటే దానధర్మం సత్కార్యమే. ఆ సత్కార్యం 
బంధువుల ఎడల జరిగితే పుణ్యఫలం రెండింతలవుతుంది. సత్కార్యం చేసిన పుణ్యం, 
అప్పుల ఎడల కనికరం చూపెట్టినందుకు పుణ్యం. 

247. ఈ వాదీసులో (ప్రస్తావించిన మూడు విషయాలూ దయార్షత, (పేమ, సాను 
భూతి, సద్వర్తనకు సంబంధించినవి. ఇస్టామ్‌లో నైతిక నడవడికి, బలహీనుల పట్ల 
ప్రత్యేక (ప్రవర్తనకు, ఎల్లెడలా సద్వర్తనకు ఎంతో' (ప్రాముఖ్యమివ్వడం జరిగింది. ఈ 


172 (ప్రవక్త ప్రవచనం 


4 |g Zia బీ Pe 
si Dw త్‌ జీ తీ లోలో! (ము ణ్‌ వ 
ale wl ఏయు! (యం JUVE జు] లకు os 


న 


స] Serr) 


గీ 

న. నం ల, Bsn టీ Pir టల తు టల! ల. 

ae Be dsl Gd) GE bOI A; 
కయ ళో 8 ల 


తో 


గయత! ల వయండో టం 


248. హ్మజత్‌ అనస్‌, హ్మజత్‌ అబ్బుల్లా ఉల్లేఖించిన దాని (ప్రకారం (ప్రవక్త 
మహనీయులు (సఅసం) ఇలా (ప్రవచించారుః సృష్టి యావత్తు దేవుని 
సంతానం. దేవుని సంతానం ఎడల, అంకే బలహీనులు, అశక్తుల ఎడల 
మేలు చేసేవారు దేవుని (పేమపాతు లవుతారు. (బై వాక మిష్మాల్‌) 


॥/ / లోడ rns 37 9 9” 
యహ! eh U5 06 OES RSLS ఈగో 


fin ON Bh ae 2 Regn, LY 2 న 
డే రకము టక నస ము 


a 


లలో [| శ లోలో ద శ కో 
SAT hE డ్రం ఓం శవర్మయ! సలు రు 


249. హ్మజత్‌ సహల్‌ బిన్‌ సఅద్‌ ఉల్లేఖనం: దై వపవక్త (సఅసం) ఇలా 
నుడివారుః (ప్రయాణావస్థలో (పజల నాయకుడు (ప్రజల సేవకుడయి 
ఉంటాడు. (ప్రజల సేవచేసి సేవలో అందరికన్నా మున్ముందుండే వ్యక్తిని 
మరెవరయినా మరే సత్కార్యం చేసి అయినా మించిపోలేరు. అయితే 
షహీద్‌ స్థానం జనసేవ చేసే యోధునికన్నా ఉన్నతమయింది. 

(బౌవాకి మిష్కాత్‌ 


| 


ఎనన కన తనన 
హదీసులోని మూడు అంశాలనూ పరిశీలించండి. బలహీనులంటే. ఆరోగ్యం రీత్యా, 
సామాజిక కట్టుబాట్ల రీత్యా, ఆర్థిక పరిస్థితుల రీత్యా, రాజకీయ వత్తిడుల రీత్యా 
బలహీనములయినవారంతా ఈ కోవకు చెందినవారే. తల్లిదండ్రులూ సంతానాన్ని 
పోషించి పెద్ద చేసి తాము ఏమీ చెయ్యలేని వయసుకు చేరిన తరువాత పిల్లల నుంచి 
(ప్రేమానురాగాలు తప్ప మరేమి వాంఛిస్తారు, ఆవి వారికి ఎంత అవసరమవుతాయి? 
ఆలాగే వౌకరులు, చేతి క్రింద పనిచేసే అమాయక జనులు కూడా తమ పైవారి 


సానుభూతి, ఉదార వైఖరిని ఎంతో ఆశిస్తారు. 


248. సృష్టికర్త ఆరాధన తరువాత (ప్రాముఖ్యంగల మరోకార్యం ఇస్టాంలో ఏదయినా 
ఉంటే అది సంఘసేవా కార్యాలు. అంటే సమాజంలో అనాధలు, అగత్యపరులు, 


సత)మాజం రూపురేఖలు 173 


EO మిం SEI; HEAL 
(మ క 


250. హజత్‌ నాఫె ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహనీయులు (సఅసం) 
ఇలా బోధించారుః .ముస్టిమ్‌ అయిన వ్యక్తి సౌభాగ్యానికి, శుభశ్రేయాలకు 
మూడు విషయాలు సంకేతాలని చెప్పవచ్చుః ఒకటి, విశాలమయిన ఇల్లు; 
రిండు మంచి పొరుగువారు; మూడు అనువయిన సముచితమయిన 
వాహనం. (అల్‌ ఆదబుల్‌ మ(ఫట్‌. ) 


లప ము? Se es ie arr 
వ మ... ర రగా తి యూ Sgr) 


లో om ఎ గ్‌ తో జ్‌ య ల (A CA ” తి జ 

దపా యేమ ఇ ఏ [మగ OE OU sete oles (దీ 

ల త ణే Pat > 3 Pa ; క నో 

ఆత అటక యయ మో రో త్రిత్నుక్తుటు! D456 

న Pt 4 న Wr PO? 

డద స పీక తరపు ap las టమ టు! ఆలో! 
లో అహా ల యు ఎ నీ PY వా ఎం 1 9 చవ 

టుంది! పదయ య అరకు ఈ 1515 ద! ఓ 


a 
Era 


251. హృజత్‌ అబ్బుల్హావ్‌ బిన్‌ మస్‌ఊద్‌ (ర.అ) ఉల్లేఖనం రీత్యా ఓ వ్యక్తి 
దైవ సందేశహరుల సన్నిధికి వచ్చి, దైవ (ప్రవక్తా నేను మంచిపనులే 
చేస్తున్నానో, దుష్కార్యాల్లోనే మునిగి ఉన్నానో తెలుసుకోవడం ఎలా? 
అని (ప్రశ్నించాడు. దానికి (ప్రవక్త మహనీయులు (సఅసం) ఇలా సెలవిచ్చారుః 
కీ పారుగు వారు నిన్ను గురించి నీవు మంచి పనులే చేస్తున్నట్టు పలికితే నీవు 
నిజంగా మంచి పనులే చేస్తున్నట్టు (గ్రహించు. నీవు చెడ్డ పని చేస్తున్నట్లు 
వారన్నట్టు నీవు విన్నట్లయితే నిజంగానే నీవు చెడ్డపనుల్లా పడ్డావని 
తెలుసుకో. (ఇబ్బుమాజ. మిష్మోత్‌ ) 
తతత 
బలహీనులూ అయిన వారి సహాయ సహకారాలు. వారి సేవ అన్నమాట. వాస్తవంగా 


ఇది కూడా ఓ విధమయిన ఆరాధనే. దేవుని సంతానమయిన అగత్యపరులకు 
లోడ్చాటు అందజెయ్యడం దైవానికి ప్రతి పాత్రమయిన కార్యమనడంలో సందేవామేలేదు. 


174 ... ప్రవక్త (ప్రవచనం 





చ = ల్‌ ww wR hh 9K ye 
Iw Ell Pr భాద కా త్త లో(గలీ క్వ 


లో 
వళ త్ర 3 నూ ” న్‌ b వెలి న శ 
పోవ డిడి! [0 EOE sles | ప ల 
20 FET తో తళ 
గ పసరు న OE SN ఏ టు 
లో నా రజీ న Peder 
సలి ర చప డు ఓర త్రం ఘపయ శల షష Nal 


Geis Ello asst తము డత ప 


252. హ్మజత్‌ అబూ షమరై హ్‌ ఉల్లేఖించిన దాని ప్రకారం దైవ సందేశహరులు 
(సఅసం) ఇలా ఉపదేశించారుః మీలో అల్లాహ్‌ను, అంతిమ దినాన్ని 
విశ్వసించేవాడు సతతం మంచి మాటనే పలకాలి లేదా నోరు మెదపకుండా 
ఉండాలి. అల్దావ్‌న్తు అంతిమ దినాన్నీ విశ్వసించే వ్యక్తి అతిథిని సత్కరించాలి. 
అతిథి ధర్మం (కాలం) ఒక పగలు, ఒక రేయి. సాధారణ అతిధి సేవా కాలం 
మూడు రోజులు. ఆ తరువాత చేసేదంతా, ధర్మం అన్నమాట. ఆతిధేయునికి 
ఇబ్బంది కలిగేంత మేరకు అతిధి అతని ఇంట బసచెయ్యడం ధర్మం కాదు. 
( ఆల్‌ అదబుల్‌ మఫద్‌ + లీ 





దేవునికి ఇష్టమయిన రీతిలో ఎప ఆరాధనంటే - అందువల్లనే మానవుల 
'పేవ కూడా ఓ విధమయిన ఆరాధవే. 


249. ప్రయాణావస్థలో మనిషి గుణగణాలు స్పష్టంగా గోచరమవుతాయన్నటి 
అనుభవపూర్వకంగా వెల్లడయ్యే సత్యం. ఇలాంటి పరిస్థితులో నాయకత్వం వహించడం 
సులువే కావచ్చుగాని సేవ చేసేందుకు ముందుకు రావడం అతి కఠినమయిన 
విషయం. అందువల్లనే నాయక మన్యులు (సఅసం) ఆల సేవ చేసేవాడే నిజమయిన 
నాయకుడు అని నాయకతా నన్ని సరికొత్తగా నిర చించారు. సేవకు మించిన ధర్మకార్యం 
లేదన్నది ఈ వాదీసు ద్వారా మరోసారి పునరుద్దాటించడం జరిగింది. అయితే మానవ 
సేవలో మనిషికాస్త తన సమయాన్ని, కాస్త ధనాని 'ఏ* కాస్త సామర్థ్యాన్ని వినియోగిస్తాడు. 
కాని షహాదత్‌ (అమరగతి)లో మనిషి తన ఉనికినే శాశ్వతంగా ధారబోస్తాడు. అందువల్ల 
దానికీ విలువ మరింత గొప ఏనయినది. 


250. ధనసంపాదన చేసేది మనిషీ కేవలం తన సౌలభ్యాలు, సౌకర్యాలు సాదించడానికే. 
ఈ వాదీసులో వ్రస్తావించబడిన' మూడు అంశాలూ (ప్రాపంచిక జీవితంలో ఎంతో 
వీలువయినవి. వీటికీ మించిన ఐశ్వర్యం, ఐశ్వర్యానికి మరో లక్ష్యం ఏది కాగలదు? 


175 





Aas deh మదు! Os C06 0655 5 Pow 


Pe £46 Oss SOC రసో డ్‌ Bar CEA 
Leelee; యయ్తర్కు (ENO క ర 
sp AAO QC aE OF బ్వుష్త 


253. . హ్నజత్‌ అబూజర్‌ గిఫారి (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త 
మహనీయులు (సఅసం) ఇలా ఉపదేశించారుః “ఈ దాస దాసీ జనం మీ 
సోదరతుల్యులు. వీరిని ఆల్హాహ్‌ మీ అధీనం చేశాడు. బాగా గుర్తుంచుకోండి ' 
ఎవరి అఆదీనంలోనయితే ఈ సోదరులుంటారో వారు తాము తినేదే వీరికి 
తినిపించాలి. తాము తొడిగేదే వీరికి తొడిగించాలి. వారు చెయ్యనలివి కాని 
పనికై వారిపై ఒత్తిడి చెయ్యరాదు. వారి శక్తికి మించిన పని చెయ్యవలసి వస్తే 
తాను స్వయంగానూ వారికి చేయూతనివ్వాలి. శ 

( బుఖారి, ముస్థిం, మిష్మా_ల్‌, లీ 


251. ఇక్కడ హధగువారంలే ఏ విధంగా. ఏ స్థాయినయినా సరే పొరుగున 
ఉన్నవారని, సమీపాన ఉండేవారని ఆర్థం. వీధిలో పంటీ ఇరుగు. పొరుగు వారూ 
కావచ్చు. స్కూల్స్‌ పారుగువాడు, ప్రయాణంలో పొరుగువాడూ కావచ్చు. ఈ 
వాదీసులో వారందరూ పొరుగువారి (క్రిందే లెక్క, అంటే సమీపాన ఉంటూ మనం చేసే 
(ప్రతి పనిని కానగలిగిన వారు, దాని (ప్రభావానికి గురయ్యేవారన్నమాట. వారి సాక్ష్యం 
అందరికంటే బలవత్తరమయింది, విశ్వసనీయమయింది. అయితే స్వయంగా 

పలికే వారి మనస్తత్యమే పాపభూయిష్టమయి, తిరస్కార [ప్రాయమయి కలుషితమయి 
ఉంటే వారి సాక్ష్యం గణనీయంకాదు. 


252. దైవ విశ్వాసం, పరలోక విశ్వాసం - చెంటీవల్ల ఏర్పడే రెండు బాధ్యతల్ని 
ఇక్కడ వ. జరిగింది. 1. నోటిపై అదుపు" అంటే పరోక్షనింద, 
దుర్భాషలాడటం, వ్యర్థ ప్రలాపనలకు దూరంగా 'ఉంటూ నోటిని మంచి మాటలకు 
వినియోగించడం. 2. విశాల హృదయం, దాతృత్వం, ఉదార స్వభావం. వీటికి ఒక 
రూపం, ఎవరయినా ప్రయాణీకుడు మన ఇంట బస చెయ్యదలచినపుడు లేదా 
అతిథులెవరయినా ఇంటికీ వచ్చినప్పుడు ఎలాంటి వృదయ సంకుచితత్వం లేకుండా 
విశాల మనస్సుతో అతిథుల అన్నపానీయాలకు, బసకు ఏర్పాట్టు చెయ్యడం. 
ఆతిధేయునికి ఇలా బోధించి అతిథిని కూడా సంబోధించడం జరిగింది. అతనూ 
అభిమానధనుడయి మూనా 'ఎళ్ళకన్నా అధికంగా తన ఆతిధేయున్సికి భారం వెయ కకుండా 
చూడాలి. ఈ విధంగా ఆతిధేయుని తరపున దాతృత్వం,. ఉదారవై ఖరి, అటు అతిథి 









176 ప్రవక్త ప్రవచనం 


ష్‌ తాటి TT Moras dd seul లో 
SS AEN eI SSOEEE ror 
BS 2 poste Ee Dish 
boll Eh Gog WI ge 


254. హ(జత్‌ అలీ బిన్‌ అబూ తాలిబ్‌ (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం 
దైవ పవక్త (సఅసం) పలికిన అంతిమ వచనాలు ఇవిః “నమాజ్‌ , నమాజ్‌ ... 
మీ అధీనంలో ఉన ్న వారి విషయంలో దె వానికి భయపడుతూ ఉండండి.” 
(ఆల్‌ అదబుల్‌ మృఫద్‌) 
re 572 వ “992% 9 WI” ar 
త్రి య పక్ష అ GE Gul 0 గంటి 


ర AP Ted $b 4. Mn Sas (్రా లో తీ? 
Yee 5 Ae డు! బు! రడ రత్కుటడ షయ డని; 

2 GR LA, pm wr, uw fo po: 4 inp > 
PE ONAN BTN] రువ CSS ELL 
a by లో LIFT, AEF Sa TEP 
WY యాతు! SEIN SATE ST Es 


Pr నహ = లో 
(BI) solos టు 


255. హజత్‌ ముస్‌అబ్‌ బిన్‌ ఉమైర్‌ (ర.అ) సోదరుడు అబూ ఉజ్జైెర్‌ 
బిన్‌ ఉమైర్‌ (ర.అ) ఇలా ఉల్లేఖించారు! “నేను బద్‌ యుద్ద ఖైదీలతో 
పాటు పచ్చుబడి ఉన్నాను. అప్పుడు (ప్రవక్త మహనీయులు తన సహచరుల్ని 
“ఖైదీల పట్ల ఉత్తమరీతిలో వ్యవహరించండి.” అని బోధించారు. నేను 
అన్సారుల్లో ఒకరి వద్ద ఉన్నాను. ప్రొద్దున, రాతి పూట భోజనాలు 
సెట్టటప్పుడు స్వయంగా వారు ఇర్జూరపు పళ్ళు తిని నాకు రొబ్బు 
సెట్టవారు. ఇది విశ్వకారుణ్య మూర్తి బోధనా ఫలం.” 

(అల్‌ మోిజముస్ఫగీర్‌) 





వై పుగా అభిమానం వ్యక్తమయినప్పుడు సమాజంలో, సామూహిక జీవితంలో ఆనంద 
భరితమయిన, ఉల్లాసవంతమయిన వాతావరణం ఏర్పడడానికి అవకాశముంటుంది. 
253. ఆ కాలంలో నేటి కట్టుబానిస (Bonded 1200) మాదిరిగా బానిసల్ని డబ్బు 
వెచ్చించి కొనుక్కునే వారు. వారిని తమ ఇంటి పనులకు, బయటి పనులకు, వాణిజ్య 
వ్యవహారాలకు వ్యవసాయ పనులకు కార్మికులుగా వినియోగించుకునేవారు. ఆ 


సతృమాజం రూపురేఖలు 177 


పష! యో పస్తు పము! SLAs జసు! Yi రీ! (HB) 
గ్ర ప జీ య న్‌ 


256. దైవ సందేశహరులు (సఅసం) ఇలా సెలవిచ్చారుః “బలహీ నులకు, 

ఉపేక్షితులకు వారి హక్కును ఇప్పించని వాతావరణం ఉన్న సమాజాన్ని 

ఆలాహ్‌ పరిశుదపరచడం జరగదు.” (వడ్లును న్న, మిష్మా_ల్‌) 
ap) లొ అ 


మప 1 ప్రీఘుడ రక కప ర దవడ టా (0ట 
రమయ యమం పీ! టి! గుం లయ క రూ 
4 ల ఆ వు వో 4 లో ర A 
seit Ee gp Hlol3)) కళ య వ ర 
257. ముస్‌ అబ్‌ బిన్‌ సఅద్‌ (ర.అ) ఓ ఉల్లేఖనంలో ఇలా అన్నారుః 
సఆద్‌ (తన తండి) తన కన్నా హీనులయిన వారిపై తనకు ఆధిక్యత గల 
దని అభ్మిపాయపడేవారు. దానికి ఆదర్శమూర్తి (సఅసం) ఇలా ఉపదేశిం 
చారు. “నీకు దైవం తరపున లభించే సహాయం, సంపాదన అంతా ఈ 
బలహీనవర్గాలు, ఉపేక్షితం జనం మూలంగానే సంప్రాప్తమవుతోంది. 
గుర్తుంచుకో.” (బుఖారి) 


దాదా 
బానిసబంధనాల నుండి విముక్తిని కలిగించడాన్ని ఉత్తమమయిన పుణ్య కార్యంగా 
దీరేపించడమే కాక అలా చెయ్యలేని వారు కనీసం వారి ఎడల తమతో సమానంగా 
చూసుకోవాలని బోధించారు మహనీయ మువామ్మట్‌ (సఅసం). ఫలితంగా 
వందలాది మంది స్వేచ్చా స్వాతంత్ర్యాలు పాందారు. ముస్తీమ్‌ “సమాజంలో గొప్ప 
నేతలుగా అలరారారు. ఆ ఉపదేశాల్దాంటి ఉపదేశమే ఇదీను. 


254. అంటే నమాజ్‌ స్థాపనలో దాని నియమాలని ్నంటిని పాటించడంతో పాటు 
దాస దాసీ జనం పట్ల మంచి ప్రవర్తన కనబరచాలన్నది బోధన. నమాజ్‌(దై వారాధనుతో 
పాటు దాసుల విషయం ప్రస్తావించడం వల్ల ద్యోతకమయ్యే దేమిటంటే, మనిషి 
నమాజ్‌ స్థాపన ద్వారా దేవుని మహిమను (గ్రహించి ఆయన భయభక్తులు ఆంతర్యంలో 
ఏర్పరచుకుంటే అతని దృష్టిలో దేవుని దాసులే అయిన తోటి మానవుల్గోని అత్యంత 
బలహీన వర్గం పట్ల కూడా (పేమానురాగాలు జనిస్తాయి. వారిపై చెయ్యి చేసుకునేందుకు 
'మనిషి సావాసించలేడు. 


178 (పవక్ష ప్రవచనం 


J was 2K . “7 NTN 2*”| 3 త 

అహా బైన ప్రి తంగ రం డంతో yds Gls (faa) 
జ్‌ 2 Pe “ED riya w న ag yu CD ih 
LE A RUE OE SLL మాడు! Ee భు) 
Dr శ లో | వ | లీ ల తో tag ల తో క 

SiS ధరాయ టుడు! ఉంటు! DITO Muy ఏ 
త్తి st త టీ క త వ DDE పెన 7 
ey యిలు షే రత మావ bY ris 4 bre) 
లో లో 


కం తోం! అర ట్ర్ర యయ రథ VY మూ ఓ ట్ర 
1” తో. న్‌ ళో నాం (1 (ప వట ఈ 
య. TD eur; go తాగి 


Pa 
As 


258. అబూ సయీద్‌ ఖుది ఇలా ఉల్లేఖించారు: మేము ఒకసారి దైవ 
(ప్రవక్త (సఅసం)తో పాటు (పయాణం చేస్తునా ము, అకస్మాత్తుగా 
వాహనంపై స్వారీ చేస్తున్న ఓ వ్యక్తి ఆయన (సఅసం) వద్దకు వచ్చాడు. 
అతను ఒకసారి కుడికి పోతే మరోసారి ఎడమకు ఒరుగుతున్నాడు. (అతను 
తన వాహనం సరిగ్గా లేక పోవడం చేత బాధపడుతున్నాడు) అప్పుడు (ప్రవక్త 
మహనీయులు (సఅసం) ఇలా (పకటించారుః “తమ వద్ద అదనపు వాహనం 
ఉన్నవారు అసలు వాహనమే లేని వారికి. దాన్ని ఇచ్చివెయ్యాలి అదనంగా 
(ప్రయాణా వసరాలున్న వారు అవి ఏ మాతం లేని వారికి అందజె యాలి...” 
ఈ విధంగా ఆయన అనేక రకాల సామ్మాగిని గురించి (ప్రకటించారు. చివరికి 
మేము, మా అదనపు సామ్మగ్గిపై ఇక మాకు ఎలాంటి హక్కు. లేదేమో అని 
అనుకున్నాము.” (మ్ముస్తీం మిష్మా_ల్‌) 
వ కా ప పత టు 
255. ఇస్లామీయ ప్రభుత్వానికి ఆనాడు యుద్ధ ఖైదీలను పోషించే స్తోమత లేదు. 
అందువల్ల ఆయా ముస్టిం కుటుంబాల స్తోమతను బట్టు వారికి యుద్ధ ఖైదీలను పంచి 
వారి బాగోగులు చూడమని పురమాయించారు. ఆ ఏర్పాటులో అబూ ఉజై ర్‌(అప్ప 
టికి ఇంకా ఇస్లాం స్వీకరించ లేదు. తిరస్కారుల సైన్యంలో ఉండి పట్టుబడ్డారు) ఆ 
అన్ఫారుల ఇంట చేరారు. ప్రవక్త మవానీయులు బోధించిన దాన్ని తు.చ. తప్పకుండా 
పాటించే సహచరులు స్వయంగా తాము ఏదో భుజించి ఆనాటి ఉత్తమ భోజనమయిన 
ర"ష్టైలు తమ ఖైదీలకు పెట్టేవారు. ఇస్లాం బలహీనుల వాక్కులకు ఎంత (పాధాన్యత 
నిచ్చిందో దీనివల్ల తేట తెల్లమవుతోంది. ఖైదీలు సంపాయించి తినే స్తోమత కలిగి 
ఉండరు కాబట్టి వారిని ఉత్తమ రీతిలో ఆదుకోవాలన్నది ప్రవక్త ప్రబోధం. కేవలం ముసి 


సతృమాజం రూపురేఖలు 179 


4 


న్‌ త! జ PTO ఆ ళ్‌ లలో 9 క్షే dee న ళో 
దుకు Ge రెడు కరః 36 yin bl Rs దక ఏల 
RO Np NLT A $A ప్రయా ఈ భర 


రోగ్‌ య 


MNEs 


259. హజత్‌ అబ్బుల్దాహ్‌ బిన్‌ జాఫర్‌ (రజి అల్లాహు అన్‌హు) ఓ 
ఉల్లేఖనంలో ఇలా తెలిపారు: హజత్‌ జాఫర్‌ (ర.అ) అమరగతులయినట్లు 
సమాచారం అందినప్పుడు (ప్రవక్త మహనీయులు (సఅసం) “జాఫర్‌ 
ఇంటివారి కొరకు అన్నం వండి పంపండి, వారిపై ఆపద వచ్చి పడింది. అది 
వారిని అలుముకోగా వారు (ప్రపంచాన్నే మరిచి) అందులో మునిగిపాయ్యారు” 
అని నంతా ( కర్మల అం లీ 





ములయిన బలహీన వర్షాలనే : కాధు ముస్లిమేతరులు, ఆ అందువా ఇస్టాం విరోధులు" 


అయినా సరే వారి ఎడల ముస్లిం సమాజంలో ఉత్తమ — సరయినదని ఈ బోధన 
తెలుపుతోంది. 


256. ఈ హదీను పూర్వ రంగాన్ని తెలుసుకోవడం ఈ సందర్భంలో సముచితంగా 
ఉంటుంది. ఒకసారి దైవ సందేశహరులు (సఅసం) మదీనాలో హజజత్‌ అబ్బుల్దా బిన్‌ 
మస్‌ఊద్‌(ర.అ)కు కొంత భూమిని ప్రసాదించారు. ఈ భూమి అన్సారుల ఇండ్ల దగ్గర 
_ ఒయాసిస్సు సమక్టాన ఉండింది. బనూ అబ్ద్‌ బిన్‌ జవారా (అవ్ఫారురి ఓ వంశం) వాళు భి 
అబ్దుల్లా బిన్‌ మస్‌ఊద్‌ని సంబోధించి, “ఉమ్మె సయీద్‌ కుమారుడా, ఇక్కడి నుండి 
వై దొలగు' అని అన్నారు. ఆ సందర ంలో ఆయన (సఅసం), “అయితే నన్ను దైవం 
తన (ప్రవక్తగా చేసి ఎందుకు పంపినట్టు?” అని ప్రశ్నించారు. అంటే, నేను ప్రభవించడానికి 
కారణం, బలహీనులను, దళితులను, బలం గల వారి, ఆధిక్యత గలవారి అత్యాచారాల 
బారి నుండి రక్షించడం. కాని నేను ప్రభవించిన తరువాత కూడా బలహీనులపై అత్యా 
చారాలు కొనసాగితే వారిని వారి భూమి నుండి తొలగిస్తే ఇక నా రాకకు అర్ధమేముంటుంది? 
అని భావం. సమాజంలో ఎవరి వాక్కులు వారికి లభించేందుకు ఎలాంటి అవరోధాలు 
లేని వాతావరణం నెలకొనేలా కృషి చెయ్యాలి. ఒక వర్గం (ప్రజలు కేవలం బలహీనులవడం 
చేత ఇతరుల దౌర్జన్యాలకు గురవుతూ ఉంటే అలాంటి సమాజంలో శుభమన్నదేదీ 
మిగలదు. పైగా బలహీనుల్లో అత్యాచారాలకు వ్యతిరేకత జనించి (క్రియ, (ప్రతి క్రియల 
పరంపర ప్రారంభమయి సమాజంలో అరాచకత్వం, అశాంతి ప్రబలుతాయి. పరిశుద్ధ 
వాతావరణం, శీలవంతమయిన పరిస్థితులు నలక కాళ! 


180. ప్రవక్త ప్రవచనం 


AP కక స OE ow త్యం లో 
gilda 5 sits యో! STE 1) 
Ms ఆక ద 14 
2 4 వ యత జస 4 జ we mer cw 21 
AS) [మయ రీ రడ hel వసు! eG 


260. హ్మజత్‌ అబ్బుల్దా బిన్‌ ఉమర్‌ (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త 
(శ్రేష్టులు ఇలా సెలవిచ్చారు, “నేను మిసా క్‌ చేసుకుంటున్నట్టు కలగన్నాను. 
అప్పుడు నావద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో ఒకతను పెద్ద 
వయసున్నవాడు. నేను ఆ ఇద్దరిలో చిన్న వానికి మిస్వాక్‌ నిచ్చి వేశాను. 
పెద్ద వానికి ఇవ్వమని నన్ను ఆదేశించడం జరిగింది. తరువాత నేను 
పెద్దవానికి ఇచ్చాను.” (బుఖారి ముస్తిం) 


త్‌ో 


న. 


3! రర యట! ht Base ee (౫ 


261. (ప్రవక్త మహనీయులు ఇలా బోధించినట్లు వ్మజత్‌ ఆయిషా (ర.అ) 
ఉల్లేఖించారు: “జనులతో వారి స్థాయిని బట్టి వ్యవహరించండి” 
(అబూదాన్తూట్‌, మిష్కాత్‌.) 


నల పనన ము రు నన టీ 
257. అంటే ఆర్థికంగా, శారీరకంగా, సామాజికంగా బలహీనులయిన వారిని హీనంగా 
చూడరాదు, దేవుడు ఎవరికయినా సామాజీకంగా, శారీరకంగా, ఆర్థికంగా (పాబల్యాన్ని 
ప్రసాదిస్తే అది విజంగా దైవం తరపున ఓ పరీక్ష తన సంపన్న దాసులు తమ 
వరప్రసాదాలను పొంది ఉపేక్షితులు, బలహీనులు, దళితులయినవారిని మరచి పోతారో 
లేక ఆదుకుంటారో అన్నది ఆ పరీక్ష 


258. అది యుద్ధ సమయం కాబట్టి ప్రభుత్వంకూడా ఇలాంటి పరిస్థితుల్లో అదనపు. 
' సామగ్రిలేని వానికి ఇప్పించడం, యుద్ధం కారణంగా అదనపు పన్నులు విధించడం, 
అగత్యపరులకు అందులో నుండి పంచి ఇవ డం అంతా సబబే. ఇలాంటి అత్యవసర 
పరిస్థితుల్లో సామాన్యంగా పరిపాలకులకు ప్రత్యేకఅధికారాలు సంక్రమించడం మామూలే. 
259. సాధారణంగా ఇంట ఎవరిదయివా మ త్యువు సంభవించినప్పుడు, ఇంటివారు 
అన్నపానీయాలను పట్టించుకునే స్థితిలో ఉండరు. ఆ పరిస్థితినే దైవ సందేశవారులు 


సత్సమాజం రూపురేఖలు 181 


er అం ల Fon AIL Rd Buys ర్త [ర్త [రం Crit లీ ల. త 

తర మ రుర్యమత్తుదంగ కరకు కు! గ్ర కుల! 
Ta ఠి 

sll Besos 


262. హజత్‌ అబ్దుల్లా బిన్‌ ఉమర్‌ (ర.అ) ఉల్లేఖనం (పకారం, దైవ 
సందేశహరులు (సఅసం) ఎవరినయినా సాగనంపే పేటప్పుడు ఆతని చెయ్యి 
పట్టుకుని స్వయంగా అతను తన చెయ్యి వదలనంత వరకు ఆయన తన 
చెయ్యిని వదిలేవారుకారు. ఇంకా (సాగనంపుతూ) ఇలా సెల విచ్చేవారుః 
“నేను నీ ధర్మాన్నీ, నీ అప్పగింతను, నీ ఆచరణల ముగింపును దై వానికి 
అప్పగిస్తున్నాను.” (తిర్మిజ్సి మిష్కాల్‌. 


' ఈ వాదీసులో పేర్కొన్నారు. వారి అవసరాలను ఇరుగు పొరుగు వారు గమనించి తీర్చే 
ప్రయత్నం చెయ్యాలన్నది ఈ (ప్రబోధానికి సారాంశం. కష్టాల్లో ఉన్న వారిని చేతన 
యినంత మేరకు ఆదుకోవాలన్న శిక్షణ ఇందులో ఉంది. 


260. ఇద్దరు వ్యక్తులి ఏ ఆదరించి కానుకనిచ్చే అవకాశమున్నప్పుడు వయసులో 
పెద్దవారయిన వారికి [ప్రాధాన్యత నివ్వాలన్నది ఈ ప్రబోధ సారం. 


261. ధనికుడయినా నిరుపేద అయినా, హోదా గలవాడయినా,. ఏ హోదాలేని 
వాడయినా, ఉన్నత పదవిలో ఉన్నా, పదవీహీనుడయివా, , మంచివాడయినా 
చెడ్డవాడయినా, చిన్నవాడయినా పెద్దవాడయివా చట్టం ద ఎపీలో అందరూ సమానులే. 
దై వాదేశాల పాలనలో, దై వాజ్ఞల అమలులో వీరి మధ్య ఎలాంటి తారతమ్యాన్ని 
ఏమాత్రమయినా పాటించడానికి వీల్లేదు, వివాయింపు నివ్వడానికి వీల్లేదు. కాని 
సాధారణ వ్యవహారాల్లో, వ్యక్తిగత మర్యాదల్లో విజ్ఞానం, దై వభక్తి, ధర్మనిష్ణ, ఇంకా ఇతర 
విషయాల సవజమయిన వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకోవడం తప్పుకాదు. 
ఇదే విషయాన్ని ఈ వాదీసులో బోధించడం జరిగింది. సామూహిక మర్యాదలు 
ధార్మికతకు వ్యతిరేకం కాదు. ధర్మంలోని అంతరా ఎగమే అని గమనించాలి. 


262. కలుసుకునేందుకు ఎవరై నా వచి ఎనపు బడు వారిని సాగనంపేందుకు వారితో పాటు 
కొంత దూరం నడవటం, విడిపోతూ చేపే కరచాలనం ద్వారా తన మైత్రిని, 
ఆనుబంధాన్నీ తెలుపడం, అతనిలో మళీ కలుసుకునే వాంఛ కలిగేలా ప్రవర్తించడం 
సామూహిక, సందేశాత్మక కార్యకలాపాల్గో నిమగ్నులయి ఉండేవారి (ప్రత్యేకత. 


182 ప్రవక్త ప్రవచనం 


శయ! ట్టు SSA ye Es (౫6 


All. OES త్రయ! SEL రయ య 
ho lM yt 


263. హజత్‌ బక్‌ బిన్‌ అబ్బుల్లా ఉల్లేఖనం (ప్రకారం మహనీయులైన 
(ప్రవక్త సహచరులు (వేళాకోళంగా). తర్బ్చూజ్‌ పండ్లను ఒకరిపై ఒకరు 
విసురుకొనేవారు. కాని వాస్తవంగా రక్షణకై పోరాడవలసి వచ్చినప్పు డు ఆ 


రంగంలో యోధుల్లా యన. (అల్‌ అదబుట్‌ మట్‌. లీ 
GOAT ఈడు! E5106 సం gs (rar 
సతి పము దే ses SAS let Hyg! 


ale గ హే! క ఏపని Lut 


Pal 


ఆలి తప యే! ఉం రిక్త సేయు ఈ రిక్‌ 
ae క (cee న 06422 జు suds లో ఈ లి 
tb diel Eos యత్తు! 


264. ముహమ్మద్‌ బిన్‌ జియాద్‌ ఓ ఉల్లేఖనంలో ఇలా తెలుపుతున్నారుః 
“నేను సజ్జ్ఞనులయిన పూర్వీకుల్ని చూశాను. వారి కుటుంబాలు కు 
"ఒకే ఇంటేలో బన చేసేవి. అనేక మార్లు వింత జరిగేది. ఒకని ఇంట్లో అతిథి 
ఎవరయినా వచ్చినప్పుడు మరొకరి ఇంట్లో వంట అవుతుంటే, ఆతిధేయుడు 
తన అతిథి కోసం ఆ వంట పాతను తీసుకువెళ్ళేవాడు. తరువాత వంట 
చేసుకున్న వ్యక్తి వచ్చినప్పుడు తన భోజన పాత ఏమయిందోనని 
వెదుక్కునేవాడు. “నావంటి పాత్ర ఏమయిందని ఇతరుల్ని అడగ్గా 
ఆతిధేయుడు, “మేము మా ఇంట వచ్చిన అతిథి కోసం తీసుకువెళా ము 
అని తెలిపేవాడు. అప్పుడు వంట చేసుకున్న వ్యక్తీ “దై 'దెవం అందులో 
నీకుశుభాన్ని చేకూరు గాక అని చెప్పే తన ఆనందాని ఎ వ్యక్తం చేసేవాడు. 








(ఆల్‌ ఆదబుల్‌ మ్మఫద్‌) 


య మీ ఖలీ వా ల 97 9 ఎ త వ శ ల 

యి lO) డా ఈది? ES 2 dé gl Rss (F99 
Car hy ల రో SORT LIC SSG, ఫం si 

03 ete SSO aN; hs te పము; 


టూ 


Pal 
ip oy + Prd గో తలో స త ణో 
Vel IB Rs తషయారరన క్ర 
lh Bosra కే 


క ఖీ ళో ద 97 బా [ల 2 ae టి wo yc 5 9 
ove IS es SUS త షక 


Bhs Moto) 
265. హ్మజత్‌ అబ్బు రహ్మాన్‌ (ర.అ) ఓ ఉల్లేఖనంలో ఇలా అంటున్నారు: 
దైవ సందేశహరుని సహచరులు పుష్క నైజం గల వారు కారు, నిర్జీవ 
మనుస్సు.లూ కారు, వారు తమ సమావేశాల్లో కవితలు ఆలాపించుకొనేవారు, 
అజ్ఞాన కాలపు (ప్రస్తావన సయితమూ వచ్చేది. కాని అల్లాహ్‌ ఆదేశానికి 
భిన్నమయింది ఏదయినా వారిలోని ఎవరినయినా చెయ్యమంటే అతని 
కనుగుడ్డు గ్మిరున తిరిగేవి అతనికి మతి చలించిందా అన్నట్లుగా. 


(ఆల్‌ ఆదబుల్‌ మ్మఫద్‌) 


ర ల TU 
263. ధర్మాచరణ, ధర్మనిష్ట. ధర్మపరాయణత, భక్తి ప్రతిపత్తులు - అనగానే చిరునవ్వు 
కూడా పెదాలపై తారసపడని ముఖాలని ఎంత మాత్రం అర్థంకాదు. ఎప్పుడు చూసినా 
సీరియస్‌గా ఉండనవసరంలేదు. అవసరం, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని దైవ 
(ప్రవక్త, ఆయన సహచరులు సయితం సభ్యతా పంస్కారాల వాద్దులో ఉంటూ హాస్యరసాన్ని 
ఆస్వాదించే వారని ఈ వాదీసు ఇంకా ఇలాంటీ అనేక హదీసులు తెలుపుతాయి. అయితే 
ఈ పరిస్థితి యదార్థంగానే గడ్డు పరిస్థితులు ఎదురయినప్పుడు వారిని ఏకంచేపి దై వధర్మ 
మార్గాన యోధులుగా నిలబెట్టగలిగేది కూడా. . 
264. పూర్వం నెలకొని ఉన్న లేమిస్థితిలో, పాధారణ, నిరాడంబర, మొగమాటం లేని 
వాతావరణంలో ఇలాంటి సంఘటనలు తరుచుగా జరగేవన్నది వాస్తవమయివా, పరప్పరం 
(ప్రేమానురాగాలు, నమ్మకం, సువృద్భావం ఉన్నప్పుడే ఇలా జరగడానికి వీలవుతుంది. 
లేకపోతే ఇలా మొహమాటం లేకుండా వ్యవవారిస్తే వెగటు ఏర్పడి వై షమ్యాలకు 
దారితీయవచ్చు. తీపి అనుభవాలకు బదులు కేవలం చేదు మిగలవచ్చు. ఆందువల్లి 
మొదట ఇలాంటి వాతావరణాన్ని సృజించేందుకు ప్రయత్నించాలి. 

265. “శుష్క నై జం' “నిర్జీవ మనస్కులు అనంటే, మిత్రుల మధ్య కూడా భృకుటి ముడి 
వేసుకుని ఉల్లాసమే కరవయినట్లు ప్రవర్తించడం అవిభావం. ఈ వాదీసు వల్ల ప్రవక్త 
మహనీయుల సవాచర్యంలో ఆయన సహచరులు అటు సన్యాసులూ, బై రాగుల్లానూ 


(14) 


188 ప్రవక్త (ప్రవచనం 


Pre అ పేటలో త bow Si కనా ౫ ల 

లీ (భూ రశ! టు। ICEL రకపు టా. 
అ 

శారా 3 ATS Sy PIS తో తో తో తో 

WEIS I IL GH SHI ES 


త 


GG NEY బడ క్ర 


271. హజత్‌ జాబిర్‌ (ర.అ) ఉల్లేఖనం: నేనొకసారి ఇలా అడిగాను, “దైవ 
(ప్రవక్తా నేను నా సంరక్షణలో ఉన్న అనాధను ఏ కారణంగా శిక్షించగలను?" 
దానికి దైవ సందేశహరులు (సఅసం), “ఏ కారణంగానై తే. నీవు నీ 
సంతానాన్ని కొడతావో అదే కారణంగా అనాధ బాలలనూ కొట్టు హక్కు 
నీకుంటుంది. అయితే నీవు ఆనాధల సొమ్మును ఆధారం చేసుకుని 3 
సాంత సొమ్మును కాపాడుకోవడం గాని లేదా ఆ సామ్ములోనుండి ఎంతో 
కొంత [ప్రోగు చేసుకోవడంగాని చెయ్యరాదు.” అని ఉపదేశించారు. 


(ఆల్‌ మోజమున్న)గీర్‌, తిబాని) 


తీసుకునేవారని ఇతర అనేక హదీనుల దా రా కూడా బోధపడుతోంది. మరో విషయం 
ఈ హదీసు ద్వారా తెలిసేదేమంటే ఎవరయినా ఏ కారణం వల్లనయినా జనాజా 
నమాజ్‌లో పాల్గొనలేకపోతే సమాధి వద్దకు వెళ్ళి జనాజా నమాజ్‌ చెయ్యవచ్చు. 


270. దీని ద్వారా మానవ హక్కులను నెరవేర్చడానికి గల (ప్రాధాన్యత బోధపడులోంది. 
దై వమార్గంలో కృషిచెయ్యడమయినా రాత్రంతా న చేస్తూ నిలబడటమయినా, 
ఎడతెగకుండా ఉపవాసాలు పాటించడమయినా - కేవలం ఇవే ధార్మిక కార్యాలు కాదు. 
అగత్యపరునికి సహాయపడటం కూడా ధార్మికమయిన విధే అని దీన్నిబట్టి తెలుస్తోంది. 
271. ఆవాధ శరణాలయాలను ఏర్పరచి అనాధల్ని పెంచే పద్ధతికి ఇస్థామీయ 
సమాజంలో అంతగా |పోత్సాహం (ప్రాప్తం కాదు. ఎందుకంటే శరణాలయాల వాతావరణంలో 
పెరిగిన బాలలు మానసికంగా ఎదగలేరు. లేదా వారు పెడతోవ (తొక్కే అవకాశాలూ 
మెండుగా ఉంటాయి. అందువల్ల అనాధల్ని తోటీ సమాజంలోని వారు తమ ఇండ్రల్లో 
తమ సంతానం వలే పెంచి పోషించడం అభిలషనీయంగా పరిగణించబడుతుంటి. 
అనాధలు ఒకవేళ ఆస్తిపరులయితే వారి ఆస్తిని కాపాడి వారు ప్రాజ్ఞాలయిన తరువాత 
చట్టబద్ధంగా వారికి అప్పగించడం ధర్మబద్ధమైన విషయం. పెంచేవారు మరీ అగత్యపరులయితే 
అవసరం మేరకు ఆ ఆస్తి నుండి ప్రయోజనం పొందవచ్చు. కాని దాన్ని కాజేసే 
ఉద్దేశ్యంతో ఏ చర్య తీసుకున్నా ఇస్టామీయ సమాజమూ క్షమించదు, దైవం దృష్టిలోనూ 
అది క్షమార్లమయిన నేరం కాదు. ఆ విషయానే ఎ ఈ వాదీసులో చాటడం జరిగింది. 
అనాధల పట్ల (ప్రవక్త సహచరులు (ర.అ) ఎంతగా భయపడేవారంటే, వారిని అవసరమయితే 
కొట్టడం కూడా తప్పో ఏమో అన్న అనుమానం కలిగేది. అలాంటి ఓ సందర్భాన్నీ ఈ 
హదీసు సూచిస్తుంది. 


సత్సమాజం రూపురేఖలు 189 


Vf >? TTD 
sagen gael Ee, 


272. హజత్‌ అబూ హురైరా ఉల్లేఖనం న (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా బోధించారుః * మిలో ఒకరి సేవకుడు వంటింటి వేడినీ, 
పొగను సహించి భోజనం తయారు చేసి తెచ్చినప్పుడు వారు తమసేవకుణ్ణి 
సయితం తమతోపాటు కూర్చుండబెట్టుకోవాలి. అలాగే సేవకుడు సయితం 
జంకకుండా భోజనంలో పాలుపంచుకోవాలి. ఒకవేళ భోజనం తక్కువగా 
ఉన్నట్లయితే కనీసం అతనికీ ఎంతో కొంత పెట్టాలి.” (ముస్తం మిష్కాల్‌. 


ళా ప టయ యు! be bt dees 06 OFF తతా గదు 
di ses sre న క్లో ర? 

sO ఈదిన Sy EN os అడక ఉక 
టర - య DE ఈ క్‌ ఈదిన wee 


Ht 
273. హ(జత్‌ అబూహురైరా ఉల్లేఖనం: దైవ సందేశహరులు ఇలా 
సెలవిచ్చారు, “(పవక్తల్లో ఒకరికి ఓ చీమ కుట్టింది. ఆయనేమో చీమల 
సీమనంతా కాల్చివెయ్యాలని ఆదేశించారు. అప్పుడు ఆల్టాహ్‌ ఆ (ప్రవక్తకు 
తన వాణి ద్వారా, “నీకు కేవలం ఒక్క చీమ మాతమే కుట్టింది. అయితే 
నీవు దైవనామ సంకీర్తనం చేసే ఓ జాతి (చీమలు)నే కాల్చివేశావు” అని 
పంక పంపాడు. (బుఖారి, ముస్రిం మిష్కాత్‌ 


నుండి ఆత్మ న్యూనతాభావం తీసివేసి సమాజంలో అందరితో వరు సము ఏతి 
సాధించాలన్నదే ఇన్లాం ప్రబోధనాసారం. 


273. మరో హదీసు ద్వారా, అగ్నితో శిక్షించడాన్ని నిషేధించినట్టు తెలుస్తోంది. 
అందువల్లనే కొందరు విద్వాంసులు నల్టుల్ని మరిగే నీటితో సంహరించడాని ఎ ఒపు కోరు. 
అయితే “మధ్యేమార్గంగా అత్యవసర పరిస్థితుల్లో : అగ్ని ద్వారానూ విష కీటకాలను 
చంపవచ్చు. 


186 (ప్రవక్త 





(ప్రవ చ్‌న 





యుల సన్నిధిల్‌ హాజరవుతాను. (ఈ వ లం వినిపిస్తాను)” 
అని చెప్పి (ఆయన వద్దకు వెళ్ళారు) ఆయనకు, “దైవ ప్రవక్తా, నుమ 
(పొలాలకు నీరు తోడే) ) ఒంపెలున్న వాళ్ళము. పగలంతా పనుల్లో మాకు 
తీరిక దొరకదు. ముఆజ్‌ ఏమో మీతో పాటు ఇషానమాజ్‌ చేశాడు, తిరిగి 
తేన వారి వద్దకు వచ్చి బకర సూరా; (బి పొారంభించాడు అని విన? ల న 
దానికే దైవ ఏ సందేశహరులు ముఆజ్‌ వె వైపునకు తిరిగి ఇలా ఉపదేశించారు, 
“ము ఆజ్‌ , నీవు మనుషుల్ని విప త్తులో పడవెయ్యాలనుకుంటున్నావా? 
షమ్స్బ్‌ సూరా లైల్‌ సూరా, ఆలా సూరా లాంటివి పఠించు. / 

(బుఖారి, ముస్త్రీం - మిష్కాత్‌ 











న త్‌ లో యుల త్త యట త 7s 
రగ భయ సుక క పోల 6 


మీట! లూ (19) 
fee: తో gr DD క! pa i yp PPA 
6 రద రకపు మ టీ లి డు ఈడ 


లి 


తయడు న ఈ గేటు AF su అ నర A SLI 
Dee ON MI ahs 06 భర! 


269. హజత్‌ అబూహురై రా€ర. ఆఅ ఉల్లేఖనం (ప్రకారం, ఓ నల్లని స్తీ లేదా 
యువకుడు మస్టిద్‌ తుడిచేవాడు. ఓ రోజున దైవ ప్రవక్త (సఅసం) అతని ఎ 
కానక ఆతన్ని గురించి విచారించగా అతను చనిపాయ్యాడని అక్కడున్న వారు 

తెలిపారు. “నాకు తెలుపలేదేమిటి అని ఆడిగారాయన. అతని చావును ఓ 
సాధారణ సంఘటనగా భావించి జనులు ఆయనకు దాన్న గురించి 
తెలుపలేదు.. “నాకు ఆతని గోరిని చూపించండి అని ఆయన కోరగా 
ఉపక గోరిని చూపించారు. ఆయన గోరి వద్దకు వెళి ఎ జనాజా 


(బుఖారి ముస్ట్రీం) 














కాకుండా ఇటు ప్రపంచ వ్యామోవాంలో పడీ సతతం విలాసాల్లొ, కథలు, జోకుల్లో తేలి. 
యాడే వారిలానూ కాకుండా కాలక్షేపం. హాస్య రసాలతో పాటు ధార్మిక చైతన్యం, అభి 
మానం కూడా వారిలో తొణకిసలాడేవన్న విషయం ద్యోతకమవుతోంది. అందుకే 
దై వాదేశాలకు భిన్నమయిన విషయం |ప్రస్తావించబడినప్పుడు వారికి ఆగ్రహం కలిగేది. 

266. తేలికయిన నమాజ్‌ అనంటే, (ప్రవక్త సంప్రదాయానికి భిన్నంగా అతి దీర్ద 






(3 70 iw 97 


FN 2 ట్లో : శవా లో లో 
eels మం ఉర! యు! 
ww Dw A A గ ATE 
II swe ఆ 

( 


ఉన ST 





270. అబూ హురైరా (5) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా 
సెలవిచ్చారు: “ఉపేక్షితులు, అగత్యపరులు, అనాథలయిన వారి సహాయం 
కొరకు కృషిచేసే వ్యక్తి దైవ మార్గంలో కృషిచేసే వానికి సమానం. 
(ఉల్లేఖకుని అభిప్రాయంలో ఆయన ఇలా తెలిపారు) “ఇలారటి వ్యక్తీ 
ర్మాతంతా నిలబడి అదనపు ఆరాధన చేస్తూ అలసిపోని వ్యక్తిలాంటివాడు 
లేదా తన ఉపవాస |[వతాలను ఎడతెగకుండా పాటించే వ్యక్తిలాంటివాడు.” 
(ముత్తఫకున్‌ అలైవా - మిష్మా_త్‌) 


పారాయణం, రుకూ, సజ్ఞాలు చెయ్యరాదని అర్థం. నమాజ్‌లోని [ప్రధానాంశాలు 
నెరవేర్చుతున్నప్పుడు త్వరత్వరగా కానిచ్చి, నమాజలోని వూందాను, ప్రశాంతతను, 
సంతృప్తిని నాశనం చెయ్యాలని దీనికి ఆర్థం ఎంత మాత్రం కాదు. అలాగే జమాఅత్‌ తోటి 

నమాజ్‌లో అందరికీ సముచితమయిన రీతిని అవలంబించి ఒంటరిగా చేసుకునే నమాజ్‌లో 

సుదీర్థ్ణమయిన (గ్రంథ పారాయణం, రుకూ, సజ్ఞాలు చెయ్యవచ్చని బోధించడం జరిగింది. 

267. రాత్రిపూట ప్రశాంతంగా దై వధ్యానం చెయ్యడంలో గల మాథుర్యాన్ని ఈ హదీసు 

వ్యక్తం చేస్తోంది. అయితే సామూహికంగా విధి అయిన నమాజాలు వ్యక్తీగత 
అభిరుచులకనుగుణంగా కాక సమాజంలోని అన్ని వర్గాల (ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని 

చెయ్యవలసి ఉంటుంది గనక ప్రవక్త మహనీయులు తనకు ఇష్టమయినప్పటికీ బలహీనులు, 

వ్యాధిగ్రస్తులు, శ్రామికులను దృష్టిలో ఉంచుకోవలసిన అగత్యాన్ని దీని ద్వారా బోధపరిచారు. 

268. పై వాదీసులోని బోధనను ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరో విషయం ఏమిటంటే 

ఫర్ట్‌ నమాజ్‌ జమాఅల్‌తో జరుగుతున్నప్పుడు నఫిల్‌ సంకల్పంతో అందులో చేరి 

సమాజ్‌ చేసుకోవచ్చు అన్న అంశమూ ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. అయితే నఫిల్‌ 
నమాజ్‌ జమాఅల్‌తో జరుగుతున్నప్పుడు ఫర్ట్‌ సంకల్పంతో ఆందులో చేరడానికి 

మటుకు ఆస్కారంలేదని ఇక్కడ తెలుసుకోవాలి. 


269. సాధారణంగా సమాజంలో తమ విద్యా విజ్ఞానాలు, సిరినంపదలు, హోదా 
వృత్తుల కారణంగా అల్పంగా భావించబడే వారిని గురించి అందరూ పట్టించుకోరు. కాని 
దైవ సందేశహరులు వారిని సయితం తమ తోటివారుగానే పరిగణించాలన్న ఉపదేశాని Mh) 
ఆచరణాత్మకంగా అందజేశారు. (ప్రవక్త మహనీయులు ఇలాంటి వారి పట్ల (ప్రత్యేక శ్రద్ధ 








184 (ప్రవక్త ప్రవచనం 


seh య! రీ రర రతముండే fee ౧౪౪ 
5 Gyr amiss 7 9 GG En TPE Gs Aa dag 
RIS Bs gill gs BF పీ కయ 213 


ళ్‌ CE క 1 el యు i ము! Aye Gis పంతు 
న. el HE is 


266. హజల్‌ అబూహురై రా (ర.అ) ఉల్లేఖనం (పకారం (ప్రవక్త మహ 
నీయులు (సఅసం) ఇలా ఉపదేశించారు, “మీలో ఎవరయినా నమాజ్‌ 
చేయిస్తే కాస్త తేలికయినదిగా చేయించాలి. ఎందువల్లనంటే వెనక 
నమాజ్‌ జేసేవారి (ముక్తదీల)లో బలహీనులు, వ్యాధిగ్రస్తులు, వృద్దులూ, 
(మరో ఉల్లేఖనం (ప్రకారం అగత్యపరులు కూడా) ఉంటారు. కాని మీలో 
ఎవరైనా వేరుగా ఒక్కరే నమాజ్‌ చేస్తున్నట్లయితే ఇష్టమయిన విధంగా 
సుదీర్ణంగా చెయ్యవచ్చు.” (బుఖారి ముస్త్రం మిష్మా_లత్‌? 


య్య గత జు య 7 ans 

Messe iV he Aa Eales dys Glos (తు 
లో 20 atl, 4p. రర 3 up haw, 92 54% Te Behe 
guebusdw hts Gs టో GIs 
యయ 3 ఆకు క ఈ ట1ర) రడ కరుడు కయ 
మాం శ హా 1 wis 9 AV 9 
దడ gl అతు వత్తు El pe BUF 5 
“a ఎ న్‌ా శ Pert 
Cre రకు IGS SE 


(Spal 7 | 


267. హజత్‌ అబూ సయీద్‌ (ర) ఇలా ఉల్లేఖించారు: మేము ఒకసారి 
(ప్రవక్త మహనీయు లతో పాటు ఇషా నమాజ్‌ చేశాము. (అప్పుడు జరిగిందే. 
మిటంకే) ఆయన చాలా సేపటి వరకు (నమాజ్‌ కొరకు ఇంటీ) బయ 
టికి రాలేదు. చివరికి దాదాపు అర్థరాత్రి గడిచింది. (అప్పుడువచ్చి) 
ఆయవమీమీ స్థానాల్లో కూర్చోండి ఆని మాతో అన్నారు. మేము మా 


సత్సమాజం రూపురేఖలు 185 


స్థానాల్లో కూర్చున్నాము. ఆయన ఇలా సెలవిచ్చారు, “జనులు నమాజ్‌ 
చేసుకున్నారు. తమ పడకగదుల్ల్‌ వి శ్రమిస్తున్నారు. మీరు నమాజ్‌ 
కొరకు నిరీక్షిస్తున్నంతకాలం సమాజ్‌ (స్థితిలోనే పరిగణించబడతారు. 
ఒకవేళ బలహీ నుడి బలహీనత, వ్యాధి(గస్తుని వ్యాధి ద ఎష్టీలో లేకపోతే నేను 
ఈ నమాజ్‌ని అర్హర్యాతి చేసేలా న్మిర్ణయించేవాడీని. 

(అబూదావూద్‌ - మిష్కాల్‌. ం 

బ్ర ఆము ద dA etsy (గ 

bess A SEN Ep BSI పదయం య 


GEM pb 2 పరో G14 యా! 


లో 
ల 
? ఠి 
ర 


౪66 అహార పరద అటు కప దడ ర్రీట 
Ey shy తళ Ot as avis ఊట! 0 REO 
af SED as eG byt రయ గే oe 
షమీ త Heh ep O25 రదర శయ! కురుత 


పలి 


se 9s లయల రట set 
(లంట! 6 3b CONS AE EGS sel 0 


లో 
 ే 


268. హజత్‌ జాబిర్‌ (ర.అ) ఇలా ఉల్లేఖించారు, “ముఆజ్‌ బిన్‌ జబల్‌ 
దైవ సందేశహరులతో నమాజ్‌ చేసి తన (పజలవద్దకు వచ్చి నమాజ్‌ 
కయించేవారు. ఓ రోజున ఆయన ఇషా నమాజ్‌ (ప్రవక్త మహనీయులతో 
పాటుచేసి తన (ప్రజల వద్దకు వచ్చి ఇమామత్‌ (నమాజ్‌ నాయకత $5) 
శెయాసాగారు. నమాజ్‌ లో బకర సూరా (ప్రారంభించారు. ఒక వ్యక్తి 
మధ్యలోనే సలామ్‌ చెప్పి (జమాఆత్‌ నుండి) వేరయి ఒంటరిగా నమాజ్‌ 
చేసుకుని ఇంటికీ తిరిగి వెళి పోయాడు. ఆ తరువాత జనులు ఆతనితో, 
“అరి, నీవు మునాఫిక్‌ (కపటివి) అయిపాయ్యావా?” అని నిందించి అడి 
గారు. అతను దానికి సమాధానంగా, "కాదు, దైవం సాక్షిగా, నేను (ప్రవక్త మహ 


190 (పవ క (వవ చన 





యమ! టు! Oe oe V6 ముడు! ల Sas ద్రం (rem 
స్తు! రత జస కయప) i సయ 
లి 


» 
ట్‌ 


2 9 Ve హో ల్‌ లో fe టా yy లోనె 
సు చయయ స్‌ గీ యుత లీ 7b pee eye) 
తోరపు అ oA 

laid wl - B= 


274. సుహైల్‌ హన్ట్రల ఉల్లేఖనం (ప్రకారం, (ప్రవక్త మహనీయులు (సఅసం) 
ఒకసారి తన దారిలో ఓ ఒంటెను చూశారు. దాని డొక్క వీపు వరకు 
పీక్కుపోయింది. అప్పుడాయన ఇలా బోధించారు, “ఈ నోరులేని 
పశువుల విషయంలో అల్లాహ్‌కు భయపడండి. ఇవి సా రీకి యోగ్యమయి 
ఉన్న స్థితిలోనే వాటిపై కెక్కి స్వారీ చెయ్యండి. ఇంకా అవి కొంత బలిమి 
కలిగి ఉన్నప్పుడే వాటిని వదలివేయండి.” ( ఆబూదానూాద్‌, మిష్మా_ల్‌) 


ae యట! YS OE రళ DIYS Ls గంట! 


తె 

అం si ys ళో ప్‌ంట ఎంటీ (ఎ Mee 
aglow Us ట్ర ఉడి పయ 
| (lho 


275. మహనీయ ముహమ్మద్‌ (సఅసం) “ఎవరయితే స్వయంగా ఇతర 
మానవులపై కరుణ చూపరో అలాంటి వారిని అల్లాహ్‌ సయితం కరుణించడు” 
అనిసెలవిచ్చారని జదీద్‌ బిన్‌ అబ్బుల్లాహ్‌ ఉల్లేఖించారు.(ముల్తఫకున్‌ అరైావ్‌) 


274. పశువులచేత పని చేయించుకుని వాటికి తగినంత విశ్రాంతి. ఆహారం ఇవ్వక 
పోవడం మహాపాపం. వాటిచేత పనీ చేయించుకోవాలి, తగినంత ఆహారం. విరామం 
కూడా ఇవ్వాలి. పని చేయించుకుంటూ అవి మృత్యువుకు సమీపమయ్యేలా వ్యవ 
వారించకూడదు. ఇంకా బలంగా ఉన్నప్పుడే వాటికి విశ్రాంతినిచి ఎ తిరిగి పనికివచ్చేలా శక్తిని 
పుంజుకునే అవకాశమివ్వాలి. 

275. ఇలాంటిదే మరో హదీసులో దైవ ప్రవక్త (సఅసం) నేలపె నుండే వారిని కనిక 
రించండి. నింగిన ఉండేవాడు మిమ్మల్ని కనికరిస్తాడు అని సెలవిచ్చారు. అదే భావాన్ని 
నకారాత్మకంగా ఈ వాదీసులో బోధించడం జరిగింది. నిజమే మరి, కరుణ అంతే 


ఏమిటో, దయాగుణం దేన్నంటారో తెలియని వ్యక్తీ స్వయంగా దయాదాక్షిణ్యాలకు 
ఎలా అర్హుడవుతాడు. 








థ్‌ జ వాస్తే 3 ॥ 
ర టు టైము “హం వే 3 
il 


ఆచి షు! వస్త alc 
el ' శ దీ లు జీత 
పయ వర షరా స్తు యుండు 


' నో 
అతో త్‌ WD wy జ్య షో శ ణి 
షి లీ" (ల్‌ ము! తూనే ట్ల AIF 4 
dando చు | గ 
ఆలో ” re ఈ్య్యాంరాలుని' యు | fl న పశ! wy 


గ్‌ 7” ? 
Sry లలి కో CRP CITI / 
(౮ SA) Heh ఆవ! ఆ య 


276. వజత్‌ అబూ హురైరా (ర.ఆ) ఉల్లేఖనం (ప్రకారం ప్రవక్త 
మహనీయులు (సఅసం) ఇలా సెలవిచ్చారుః ముస్లిమ్‌ మరొక ముస్లింనకు 
సోదరుడు. అతని 1 నిస ఎహాయుళ్లోగా వదలివెయ్యరాదు, అతనితో అబద్ధం 
పలుకరాదు, అతనిపై దౌర్జన్యం జరపరాదు? నిన సందేహంగా మీరు ఒకరి 
కొకరు అద్దంతో సమానం, అతనిలో ఏవైనా లోపం చూస్తే దూరం 
చెయ్యాలి.” (తిర్మిజీ మిష్కాల్‌ 





TD “pu నభ bh క్‌ సల కం 
డం hE పదు OEE ల్లో లూ (4 
fal a 
9%. ల 2 ara క న్‌ ళ్ళ పల 
రయ RAN AO AGA oes లహ ఈ 
లంగ 
Peal 


పడా lb HE EID EM ea dE 





276. ఒక ఇస్టామీయ సమాజంలో ముస్లిములు ఏ విధంగా మెలగవలపి ఉంటుండో 
ఈ హదీసు తెలుపుతోంది. ఇందులో ప్రత్యేకంగా ఓ ముప్లిం మరో ముస్లిం ఎడల 
అద్దంలా వ్యవహరించాలన్న బోధన ఉంది. ఇది ఎంతో అర్థవంతమయిన ఉపమానం. 
దీని ద్వారా ముస్లిముల పరస్పర సంబంధాలు ఎలా ఉండాలో ద్యోతకమవుతుంది. 
వాటిని పరిశీలిద్దాము. 1. అద్దం ముఖంలోని మచ్చల్ని కురుపుల్ని ఎన్ని ఎలా 
ఉన్నాయో అని 'ఎంటినీ అలానే చూపిస్తుంది. వాటిని హెచ్చించి చూపదు, తగ్గించి 
చూపదు. 2. ఈ మచ్చల్ని కురుపుల్ని సయితం అద్దం మనిషి తన సమక్షంలో 
ఉన్నప్పుడే తెలుపుతుంది. మనిషి అద్దం ముందు నుండి తొలగగావే అద్దము 
మెదపదు. 3. మనిషి అద్దంలో తన మచ్చల్నీ కురుపుల్ని చూసుకుని చీదరించుకున్నట్లు. 





196 (ప్రవక్త ప్రవచనం 


284. హ్మజత్‌ అనస్‌ (ర.అ) ఓ ఉల్లేఖనంలో (ప్రవక్త మహనీయులు ఇలా 
సెలవిచ్చినట్లు తెలిపారు: “ “ఇస్తీళారో చేసిన వ్యక్తి నష్టపోడు. ముఖ్య 
కార్యమేదయినా చేపస్టేముందు సలహా సంప్రతింపులు జరిపే వ్యక్తి 
పశ్చాత్తాపానికి గురికాడు. ఆదాయ వ్యయాల్లో సంతులనాన్ని పాటీంచే 
వ్యక్తీ దారి! ద్యానికి లోనవడు.” (అల్‌ మో'జమున్ఫగీర్‌) 


డి న dei dds NO gyal టూ (rab) 


క జు 


రకు ఆ! sl కడ Cees శ PANTO వ 
గయుడు! ల [. డు లీ! టు Ee 


285. హ్మజత్‌ అస్మా బిన్తు యజీద్‌ (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త 
మహనీయులు ఇలా (పవచించారుః “ఎవరయితే తన సోదరుని మాంసాన్ని" 
అతను లేనప్పుడు సమర్దిస్తారో వారిని నరకాగ్ని నుండి విముక్తం చెయ్యడం 
అల్లాహ్‌కు తప్పనిసరవుతుంది.” (బై వక్తి మిష్కాల్‌/ 





ఆచార వ్యవహారాలతో ముడివడి లేదన్నది స్పష్టమవుతోంది. నీతి నిజాయితీలు 
కూడా ధర్మంలో ముఖ్య భాగంగా భాసిల్హుతాయి. ఇవి లేకుండా కేవలం 
పూజాపురస్కారాలకు దైవం దృష్టిలో ఎలాంటి | (ప్రాముఖ్యం లేదు. 


284. “ఇస్తిఖార అన్నది ఏదయినా సందిగ్దావస్థలో ఉన్నప్పుడు, రెండు సమమయిన 
మంచి పనుల్లో ఏది చెయ్యాలి, ఏది వదలుకోవాలి అన్న మీమాంస పుట్టినప్పుడు 
మనస్సును ఏదేని ఒక దా పై స్థిరపరచుకునేందుకు ప్రవక్త మహనీయులు బోధించిన 
ఓ విధానం. దీని ప్రకారం చీత్తపద్ధితో రెండు రకతుల దీక్షాబద్ధమయిన నమాజ్‌ చేసి 
దైవాన్ని మేలై నదాన్ని గ్రహించే | సద్బుద్ధి కోసం వేడుకోవాలి. అప్పుడు మనస్సు ఏ 
విషయంపై 'లగ్నమవుతుందో దాన్ని [గ్రహించి ఆచరించాలి. అలా చేసినప్పుడు దైవ 
సహాయమూ తోడవుతుంది. అందువల్ల హాని కలిగే, విఫలమయ్యే (ప్రసక్తే ఉండదు. 
అలాగే ఓ ముఖ్యకార్యం చెయ్యబోయే ముందు యోగ్యులయిన వారి సలహానర్ధిస్తే ఆ 
కార్యం విజయవంతమయ్యే మార్గాలు గోచరిస్తాయి. సంప్రతించకపోతే, తరువాత 
పశ్చాత్తాపం కలగవచ్చు. ఆలాగే ఖర్చుల్లో సంతులనాన్ని పాటించడంలో గల 
గొప్పదనం వివరించనవసరం లేదు. 

285. దివ్య ఖుర్‌ఆన్‌లో పరోక్ష నిందను “మృతసోదరుని మాంసం భుజించడం”తో 
సమానంగా పోల్చడం జరిగింది. ఈ వాదీసులో 'మాంసం' అన్న పదం ఆ భావంలోనే 


సామూహాక సద్గుణాలు | 197 


నద కటు! ఊదు! రట రక రక శయం ఇత (4 
ian Cann బటల ర్రువీ! శ్రి Hose 


286. “మంచిని ఊహించడం, సదభిప్రాయం కలిగి ఉండటం కూడా 
ఆరాధనలో ఓ భాగం” అని దెవ సందేశహరులు సెలవిచ్చినట్లు హజత్‌ 


అబూ హురైరా ఉల్లేఖించారు. (అవ్మాట్‌, మిష్కాత్‌. 
wee | ens ade tke E105 ౮క మీ! రక ge రో (raf) 


MARC? 


ESOC TOE 


ఆదీ ప్రక అడక ము మవ 


Pal 


(Hem, Dota lb 46245 MECCA స్ట ae 


[= 


287. హ్మజత్‌ అబ్బుల్దా (ర.అ) ఉల్లేఖనం: “ఒకసారి (ప్రవక్త మహనీయులు 
(సఅసం), “ముగ్గురు కలసి ఉన్నప్పుడు మీలో ఇద్దరు మూడవవానికి 
ఎడంగా వెళ్ళి మాట్లాడుకోకండి. ఎందుకంటే ఇలా చెయ్యడం ఆ 
మూడవవానికి బాధ కలిగిస్తుంది” అని సెలవియ్యగా (మరో ఉల్లేఖనంలో 
ఇలా ఉంది) మేము ఆయన్ని “నలుగురుంటేనో అని అడిగాము. దానికి 
ఆయన “అప్పుడు ఫరవాలేదు” అని పలికారు.” (ఆల్‌ ఆదదుట్‌ మ్మఫద్‌. ) 





ప్రయోగించడం జరిగింది. అంటే ఎక్కడయినా తోటి సోదరుని పరోక్షంగా జనులు 
నిందలు మోపుతున్నప్పుడు వినే వారు దాన్ని వారించాలి. ఎవరిపై నయితే ఆ నిందలు 
మోపడం జరుగుతున్నదో అతన్ని పమర్థించాలి. అంటే అతను ఉంటే తను తాను 
ఎలా సమర్థించుకునేవాడో ఆ విధంగా నన్నమాట. 


286. “మంచి ఊహ అన్న పదాన్ని “అపోవాకు వ్యతిరేకార్థంలో కహా 
తోటి సోదరుడు చేసిన దాన్ని గురించి పూర్తిగా అర్థం కానప్పుడు దాన్ని గురించి, ఆ 
సోదరుని గురించి పదభి[ప్రాయమే కలిగి ఉండాలి. అతను దానికి భిన్నంగా రుజువు 
కానంతవరకు, ఆతని పోకడలు దానికి భిన్నంగా కానరానంత వరకు సదా ఎవమే 
సరయిన విధానం. 


287. అందరితోపాటు కూర్చున్నప్పుడు కొందరు వేరుగా. గుపగుసలాడుకోవడం 
మిగిలిన వారికి బాధ కలిగించడం సవాజం. ముఖ్యంగా ముగ్గురే ఉన్నప్పుడు ఇద్దరు ఏదో 
మాట్లాడుకుంటూ ఉంటే మూడవ వానికి బాధకలగడం అనివార్యం. అందువల్ల ప్రవక్త 





కై | ఆ కౌ ఆ జల కటకట అన్య కక్‌ ధాం Ba ఎల కళ్ళ ఇళ 
980. హ్మ్‌ జజ అబూహుతిరా ఉక్లైఖనంః విశాఇసీ [సమ సరూఫుడు. 
షు వ 


| 
| 
జొ వ్య ఇటో శ పాం శ్‌ స : i 
మించనివాడు, ఎవరికీ పేమ పాతుడుకాని వానిలో మేలన్నది 
స 


281. అబూకతాద(ర.ఆ) ఉల్లేఖనం (ప్రకారం దై వ సందేశహరులు (సఅసం) 

ఇలా ఉపదేశించారు: “ఎవరయితే లేమిలో ఉన్నవానికి వ్యవధినిస్తాడో లేదా 
అతన్నుండీ రావలసిన తన హక్కును క్షమించి వదలు కుంటాడో ఆతనికి 
దై వం [ప్రళయ దిన యాతననుండి విముక్తిని కలిగిస్తాడు.” (యుస్త్రేంమిష్కాత్‌ 


స్‌ / 


ర ము! సల పం 


న శ ప GIs పళ మయ Fa 





280. “మానవుత్తీ అరబీలో “ఇన్సాన్‌ అనంటారు. “ఉన్‌ అన్న ధాతువు నుంచి 
ఏర్పడిందే ఈ పదం. “ఉన్న అంటే అనురాగం అని అర్థం. ఆర్రతలేని మనిషి (పేమ 
భావం, సానుభూతి, అనురాగంలేని మనిషి ఆసలు మనిషే కాడని ఎవరయినా 
ఒప్పుకుంటారు. ఒకర్ని (ప్రేమించే మనిషినే ఇతరులూ (ప్రేమిస్తారు. (పేమ, ద్వేషం 
అన్నవి ఇచ్చిపుచ్చుకునే గుణాలు. (ప్రేమిస్తే (పేమ జనిస్తుంది. (ప్రేమైక స్వరూపునికి 
ఎల్లెడలా ఆదరం లభిస్తుంది. విరోధులు కూడా (ప్రేమిస్తారు! 

281. లేమికి గురయిన వ్యక్తి అప్పులు చెయ్యడం సహజం. ఆలాంటి వ్యక్తి నిజ స్థితిని 
గమనించి బాగా వ్యవధినివ్య్వడమయినా, లేదా. వీలయితే అతని బకాయిని 
మన్నించివెయ్యడమయినా ఎంతో శుభప్రదమని, అలా మాఫీ చేసే వ్యక్తి దయా(ర్రత 
ఆతన్ని ప్రళయదినాన కఠిన పరిస్థితుల నుండి కాపాడుతుందని ఈ వాదీసు బోధిస్తుంది. 


తన దాసులపై కనికరించే వారిని ప్రభువూ కనికరిస్తాడనడానికి ఇంతకనా రః వేదే 
నిదర్శనం ఏముంది? 


195 








282. (ప్రవక్త మహనీయులు (సఅసం) ఇలా నుడివారని హజత్‌ జాబిర్‌ 
(ర.అ) ఉల్లేఖించారు: “| కయవి కయాల్లోను, అపు ఏ వసూలు చేసేటప్పుడును 
నెమ్మదినిి, విశాల హృదయతను చూపే వ్యక్తిపై దైవం కరుణ చూపుగాక!” 


(బుఖారి మిష్కాల్‌ 





చ Pad 


Das As hl డట! లప్‌ రక రక wes al Es (| 


ట్రం శో “9 wl స గ లో స్ట్‌ ఈ | గ 
byob Gaia OE te Yas టా గ. 


నం యూర 


షా 





సప రుడు, వీతిమంతుడు అయిన 
వ్యాపారి అంతిమ పరిణామం, (ప్రవక్తఓనబి) లతో, సత్యసంధు (సిద్దీక్‌ ) లతో, 
అమరగతు (వషహీద్‌్రలతో పాటు సంభవిస్తుంది.” (తిర్మిజ్సి మిష్కాత్‌ు 


283. అబూ సయీద్‌ (ర.అ) ఉల్లేఖినం (పకారం దైవ సందేశహరులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారు: “నిజాయిళీ 











282. సాంఘిక జీవితంలో తరచుగా జరిగే ఈ వ్యవహారాలు - ఇచ్చిపుచ్చుకోవడాలు, 
అ ల్‌ క్రయవిక్రయాలు - కంగా. దయార్ర వాదయంతో, సానుభూతి 
భావనలతో జరిగినప్పుడు సమాజం (ప్రమమయమయి అలరారుతుంది. అలాకాక 
నిక్కచ్చిగా, నియమానుసారం, ఖరాఖండిగా జరిగే వ్యవహారాల్లో పరస్పర (పేమానురాగాలు 
కొరవడతాయి. దూరాలు పెరుగుతాయి. ఇది సామాజిక జీవితానికి గొడ్డలి పెట్టు. 
ఇస్టాం స భావానికి ప్రతిఘాతం. 

283. ప్రవక్తలు, ప్రవక్తల్ని ఎలాంటి ఆరమరికల్లేకుండా విశ్వసించిన సిద్దీకులు 
(పత్యస్యరూపులు), ప్రవక్తల సందేశ వ్యాప్తిలో అసువులు బాసిన షహిదులు( అమరగతు 
సాధారణంగా ధార్మిక వ్యక్తిత్వాలు, వారితోపాటు అంతిమ పరిణా 
ధారి క (పాముఖి ఇని సూ చిస్తోంది. ఆంటే ధర్మం కేవలం కొని (్న ఆరాధనా భావాలత 











192 (ప్రవక్త ప్రవచనం 


277. వజత్‌ అనస్‌ (ర.ఆ) ఇలా ఉల్లేఖించారు: ఒకసారి (ప్రవక్త 
మహనీయులు, నీ సోదరునికి సహాయపడు ఆతను పీడించేవాడయినా, 
పీడితుడయినాి అని పలుకగా ఒక వ్యక్తి “దైవ (ప్రవక్తా పీడితుడయిన 
పక్షంలో నేను అతనికి సహాయపడగలను కాని అతను పీడించేవాడయినట్లయితే 
అతనికి నహాయపడడమెలా?” అని అడిగాడు. అప్పుడు దైవ సందేశహరులు 
(సఅసం) ఇలా ఉపదేశించారు, “అతన్ని అత్యాచారం చెయ్యకుండా 
ఆపడమే అతనికి నీవు చేసే సహాయం.” (ముత్తఫకున్‌ ఆలావ్‌) 


ఆలీ % Ess 47 st we? స ts gd 
Bei wsdl al ee Bl ఈ (ri 
NY pd ఏ DW SED Ba తన్నాలి Yn కళ. 
ATO యావ IIE యయ CIE el 
ల [ నక నో 
sell వట bow 





ఆ(గ్రహించినట్టు మనం ఎక్కడా వినలేదు. దీనికి బదులు దానికి పరోక్షంగా కృతజ్ఞతలు 
తెలుపుకుని దాన్ని శుభ్రపరచుకుంటాడు. 4. అద్దం ముఖానికి సమస్థాయిలో 


ఉన్నప్పుడే మచ్చల్ని సరిగ్గా చూపగలుగుతుంది. ముఖానికన్నా పైకి ఉన్నా క్రిందికి 
ఉన్నా' దానివల్ల ప్రయోజనం చేకూరదు. 


ఈ ఉపమావాన్ని కాస్త మన నిజ జీవితంతో అన్వయించుకుని చూద్దాము. 1. మన 
తోటి సోదరునిలో ఏదయినా లోపమున్నట్టయితే అది వాస్తవంగా ఏ మేరకు ఉందో 
దాన్ని ఆ మేరకే తెలపాలి. పెంచి లేదా తగ్గించి తెలుపరాదు. 2. లోపాన్ని అతని 
సమక్షంలోనే, అతనికే తెలుపాలి, ఇతరులకు కాదు. 3. ఒకరు మన లోపాలు తెలిపి 
నప్పుడు చీదరించుకోకుండా, ఆ(గ్రహించకుండా అతనికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. 
శ్ర విమర్శించేవారు సయితం విమర్శించేటప్పుడు తన ఘనతనో, గొప్పుదనానో వె 
చాటుకోవడమో, లేదా అతని పట్ట ముఖస్తుతికి లోనయి విమర్శలోనూ ఎదుటివాణ్లి 
సంతోషపెట్టే ధోరణిని అవలంబించరాదు. 


277. “తప్పయినా ఒప్పయినా నాదేశం, నా జాతి, నా వంశం' అనే ధోరణి అజ్ఞాన 
కాలపు ధోరణి. దాన్ని ప్రవక్త మవానీయులు (సఅసం) ఈ విధంగా మలిచారు. 
బాధించేవాడు తమ వాడయితే ఆతన్ని ఆ అత్యాచారం చెయ్యకుండా నిరోధించడమే 
అతని పట్ల మన సహాయం అన్నది విస్తవాత్మకమయిన బోధన. 


సామూహిక సద్దుణాలు 103 


278. హ(జత్‌ అబూ మూసా అష్‌ అరి (ర. అ) ఉల్లేఖనం (ప్రకారం మహనీయ 
ముహమ్మద్‌ (సఅసం) ఇలా ఉపదేశించారుః “విశ్వాసికి మరొక విశ్వాసితో 
గల సంబంధం, కట్టడం లాంటిది. అందులోని ఒకభాగం మరోభాగానికి 
ఆధారమవుతుంది.” అంటూ ఆయన ఉదాహరణగా తన చేతుల (వేళ్ళను 
ఒక దానిలో ఒకటి చొనిపి చూపారు. _(ముత్తఫకున్‌ అలౌవా, మిష్మాల్‌)' 


hws ss by 2 వీ! రీ; పస OE రఫం్తడయే!ల్త (44) 
Gai యగ షప్సషన్ను ట్ర! కల రహీం! 


aa ra 


(రరంయుత లవడ aes ట్రయి 


279. దైవ సందేశహరులు (సఅసం) సెలవిచ్చినట్లు హ్మజత్‌ నోమాన్‌ 
(ర.అ) ఉల్లేఖించారుః “విశ్వాసులందరూ ఒక వ్యక్తి శరీరానికి పోలి ఉన్నారు. 
అతని కన్ను నొప్పిపెడితే శరీరం మొత్తం వ్యాకులపడుతుంది. తలలో 
నొప్పి కలిగితే దేహమంతా బాధననుభవిస్తుంది.” (విష్కాతు 


క be ల Ww CIP) ఠా 
త సం (మూత! ప్రమ ఈతలో (ra) 


ew rd 


వడం! 13) E5495 వదు ఆపన తడ ఈ రక 
Ws ఎడమ! 


278. గోడలో ఇటుకలు ఒకదానికొకటి బలాన్ని చేకూర్చుతాయి. కట్టడంలో ఓ 
గోడ మరో గోడకు, గోడలన్నీ కప్పుకు బలాన్నిస్తాయి. అలాగే ముస్టిం సమాజంలోని 
సభ్యులందరూ పరస్పర సహాయ సహకారాలతో చేతి వేళ ల్లా కలసిమెలపి బీవించాలన ఎది 
ఈ హదీసు ప్రబోధం. 


279. ముస్లిం సమాజంలోని వ్యక్తులందరూ కలసి ఒకే శరీరంలా వ్యవవారించాలని, 
శరీరంలో ఓ భాగానికి బాధ కలిగితే ఎలా శరీరమంతా ఆ పీడనను అనుభవిస్తుందో అదే 
విధంగా సమాజంలోని ఒక సభ్యుడు కష్టాల్లో ఉన్నట్టయితే మొత్తం సమాజం 
సవాకరించి అతన్ని ఆ బాధ నుండి విముక్తిని కలగజేసేందుకు యత్నించాలన్నది దీవి 
సారాంశం. 


198 (వవక్త (ప్రవచనం 


“8 నక sur auc ww 
Bees STINT SENSE ౧4 
5 ws శు “ryt, 7 లస్ట్‌ లలో లో ని ఐన a చంచ 
EC ONCE TN! Ge el! ED GUE 


త 


మ. CAGE Cla ప మల స య 
“(3 se IN Ee a OS 
గ (చు 


silo Cy . Pena ( భః. [1 
సస ళు క ర ATONE tas wo 





288. సయీద్‌ మక్‌బరి ఇలా ఉల్లెభిస్తున్నారుః “ “ఒకసారి నేను హ్మజత్‌. 
అబ్బుల్లా బిన్‌ ఉమర్‌ దగ్గరకు వెళ్ళాను. అప్పుడు ఆయనతో ఒక వ్యక్తి 
మాట్లాడుతూ ఉన్నాడు. నేను వాళ్ళవద్దకు వెళ్ళి నిల్చున్నాను. ఆయన 
నా రొమ్ముపై చేత్తొ కొట్టి, “నీవు ఇద్దరు మాట్లాడుతూ ఉండగా చూస్తే 
వాళ్ళ వద్దకు వెళి ఎ నిలో ఎనూరాదు, కూరో ఎనూరాదు. వారి వద్ద అనుమతి 
పాందనంతవరకు వారికి దూరంగానే మసలుకోవాలి.” దానికి నేను, “అబూ 
అబ్బుర్రహ్మాన్‌, దైవం నీకు మేలు చేకూర్చుగాక, మీరిద్దరి దగ్గర ఏదయినా 
మంచి మాట వినవచ్చునని ఆశించానే తప్ప మరే ఉద్దేశ్యం లేదయ్యా, 
అన్నాను.” (ఆల్‌ ఆదబుల్‌ మృఫద్‌. లీ 


ee pa Rasp haar, Ln Zo ; 
me AT) ఆ ws స్తై! ఈ (౯౫9) 


లి > | 
4 Trem Wr 





మవానీయులు (సఅసం) సతృ్సమాజ రూపకల్పనలో చిన్న చిన్న విషయాలను 
పయితం పాటించవలసినదిగా తన అనుయాయులకు బోధించారు. 

288. నలుగురితో మసలుకునే విధావాలు, సభలో సంస్కారవంతంగా వ్యవవారించే 
తీరును ప్రవక్త మవానీయులు తన అనుయాయులకు అతి సూక్ష్మంగ, అత్యంత 
శుణ్ణంగా బోధించారు. ఆ బోధవే ఈ విధంగా అబ్దుల్లా బిన్‌ ఉమర్‌ మాటల్లో 
(ప్రతిఫలించింది. ఆదే విధంగా (ప్రవక్త సవాచరులు కదా ఏదయివా మంచిమాటు 


బోధిస్తున్నారేమో తెలుసుకుందాము అన ఎ జిజ్ఞాస కారణంగా సయీద్‌ మక్సరిగారు 
ఆయన దగ్గరికి వెళ్ళారు. 


సామూహిక సద్గుణాలు 199 


289. హృజత్‌ అబూ హురైరా (ర.అ) ఇలా బోధించారు, “సభలో 
(అందరి మధ్య) ముక్కు చీదవలసివస్తే రెండు అరచేతుల్ని అడ్డంగా 
పెట్టుకుని చీముడు నేలపై పడేవరకు ముక్కు. చీది పరిశు భపరచుకోవాలి. 
ఉపవాస (వతం పాటించే వారు తలకు నూనె రాసుకోవాలి తద్వారా రోజా 
(పభావం కానరాదు.” (ఆల్‌ ఆదబుల్‌ మ(ఫద్‌. 


ఎ 


త్యతది జ శసవయలిము ధ్రడష్తు పుకూ స (3) 
5 mest Mol) SA జత 


290. హజత్‌ జాబిర్‌ (ర.అ) బిన్‌ అబ్బుల్హా ఓ ఉల్లేఖనంలో ఇలా పలికారు, 
“మనిషి తనసంతానం, వృద్దురాలై న తల్లి, సోదరుడు, సోదరి, తండి- వీరం 
దరివద్దకు (గదుల్లోకి) అనుమతిపాందే |పవేశించాలి.”(ఆల్‌ ఆదబుల్‌ మఫట్‌ 


Un Pee A Ae త్ర దాగా 
న. సు బవ అకుడ 
(de ll 


291. అబూహురై రా (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం, (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా ఉపదేశించారు: “మనిషి తన మితుని ధర్మాన్ని (జీవిత 
విధానాలను) అనుకరిస్తాడు. ఎలాంటి వారితో మైత్రి చేస్తున్నావో ముందుగానే 
గమనించి మరీ మతి చెయ్యాలి.” (మున్నట్‌ఆవ్మాద్‌, మిష్కాత్‌, 


289. ముక్కును పరిశుభపరచుకోవడంలో తుంపరలు వ్యాపించకుండా చేతులు 

అడ్డం పెట్టుకోవడం కూడా నేర్పడం నేటి నాగరిక ప్రపంచంలో మనకు 

విడ్డూరమనిపీంచవచు ఎ కాని నేడు కూడా రోడ్లపై సభలూ సమావేశాల్లో గే అసవ్యాంగా 

ప్రవర్తించేవారిని చూస్తే ప్రవక్త తన సవాచరులకు అతి చిన్న విషయానీ ్న నేర్పడం 

సమంజసమే అనిపిస్తుంది. 

290. ఇదీ సంస్కారవంతుల లక్షణాల్లో ఒకటీ. ఎవరి గదిలోనయినా సరే వారికి 

తాను వస్తున్నట్టు తెలుపకుండా, వారి అనుమతి లభించనిదే మారి వెళ్ళడం ఇందులో ' 
వారించబడింది. 


(15) 


200 ప్రవక్త ప్రవచనం 


eg A 


Ar 4 mn 7 తో లోక 3” 3 “ee MN 7 
ASSN AE ENF GE gs gf కటి! rat) 
స ఏంటట = 21 మర కడ మ కష రక 
irre 


292. మిక్టామ్‌ బిన్‌ మాదీ కరబ్‌ (ర.అ) ఉల్లేఖించిన దాని (పకారం, (ప్రవక్త 
మహనీయులు (సఅసం ఇలా ఉపదేశించారు! “ఒకవ్యక్తి తోటి సోదరుని 
(ప్రేమిస్తున్నట్టయితే తాను. అతన్ని (పేమిస్తున్న విషయాన్ని అతనికి 
తెలుపాలి.” (అబూ దావూద్‌, మిష్కా-త్‌. స్‌ 

es క్యు ఏక ప్ర హన gl యగ ట్రై 


య 
వల శు 


న” 
లీ [రం (ఈ ఇ లీ మ Sa 
SAPs) ఎత HOOVES CEN 55 రష 


జ 


ee ye 


293. అబూ సయీద్‌ (ర.అ) ఒక ఉల్లేఖనంలో, తాను (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా (ప్రబోధిస్తూ ఉండగా విన్నానని చెప్పారు: “కేవలం 
విశ్వాసులతోనే సహచర్యం, స్నేహం చెయ్యండి. మీ భోజనాసనాల పై 
కేవలం ధర్మ నిష్టగలవారే భోంచెయ్యాలి.” (తిర్మిజీ మిష్కాల్‌ 





291. మనిషి ఎవరి మధ్యన సవావాసం చేస్తాడో, ఎవరి సహచర్యంలో అధికంగా 
కాలం గడుపుతాడో వారి పోకడలు అబ్బే అవకాశం ఎంతో ఉంటుంది. అందువల్ల 
పద్గుణవంతుల సవవాసంలో, సంస్కారవంతుల పవాచర్యంలో గడపడం మంచిది. 


292. పమాజంలో కలపిమెలిపి జీవిస్తున్నప్పుడు కొందరి మధ్య విభిన్న కారణాల 
వల్లి ప్రేమానురాగాలు జనించడం సవాజం. ఇది మానసికమయినదయివా దాని ష్‌ 
ఎదుటి వ్యక్తి సమక్షంలో వ్యక్తం చెయ్యడం మూలాన ఇద్దరి మధ్య వాతావరణంలో 
మరింత సాని ్నహిత్యం చోటు చేసుకుంటుంది. మొవమాటపు విధావాలు దూరమయి 
స్వేచ్చ, ( (పేమపూరితమయిన వాతావరణం ఏర డుతుంది. 

293. పై హదీపులో మాదిరిగానే, విశ్వాసులతో పవావాసం, స్నేహా సంబంధాలు 
మనిషి విశ్వాసంలో పెరుగుదలకు అవకాశం కల్పిస్తాయి. విశ్వాసులు కావి వారిలో 
పంస్కారవంతులు, సువృాద్భావం గల వారితో కూడా స్నేహం చెయ్యరాదని దీని 


సామూహిక సద్గుణాలు 201 


Pinas) 


294. హజత్‌ అబూ మూసా (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం దైవ (ప్రవక్త 
(సఅసం) ఇలా సెలవిచ్చారుః “సద్వర్తనుడు లేక దుర్వర్తనుడయిన మి(తుని 
ఉపమానం కస్తూరి మోసేవాడు లేదా కమ్మరి కొలిమి ఊదేవాడులాంటిది. 
కస్తూరి వాడు మీకు ఏదయినా ఇవ్వగలడు లేదా మీరే అతని వద్ద ఏదయినా 
కొనుక్కోగలరు లేదా కనీసం అతని వద్ద సుగంధమయినా ఆ(ఘాణించగలరు. 
కాని కొలిమి ఊదేవాడు మీ బట్టలనయినా కాల్చివేస్తాడు, లేదా మీరు 
భరింపరాని దుర్గంధాన్ని చవిచూస్తారు.” (ముత్తఫకున్‌ అ మిష్మా_ల్‌) 


OWED న. యయ లేదన త్రిక 4) 
డో క! “7 Pr far 
(స ద్ర రల రపు తమ్మ క రక ఈక తద్‌ ఊత యక 


Pa రగ 


(14 సస. తబ ఈడి CA య 


అర్థం కాదు. సన్నిహిత సంబంధాలు, అంతరంగిక మైత్రీ సంబంధాలు కేవలం 
విశ్వసనీయ గుణశీలురతోనే పెట్టుకోవాలి అన్నదే దీని సారాంశం. అలాగే ధర్మ నిష్టగల 
వారు ఇంట్లో భోంచేసినప్పుడు వారి రాకపోకవల్ల ఇంటిలోని వారికీ వారి సద్గుణాలు 
అబే బి అవకాశం ఉంటుంది. వారి దుఆ వల్ల ఇంటిలో శుభాలు, దైవ కారుణ్యం 
అవతరిస్తాయి. అందువల్ల ధర్మపరాయణులకు భోజనం చేయించడం శుభకరం, 
పుణ్యప్రదం. 

294. ఈ వాదీసులో పై వాదీసుల్లోని భావాన్ని ఉపమాన శైలిలో వివరించడం 
జరిగింది. మంచి వాడి సే స్నేహం వల్లి కనీసం మరే ప్రయోజనం  ఒనగూడకపోయినా 
అతని మంచి గుణాలు నేరు కునే అవకాశమన్నా ఉంటుంది. ఆలాగే చెడ్డవాని 


202 ప్రవక్త ప్రవచనం 
295. హృజత్‌ ఉమర్‌ (ర.అ) ఇలా బోధించారని అస్లమ ఉల్లేఖించారు: ges 
(పేమ ఉన్మాద స్థాయికి చేరుకోరాదు, నీ శతుత్వం హానికరంగా మారరాదు.” 
దానికి నేను (అస్లం) “అదెలా? అని అడగ్గా ఆయన తిరిగి ఇలా 
బోధించారు! “ఎలాగంటే నీవు పేమించినప్పుడు' చిన్న పిల్లల్లా వ్యవహరించ 
మొదలెట్టడం, లేదా ఎవరినయినా ద్వేషిస్తే అతని ధన (ప్రాణాలను 
సయితం నాశనం చెయ్యాలని కోరుకోవడం.” (అల్‌ అదబుల్‌ మ(ఫద్‌. లీ 


(కశ Cle 


asa గ్రస్త య Ea Ee గ్రశ 6 Rf ఈ 9%) 


WPT Mu 
(bee! shai) as Ses OS ల 


296. “'ఉబెద్‌ కిని, తాను హజత్‌ అలీ (ర.అ) ఇలా బోధిస్తూ ఉండగా 
విన్నట్టు ఉల్లేఖించారుః “నీ మిత్రునితో మైత్రీ వ్యవహారంలో కాస్త నెమ్మది 
(మధ్యస్థ మార్గం) అవలంబించు, ఆతను ఎప్పుడయినా నీ శతువుగా 
మారవచ్చు. అర శతువు పట్ల శతుత్వంలోనూ నెమ్మది (సంతుల 
నాన్ని)పాటించు అతను ఎప్పుడయినా నీ మితుడుగా మారవచ్చు.” '. 

(అల్‌ ఆదబుల్‌ మ(ఫద్‌.. లీ 


rE 
సవాచర్యంలో మరే నష్టం జరగకపోయినా మనకు తెలియకుండానే వారిలోని చెడు 
గుణాలు అబ్బే ప్రమాదం ఉంటుంది. 

295. (ప్రేమ గుడ్డిది, (ప్రేమలో ఏచ్చివాడయ్యాడు, అన్న మాటలు మనం వింటూ 
ఉన్నాము. కాని ప్రపంచంలో బాధ్యతాయుతమయిన జీవితం గడపవలసిన స్త్రీ 
పురుషులు స్నేహాన్ని ఇలా పిచి 3 (పేమగానో, గుడ్డి (పేమగాపో మలచుకోవడానికి 
సమ్మ తించరు. పిచ్చివాడి చేష్టలు పిల్లవాని చేష్టలనే పోలి ఉంటాయని వాజ్రత్‌ ఉమర్‌ 
వివరణలో చెప్పారు. పలా. శత్రుత 10 అన్నది పుడితే అది విద్వేషం, కక్ష 
_ కార్పణ్యాలను సృజించి విరోధికి పాణ హాని, ధన నష్టం కలిగించేలా చేస్తుంది. ఇలాంటి - 
వార్తలు మనం వింటూనూ ఉంటాము, మన చుట్టు "పక్కల్లో చూస్తూనూ ఉంటాము. 
తన చేష్టలన్నింటికీ ఓ రోజున సమాధానం చెప్పుకోవలసి ఉందని, వాటికి ఫలితాలను 
అనుభవించవలపి వుందని నమ్మే ఏ వ్యక్తి కూడా ఇలాంటీ హానికరమైన విధానాలకు 
పాల్పడడు. అదే వాజత్‌ ఉమర్‌ బోధవాసారం.. 


సామూహిక సద్గుణాలు 203 


297. హజత్‌ అనస్‌ (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం, (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఒకసారి ఓ వృద్ధ మహిళతో, “వృద్ద మహిళలు స్వర్గంలో 
(ప్రవేశించలేరు” అని అన్నారు. ఆవిడ “వృద్ద మహి ళలు చేసిన పాపమేమిటీ?' 
అని అడిగింది. ఈ మహిళ ఖుర్‌ఆన్‌ పారాయణం చేసేది. ఆయన 
ఆవిడతో, “నీవు ఖుర్‌ ఆన్‌ లో ఇది చదవలేదా? “మేము వారిని మళ్ళీ 
పుట్టిస్తాము. అప్పుడు వారు నవయువతులుగా ఉంటారు, నమ 
వయస్కురాళ్ళయి ఉంటారు, తమ భర్తల (పేమ పుష్కలంగా నిండిన 
గుండెలతో వారు అలరారుతారు.” (మిష్కాల్‌. 


296. వాజత్‌ అలీ బోధనలోనూ మైత్రీ శత్రుత్వాలలో ఓ విశ్వాసి - దైవ విశ్వాసి, 
పరలోక విశ్వాసి అనుసరించవలసిన విధానం - మధ్యస్థ విధానం - సూచించడం 
జరిగింది. అయితే దానికి బాహ్యమైన ఓ హేతువు కూడా వాజత్‌ ఆలీ చూపారు. ఏదో 
చిన్న కారణాలవల్ల మితులు శతువులవడం, శతువులు మితులవడం మన దైనందిన 
అనుభవమే. అందువల్ల దీన్ని దృష్టిలో ఉంచుకుని మైత్రీ వ్యవహారంలోనై నా, 
శ(తుత్వపు తీరుతెను ల్లో నయినా సంతులనాన్ని మధ్యస్థ విధానాన్ని అవలంబించడం 
ఉభయంత్రా (శ్రేయస్కరమని బోధించారు. 


పె రెండు ప్రవచనాలు ప్రవక్త మహనీయులు (సఅసం) నుడివినవి కాకపోయినను 
ఆయన శిక్షణలో రాటుదేలిన ఇద్దరు మవానీయుల సూక్తులు గనక ఆ మూల 
వెలుగుకు ప్రతిరూపాలే అన్న భావంతో వాదీసు పుస్తకాల్లో చేర్చబడ్డాయి. అయితే 
ఉల్లేఖకులు, (ప్రోక్తలు స్పష్టంగా మనకు షా. ఈ విషయంలో ఎలాంటి 
సందేహాస ఏద వచనమూ కానరాదు. 


297. దై వ సందేశవారులు (సఅసం) శుష్కముఖంతో నవ్వు సయితం తొణకిసలాడని 
వదనంతో దర్శునమిచే ఎ వారు కారు. ఎన్ని పనుల భారమున్నా, ఎంతగా దై వధర్మ 
వ్యాప్తి కార్యక్రమాల్లో నిమగ్నులయి ఉన్నా, ఎంతగా దై వధ్యానంలో, పరలోక చింత 
నలో మునిగి ఉనా ఎ ఆయన అపు డప్పుడు సత్య దూరం కాని విధంగా తన తోటి 


204 ప్రవక్త ప్రవచనం 


SEARO ran) 
గర్తు ర Te స్త త్రయ! 
Co a ae 


298. హజత్‌ అబూ హురైరా ఉల్లేఖనం (ప్రకారం ఒకసారి (ప్రవక్త 
మహనీయులు (సఅసం) హజల్‌ హసన్‌ లేక హజత్‌ హుసైన్‌ (ర.అ 
(ఇద్దరిలో ఎవరో ఒకరి) పాదాలను తన పాదాలపై పెట్టి “అబ్బాయి, 
ఎక్కెయ్‌” అని అన్నారు. (ఆల్‌ ఆదబుల్‌ మట్‌” 





వారితో హాస్యాలాడేవారు. ఈ వృద్ధ మహిళ కూడా అలా పరిచితురాలయిన మహిళ. 
అందువల్ల అలా పరాచికాలాడారు. ముసలవ్వలకు స్వర్గ (ప్రవేశం లభించని మాట ఓ 
విధంగా అబద్ధం కాదు. కాని ఆ నిజం ముసలవ్వకు కాస్త తికమక పెట్టింది. కారణం 
విని ఆవిడ ఆనందభరితురాలయి ఉంటుంది. స్వర్గవాసులందరూ నవ యొవ్వన 
వసంతంతో నవనవలాడుతూ శాశ్వత సుఖాలను, దై వ (పసాదిత వరాలను 
అనుభవిస్తారన్నది ఖురాన్‌ వాదీసుల ద్వారా తెలిసే సత్యం. 


298. పై వాదీసుల్లో దైవ సందేశవారులు ముసలి వారితో హాస్యమాడినట్లే ఈ 
వాదీసులో ప పసివారితో ఆడుకున ఎ సంఘటనను ఉటంకించడం జరిగింది. పిల్లలతో 
ఆడుకోవడం, వారితో ఆనందంగా కాస్సేపు గడపడం భయభక్తుల, నిష్టాగరిష్ణ, ధార్మిక 
మార్గానికి పొసగని విషయమేమీ కాదు. మనిషి ప్రపంచంలో సహజంగా చెయ్యవలసిన, 
చెయ్యదగిన. పనులూ, పాల్గొనవలసిన కార్యకలాపాలూ అన్నింటినీ సంతులనంతో 
దై వధర్మానికి లోబడి ఆచరించడమే ధర్మానుసరణ. అదే ఇస్టామీయ జీవన విధానంలోని 
ప్రత్యేకత. అది మనిషిని అటు పూర్తిగా ప్రపంచంలో మునిగి తేలియాడనివ సదు, ఇటు 
ప్రపంచాన్ని త్యజించి ధ్యాన, జ్ఞాన మార్గాన అడవుల్లో కొండల్లో, మరాల్లొ, 
ఆరాధనాలయాల్లో వెళ్ళి కూర్చోమని కూడా చెప్పదు. ఆధ్యాత్మికత, భౌతికతల 
మధ్య సామంజన్యాన్ని సామరస్యాన్ని సంతులనాన్ని పాటించమంటుంది. 


10. సామాబిక దౌష్యాలు 


జో 


యర మయి! డట) లీడ్‌ క 
arn ప జట ల డు తడ గ్రే లేరో 
299. హజత్‌ సహల్‌ (ర.అ) ఉల్లేఖించిన దాని (ప్రకారం దై వ సందేశహరులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారుః నాకు ఎవరైనా తన మాటు, శీలం (రెండు 
విషయాల గ్యారంటి ఇచ్చినట్లయితే నేను వారికి స్వర్ష్మప్రాప్తిని గురించి 
గ్యారంటి ఇస్తాను. (బుఖారి మిష్కాల్‌ 


Aas eit le చ| OAS OE UE ట్రూ గం 
wl-5 యడం. సట ఈ ర్రకక్కు SYA 6 dts 


300. హజత్‌ అబూ హురైరా ఉల్లేఖనం! దైవ (ప్రవక్త (సఅసం) ఇలా 

(ప్రవచించారు, మనిషి అబద్దం పలికేవాడు అనడానికి అతను విన ్నదివిన ్నట్లుగానే 

(విచారణ జరపకుండా) చెపి\వెయ(డం చాలు. (ముసీం, మిషా)_ల్‌) 
Bae 9 గ్రా 


299. వూదీసులో రెండు దవడల మధ్యనున్న దాన్ని గురించి, రెండు తొడల 
మధ్యనున్న దాన్ని గురించి, "అంటే నోరు, మర్మాంగం గురించి గ్యారంటీ కోరారు 
ప్రవక్త మహనీయులు. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందన్నది నానుడి. 
మనిషి సృష్టించే అనేకానేక ఇబ్బందులకు కారణం అతను మాట్లాడే మాటలే అన్నది 
ఎవరూ కాదనలేని సత్యం. అలాగే ప్రపంచంలో జరిగే చెడుగులకు మూలం అధికాంశం 
శీలమే అన్నది కూడా నిర్వివాదాంశం. అందువల్లనే దైవ సందేశవరులు ఈ రెంటి 
గ్యారంటీని కోరారు. 


300. విన్నది ఎంతవరకు నిజం, ఒక పక్షంగా ఓ మాట విన్నాం, మరో పక్షంగా మరో 
మాటను వినాలిగా అన్న విచక్షణతో మాట్లాడకుండా విన్నది విన ఎటప్టుగానే ఇతరులకు 
చెప్పినట్లయితే అది అబద్ధపు మాట అరే పక్షంలో అలాంటి వ్యక్తి అబద్దాన్ని 


206. ప్రవక్త ప్రవచనం 


ల డో ల భార్త ల యా మి లో ఇన 
Ee LA |G CST as al he Eas మ 


301. అబ్బుల్హా బిన్‌ మస్‌ఊద్‌ (ర.అ) ఓ ఉల్లేఖనంలో ఇలా అన్నారు: 
షైతాన్‌ మానవాకారంలో జనం వద్దకు వెడతాడు, వారికి అబద్ధపు పుకారు 
వినిపిస్తాడు, జనం చెదిరిపోయిన తరువాత వారిలో ఒకడు, “నేను ఓ వ్యక్తి 
ఇలా చెప్పడం విన్నాను. అతను ఎలా ఉంటాడో చెప్పగలనుగాని ఆతని 
పేరేమిటో తెలీదు అనంటాడు. 


ww ద స్పష్ట 1. 3 4 కాలీ ళ్‌ లాలో ' 
elses Ae జు సంయేు ELSES ఆఆ 
PED PCA 


క్ష త్‌ వొల్లో అత కశ A ల + 3న శ లోనో లో LNT) 
Tey AS యి IIb Tes Gl Wh Ss de 
ws త © Arr mer, rs 
WHE GDS ING, 


302. హృజత్‌ ఆయిషా (ర, అ) ఉల్లేఖనం! 'నేనాకసారి (ప్రవక్త మహనీయులు 
(సఅసంితో ఇలా అన్నాను, సఫయా ఆ విధంగా, ఈ విధంగా ఉండటం 
అంటే పొట్టిగా ఉండటం చాలదా మీకు? దానికి (పవక్త మహనీయులు 
(సఅసం) ఇలా సెలవిచా రు, “నీవు పలికిన మాట ఎంత తీ వమయిందంకే 
దాన్ని సము[దంలో కలిపివేసినా అది దాన్ని కలుషితం చేసివేస్తుంది!” 

: | (తిర్మి జు) 
వ్యాపింపజేసిన వాడవుతాడు. అందుకే విన ఎ మాటలోని మంచీ చెబ్బరలు విచారించి 
మరీ చెప్పాలన్నది ఈ బోధన. 

301. అంటే షెతానే అలా మారువేషంలో రానవసరం లేదు. ఆ విధంగా పుకార్తను 
నిజానిజాలు. తెలుసుకోకుండా వ్యాపింపజెయ్యడం, అలా ఎవరో ముక్కూ మొవాం 


తెలీని వారు చెప్పింది నమ్మేయడం, రెండూ షైతాన్‌ పనులని ఈ వాదీసు దా రా 
తెలుస్తోంది. pe 


సామాజిక దౌష్ట్యాలు 5 207 


3; కమ! మయా! 2 డమ్‌ ఫ్ర! దట్టీక రణ) 
ఊగు రర యయ టాడు పయిట లఘు రద మేం 


తో as లో తం nD త్ర ఇ జు Wp 
ఏరీ తథ! భువ మము ఎట మమత ఓపిక తదియ ట్లో. 
ఫె 


hk భా ర స టి 

ట్లో) ఆ దర టి తయయయే పంపబ కో పు! రకు 
గ్‌ “1 తృ Ser wa 7” 7 టీ టట, శో ళీ 
REIL OTE a5 AG eNOS OE 
Sa fut let, 2 GIG లని! che as ప 
ney లీ! కరీ పదుల As ఈ వము టం అట! 


7 


303. హజత్‌ ఆయిషా ఓ ఉల్లేఖనంలో ఇలా పలికారు, “ఓ వ్యక్తి ఆయన 
(సఅసం) సన్నిధిలో హాజరయ్యేందుకు అనుమతి కోరాడు. ఆయన తన 
ఇంటీవారితో, “అతన్ని లోనికి రానివ్వండి ఇతను తన తెగ (ప్రజల్లో అతి 
దుష్ట్రమయినవాడు” అని అన్నారు. ఆ తరువాత అతను ఆయన సమక్షంలోకీ 
వచ్చి కూర్చున్నప్పుడు నగుమోముతో సంభాషించారు. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన 
తరువాత హ్మజత్‌ ఆయిషా, 'దైవ (ప్రవక్తా మీరు ఆ వ్యక్తిని గురించి 
ముందరయితే అలా అన్నారే, కాని తరువాత అతను కలసినప్పుడు నవ్వి 
పలకరించారు?” అని అడిగారు. దానికి ఆయన, “నేను దుర్చాషలాడగా నీవె 
ప్పుడు చూశావూ?” అని తిప్పి అడిగి, ఇంకా ఇలా అన్నారు, “ఎవరి దురా ఎమ 
కారణంగా, దౌష్ట్యం కారణంగా జనులు అతనితో తప్పుకు తిరుగుతారో 
అతనే (ప్రళయ దినాన ఆత్యంత దుష్టుడైన వ్యక్తి.” (బుఖారి ముస్తిం) 


302. ఈ వాదీసులోని కొన్ని విషయాలు తెలుసుకుందాము 

1. వాజత్‌ సఫయా, వాజత్‌ ఆయిషాకు సవితి, అంటే ప్రవక్త మవానీయుల సతీమణి. 
2. వాజత్‌ సఫియా పొట్టిగా ఉండటాన్ని ఎత్తిపాడుస్తూ వాజత్‌ ఆయిషా, “ఆవిడ 
పొట్టిగా ఉండటం చాలదా మీకు, ఆవిడ లోపభూయిస్తమయిందనడానికి' అని ప్రవక్త 
(సఆసం)ను వాజత్‌ సఫియాకు (ప్రతికూలంగా పురికొలిపారు. 


3. సవతుల మధ్య పరస్పర శర్వా ద్వేషాల వ్యవహారం ప్రకృతి సవాజమయింది. ప్రీ 
దైవధర్మ నిష్టా శిఖరాలపై ఉన్నప్పటికీ ఈ సహజ గుణాన్నుంచి పూర్తిగా 


208 | (ప్రవక్త ప్రవచనం 


తో 


[అ (గో 


పో 


ళ్ళ | శ. తోష 
As Dei AIS OF రర 5G ( 
3 


ల జం కటిం చయ 1 స స 
Hh BID Btls 


లో 


ALG 


304. హృజత్‌ అబూ కతాద (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం మహనీయ 
ముహమ్మద్‌ (సఅసం) ఇలా సెలవిచ్చారు. “(క్రయ విక్రయాల్లో అధికంగా 
(పమాణం చెయ్యడాన్ని మానుకోండి. ఎందువల్లనంటే ఈ (పమాణం 
తొలుత వ్యాపారాన్ని వృద్ది చేస్తుంది. ఆ తరువాత శుభాన్ని రూపుమాపు 
తుంది.” (మున్త్రం) 





తప్పించుకోజాలదు. ఈ గుణాన్ని పూర్తిగా అంతమొందించడం సాధ్యం కాదు. 
అయితే ఈ గుణాల వెగటును బోధనా శిక్షణల ద్వారా అథమ స్థాయికి తీసుకుపోవడం 
సాధ్యమే. ఈ కారణంగానే (ప్రవక్త మవానీయులు (సఅసం) తత్కాలమే హెచ్చరించి 
సంస్కరించారు. 

4. తన భార్యాపిల్లలకు సకాలంలో ధార్మిక నై తిక శిక్షణ గరపడం భర్తపై విధించబడిన 
మహత్తరమైన బాధ్యత. ఈ విషయంలో ఒక్క క్షణం కూడా ఏమరుపాటు వహించరాదు. 


5. మాటలాడేటప్పుడు నోరు ఆతి జాగ్రత్తగా విప్పాలి. ఒక్కొక్క మాట చూడటానికి 
అతి స్వల్పమయిందిగా అగుపించివా ఎనో ఎ ఉపద్రవాలకు కారణభూతమవవచ్చు, 
ఇవాపరలోకాల్లో ఆత్యంత భయంకర విషమ ఫలితాలను తీసుకురావచు ఎ- ముఖ్యంగా 
మహిళలు తమ పంభాషణల్లో అజాగ్రత్తగా వ్యవవారిస్తారు. పరోక్షనింద, చాడీలు, 
దురా ఎమ ఇత్యాది విషయాలు మనస్సును ఆ(కమించుకున ఎప్పుడు మత్తుగాన ఇ 
వారిలా వ్యవవారించి తన వారూ పరాయివారూ అన ్న విచక్షణ లేకుండా అందరూ ఆ 
ధాటికి గురికావలపి వస్తుంది. 

303. ఈ వాదీసులో ప్రస్తావించబడిన వ్యక్తి కల్తొల జనకుడు గనకనే (ప్రవక్త 
మహనీయులు ఆతని దౌష్ట్యం నుంచి అందరినీ రక్షించడానికి అతను లేనప్పుడు ఆతని 
అపలు రూపాన్ని ఇతరుల ముందుంచారు. ఇలా చెయ్యడం (ప్రజల మేలు దృవ్ష్యా 
పమంజసమే. మరో విషయం ఏమిటంటే, పరస ఎరం పలకరించుకునేటప్పుడు 
— వ్యక్తం వమా | చీదరించుకోవడం, 

'ఛ న పష 0౦, ఆలూ తరామూ 

ప్రపంచంలోనూ నష్టదాయకమే పరలోకంలోనయితే చెప న 


సామాజిక దౌష్ట్యాలు 209 


a క కో వీ లో ల్‌ో వ్ర శో ల “ఖే 
దక సదు ఓ లక దధషప్పిడ ఈ (44 

(r4 | ఉ యత్తే వ్‌ ల లో 

గరం నలో! దాక లాడ! అం ల జ ధీమా రైక రట ఓ 


305. హజత్‌ . ఆయిషా (ర.అ) ఇలా ఉల్లేఖించారు: “ఓ రోగ బాధిత వ్యక్తీ 
కొందరు మహిళలున్న వైపుగా వెళ్ళాడు. స్త్రీలు అతన్ని చూసి ఎగతాళిగా 
నవ్వారు: (ఫలితంగా) వారిలో ఓ (స్తీ ఆ వ్యాధికే గురయింది.” 

(అల్‌ అదబుల్‌ మృఫట్‌) 


As A205 cist dee ht యంరళ రక i gf Er 
గడవు. ఆప స ఉమ టక రడీ జరు 


306. అబూ హురైరా (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహనీయులు, 
“అనుమానం నిరాధారమయిన ఊహలకు దూరంగా మెలగండి. ఎందు 
కంటు అనుమానం మహా అసత్యం” అని బోధించారు. (మిష్మా_ల్‌) 


Ca 


>4 ళ్‌ 1 లాయ ల ప లో కు 9 | 1 
e155 001 df తే RENE: EM ro గల 
~~ 242 a AAD LE pnt ean ra 
దై ఆము రడ గ్ర ఆ సమూ 66 UNE 


క SG ea HT) hsv Ais ree 
అా1ల్లోలీ nn pA ర gO (5855 | 
న! 


త లో న్‌ 3 వ్‌ “9 Cr IPD 4% 72 # తో 
సయ్య [యిం టం డడ 1 ఈయ Ea 
oa Tw Te Cee 


UU 
304. (పతి చిన్న పెద్ద విషయంలో (పమాణం చెయ్యడం క్రమేణ మనిషిని 
లోకువగా రూపొందిస్తుంది. అదీ వ్యాపార వ్యవహారంలోనయితే "మనిషీ విలువను 
దెబ్బతీసి వ్యాపారం పట్ల అపనమ్మకాన్ని సృష్టిస్తుంది. అందుకే [ప్రారంభంలో వహీ 
లాభాలు వచ్చినట్టు అగుపడినా తరువాత్తరువాత ప్రజల్లో నమ్మకం సడలి వ్యాపారం 
లోని పభం దూరమవుతుంది. అందువల్ల అనవసరంగా ఒట్టు పెట్టుకోవడం, ప్రమాణం 
చెయ్యడం మంచిది కాదు. 

3౦5. ఒకరి బాధను చూసి ఎగతాళి చెయ్యడం మనిషిలోని అల్ప స్వభావాన్ని, నీచ 
ప్రవృత్తిని చాటుతుంది. అలాంటి వారికి అప్పుడప్పుడు దైవం పరీక్షకు లోనుచేసి 


210 (ప్రవక్త (ప్రవచనం 


307. బిలాల్‌ బిన్‌ సఅద్‌ (ర.అ. ఇలా ఉల్లేఖించారు: అమీర్‌ ము ఆవియా, 
అబుద్దర్హా (ర.అ)కు లేఖ [వాస్తూ “నాకు దిమాష్కస్‌లోని రౌడీ మూక 
జాబితా వాసి పంపు అని కోరారు. దానికి అబుద్దర్హా “నాకు దిమామ్మస్‌ 
రౌడీలతో పనేమి? వారిని నేనెలా గుర్తు పట్టగలను?” అని బదులిచ్చారు. 
అప్పుడు ఆయన ( అబుద్దర్దా” కుమారుడు బిలాల్‌ (ర.అ) కలగజేసుకుని, 
నేను వాళ్ళ పేర్లు వాసి ఇస్తానని అన్నాడు. ఆ (ప్రకారమే అతను వాళ పేర్లు 
(వాసి ఇచ్చాడు కూడా. అబుద్దర్దా అతన్ని “ఈ పేర్లు నీకు ఎలా తెలిశాయి, 
రౌడీల పేర్లు నీకు తెలిశాయం'టే స యంగా నీకు కూడా వాళ తో సంబం 
ధం ఉన్నప్పుడే అది సాధ్యం. అందువల్ల జాబితాలో (ప(పప్రధమంగా నీ పేరు 
(వాసుకో అని నిలదీశారు. ఎట్టికేలకు అబుద్దర్దా ఆ జాబితాను అమీర్‌ 
ముఆవియా వద్దకు పంపనే లేదు. (ఆల్‌ అదబుల్‌: మ్మఫద్‌) 


oyu hte: a as a Ace wigs 
యయ! dee నీ! రజక et Glut క gles. (rw. 
మగ్‌ వ అ టకు డో లో షు? 


ళో Parad Oy న హం. 


వు] రత యయ స్తిర! ఆహోటప స్తీ శశ 


> > 


Se ala: mids Lew 2 
గక dll Glatt) le & Gi యజ 


క 


ఇతరులకు గుణపాఠం కలిగేలా చెయ్యడం కూడా జరుగుతుంది. అలాంటిదే ఈ 
వాదీసులోని అంశం కూడా. ఆ వ్యాధి బవుశా మూర్చ వ్యాధి కావచ్చు. వ్యాధిగగస్తుని 
ఆటపట్టంచిన మహిళ ఒకర్తె దై వికంగా ఆలాంటి పరీక్షకీగురయింది. దైవం మన్నించుగాక. 
306. అనుమానం పెనుభూతం అన్నట్టు అది అనుమానించే వారినీ అనుమానింపబడే 
వారినీ ఉభయళత్రా మింగేస్తుంది. అనుమానం అన వది నిరాధారం గనక అది అబద్దం 
అవడంలో సందేవామే లేదు. కొని ్న అనుమానాలు మహా పాతకాలని కూడా దివ్య 
ఖుర్‌ఆన్‌ అంటోంది. | 

307. రౌడీల జాబితా వ్రాయడమంటే కేవలం ఊహించి ఫలానా వారు రౌడీలయి 
ఉంటారని వ్రాయడమన్న మాట లేదా వాళ్ళల్లో బాగా తిరిగి గుర్తించి (వ్రాయవలసి 
ఉంటుంది. అందుకే తన కొడుకు తనకు తెలిసీన రౌడీల పేరను వ్రాస్తానని అన్నా అది 
విరాధారమయిన మాట, ఊహాజనితమయిన అనుమానమే గనక ఆ జాబితాను 
ఆయన తన అమీర్‌ వద్దకు పంపలేదు. ఒకరిని గురించి ఇదమిద్ధంగా తెలియనంత 
వరకు వారిపై ఆరోపణ చెయ్యడం సరయిన పద్ధతి కాదని దీనివల్ల రూఢమవుతోంది. 


సామాజిక దౌష్ట్యాలు 211 


308. హ్మజత్‌ అనస్‌ (ర.అ) ఉల్లేఖనం: ఓ పల్లెటూరి అరబ్బు దైవ 
సందేశహరుల వద్దకు వచ్చాడు. అతను (ప్రవక్త గదిలోకి చూడటానికి 
తలుపులో ఉన్న సందులో కన్ను పెట్టి చూడసాగాడు. (ప్రవక్త మహనీయులు 
బాణమో లేక మొనదేలిన కర ముక్కనో చేతపట్టుకుని ఆ పల్లెవాని 
వెపునకు ఆడుగు వేశారు - అతని కన్ను పొడుద్దామన్నట్టు. అది చూసిన 
పల్లెవాడు అక్కణ్ణుంచి జారుకున్నాడు. అప్పుడు (ప్రవక్త మహనీయులు, 
“నీవు ఇక్కుడ నిల్చుని ఉంటే నేను నీ కన్ను పాడిచేసే వాళ్లి అని 
భయపెటారు. (ఆల్‌ అదబుల్‌ మృఫద్‌) 

4 Bosh 

AEs he it eal OI OG Aya El EF.) 


ల తో 


we Sn Mw BC hot soos CO, నం 
SEF Ne | తండ (గ అతడూ! అశ యే తూగు 
oil ipo ll Al 
309. హ్మజత్‌ అబ్దుల్లా బిన్‌ మస్‌ఊద్‌ ఉల్లేఖనం ప్రకారం దై వ సందేశహరులు 
(సల్లల్లాహు అలైహివ సల్లం) ఇలా బోధించారు. “నా సహచరుల్లో ఎవ్వరిని 
గురించి అయినా నాకు ఎలాంటి విషయాన్నీ చేరవెయ్యకండి. ఎందుకంటే 
నేను మిమ్మల్ని కలుసుకున్నప్పుడు నా ఆంతర్యం మీ అందరి పట్లా 
పరిశుద్దమయి ఉండాలన్నది నా కోరిక.” (తిర్మిజి రియాజాస్ఫాలిహీన్‌) 


తతత 
౩౦8. అవసరం లేకున్నా ఒకరి ఆంతరంగిక వ్యవహారాలను తెలుసుకోవాలన్న 
అత్యుత్సావాం, దొంగచాటుగా నిఘా వేసి ఒకరి లోపాలను తెలుసుకోవాలన్న బుద్ధి, 
అవి తెలుసుకుని ఆనందం అనుభవించడం అన్నది కుత్సిత వేర బుద్ధికి తార్కాణం. 
ఈ వాదీసులో తెలిపిన చేష్ట అతి హయమయిన, చమయిన చేష్ట. అందువల్లనే దైవ 
ప్రవక్త ఆ వ్యక్తిపై అంతగా ఆగ్రహించారు. ఇన్లామీయ షరీఅజ్‌ ప్రకారం ఇతరుల 
అంతరంగ విషయాలను తెలుసుకునేందుకు యత్నించడం నిషిద్ధం, ప్రభుత్వ 
పాలనా వ్యవహారాల రీత్యా నిఘా విభాగం అవసరం మేరకు వ్యవవారించడం వేరు. 


309. సమాజంలో పరస్పర సదవగావాన ఉండాలంటే చాడీలు చెప్పేవారిని 
నిరుత్సావాపరచడం అవశ్యం. లేకపోతే ఎంత మంచి మనసయినా చెడుమాటలు విని 
తమ మి(త్రుల పట్ల కూడా ద్వేషం జనించడం సవాజం. అందువల్లనే పవిత్ర మూర్తి 
మవానీయ మువామ్మద్‌ (సఅసం) కూడా తాను చాడీలకు |(ప్రభావితుడయ్యే 


212 ప్రవక్త (ప్రవచనం 


> 3 i A మ 
ELS gs ONG WSS AE YH 4 


ir లీ 
se 


310. హృజత్‌ అబూ హురైరా (ర.అ) ఓ ఉల్లేఖనంలో మహనీయ 
ముహమ్మద్‌ (సఅసం) ఇలా అడిగినట్టు పేర్కొన్నారు: “పరోక్ష నింద 
అంకే ఏమిటో మీకు తెలుసా?” దానికి సహచరులు, దైవం, దైవ (ప్రవక్త 
బాగా ఎరుగుదురు అని బదులిచ్చారు. అప్పుడు ఆయన, “మీరు మీ 
సోదరుని ప్రస్తావన అతను ఇష్టపడని రీతిలో చెయ్యడం” అని సెలవిచ్చారు. 
దానికి సహచరులు, “మా సోదరునిలో ఆ లోపం ఉండగా చూసే మేము 
దాన్ని ప్రస్తావిస్తే?” అని ప్రశ్నించారు. దానికి (ప్రవక్త మహనీయులు (సల 
సం), “అతనిలో ఉన్న లోపాన్ని చెప్పినప్పుడే అది పరోక్షనింద అవుతుంది. 
అతనిలో లేని దాన్ని గురించి మీరు (పస్తావిస్తే అది అపనింద అవుతుంది” 
అని బోధించారు. (ముస్త్రీం, మిష్మా_తల్‌) 


ర్రమాదముందని, అందువల్ల ఎవ్వరూ తనకు తన సవాచరుల పట్ల ఎలాంటి చాడీలు 
చెప్పవద్దని హెచ్చరించారు. చాడీలకు (పభావితమయిన మనస్సు వల్ల వెంటనే 

ఆ ఇ వ 
ప్రవర్తనలో మార్పును తీసుకువస్తుంది. ఎవరి పట్ట కూడా దే నషం లేకుండా సువృు 
ద్భావంతో కలసుకోవాలన్న అభిలాష, క షి చాడీలు చెప్పేవారిని నిరుత్సావాపరచడం 
అవసరమని ఈ వాదీసు మనకు తెలుపుతోంది. 


310. “గీబత్‌ లేక పరోక్ష నిందను దివ్య ఖుర్‌ఆన్‌ మృత సోదరుని మాంసం 
తినడంతో సమానమని చాటింది. మనిషిలో ఉన ్న ఓ చెడుగును అతను లేని సమ 
యంలో ఇతరులకు చెప్పుడం, అతనికి రుచించని రీతిలో చెప ఎడం, తద్వారా వినేవారి 


ఆంతర్యాలను మలినం చెయ్యడం పరోక్ష నింద అనబడుతుంది. చాలా మంది, 
అతనిలో లేవిది చెప్పలేదే ఆని తమ పరోక్ష నిందను సమర్థించుకుంటారు. మవానీయ 


మువామ్మద్‌ ఆదే అపరాధమని, లేనిది చెపి నట్లయితే అది అపనిందగా మరింత ఘోర 
శిక్షకు పాత్రమయినదిగా తెలిపారు. 


సామాజిక దౌస్టైలు 213 


క Pr 2m యో ఆ 
Sale as! ఊసు! EEG లయ భాయ ఈ (PI) 
మట! ర రడ దట దుగ యక మ 
లో Pr = we లొ 
Pr, wo yf టీ (లో లో % | క mr 
ఈడ హు (టడం ర as 2 


LET PAE IFAT 


311. కెస్‌ కుమార్తె ఫాతిమా ఇలా ఉల్లేఖించారు: నేనొకసారి దైవ 
సందేశహరులు (సఅసం) సన్నిధిలో హాజరయి, “నా వద్దకు అబూ జహ్మొ 
(ర.అ), ముఆవియా(ర.అ) వివాహ (ప్రతిపాదన పంపారు. (మీరేమంటారు)” 
అని అడిగాను. దానికి ఆయన ఇలా బదులిచ్చారు, “ముఆవియా అయితే 
కటిక దర్శిదుడు, అబూ జహ్మ అయితే తన కరను భుజాన్నుండి అసలు 
దించనేదించడాయెొ. (అంటే పోరాట గుణం కలవ్యక్తి”. 


(బుఖారి, రియాజుసా  ) రిహీన్‌) 


2 


hile Ey 6G af శయం EEE Er 
వష టుజకర ఈయ ఫర లబ వజ కయ రప రట 
(లోట P-O అ యమట 


312. హజత్‌ ఆయిషా (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం అబూ సుఫ్‌యాన్‌ 
భార్య హింద దైవ (ప్రవక్త సన్నిధిలో హాజరయి, "అబూ సుఫ్యాన్‌ పిసినారి 
మనిషి, అతను నాకూ నా పిల్లల ఖర్చుకు సరిపోయేంత సొమ్ము ఇవ్వడు. 


అలు తత యము అంత త న 
311. ఈ ఉల్లేఖనం వల్లి తెలిసేదేమిటంటే, సంఘంలో పెద్దలు, బాధ్యతాయుత 
స్థానంలో ఉన్నవారు, ఎవరి గురించి అయినా వివరాలు అడిగినప్పుడు, సలహా 
ఇవ్వవలసి వచ్చినప్పుడు సంబంధిత వ్యక్తిలోని లోపాలు ఎత్తి చూపడం పరోక్ష నింద 
అనిపించుకోదు. ఇంకా పలుమార్లు ఇలా చెయ్యడం, సామాజిక అవసరాల రీత్యా 
ధర్మసమ్మతమేకాదు, విధిగా కూడా పరిణమిస్తుంది. 

312. ఈ ఉల్లేఖనం వల్లి తెలిసే విషయాలుః 

(1) పరోక్ష నింద సాధారణంగా ధర్మ సమ్మతం కాదు. కాని ధర్మవేత్తల వద్ద ఏదయినా 


214 ప్రవక్త ప్రవచనం 


అయితే నేను అతనికి తెలియకుండా ఖర్చుకు సరిపడా తీసుకుంటూ 
ఉంటాను అని చెప్పగా దైవ సందేశహరులు (సఅసం), “నీకూ నీ 
సంతానానికీ సరిపడేంత సామ్ము (పసిద్ధ రీతిలో నియమానుసారం, తీసుకో” 
అని అనుమతించారు. (బుఖారి రియాజుస్వాలివా న్‌) 


శ్‌ 


స తా టీ 4 b Pad pr న్‌ 

మమ ean! ead 506 కీర గాలు. 
rr తి జ ఖం > అ > Patras 
Loe, Ch కం ఈ oC బోడ 


Pad 


313. హ(జత్‌ ఆయిషా ఉల్లేఖనం (ప్రకారం దై వ సందేశహరులు (సఅసం) 
ఇలా పలికారు: “ఫలానా, ఫలానా వ్యక్తులకు మన ధర్మం గురించి ఏమ 
యినా తెలిసి ఉంటుందని నేననుకోవడం లేదు.” (బుఖారి రియాజుస్వాలిపాన్‌) 


లో 


యన నం. రవ డడ Gals 24 
YAS AE! టు! V5 OE EAE Cerin) 
ELLs Biol) AG STE ASG SEE 





సమస్యకు పరిష్కారం కనుగొనడం కోసం మూల విషయాన్ని తెలుపడానికి సంబంధిత 
వ్యక్తుల్లొని లోపాలను బయలుపరచవలసి వస్తే అందులో తపు లేదు. (2) భార్యాపిల్ల ల 
అవసరాలను తీర్చడంలో భర్త అశ్రద్ధ కనబరిస్తే లేదా పూర్తి బాధ్యత వహించకపోతే, 
భార్య తన భర్త సామ్ములో నుంచి తగినంత సామ్ము, అతని అనుమతి లేకుండా 
వాడుకోవడంలో ఎలాంటి తపు లేదు. (3) ప్రసిద్ధ రీతిలో అని అంటే సామాబిక 
వ్యవహారాల్లో, సమాజంలో చెలామణిలో ఉన ఎ నియమాలను పాటించడం 
సమంజసమే అని బోధపడుతోంది. షరీఆత్‌ విధించిన నియమాలు స ్పవ్షేంగా ఉన 
వ్యవహారాల్లో తప్ప మరే ఇతర సందర్భాల్లోనయినా ప్రసిద్ధ రీతులి ఏ అవలంబించవచ్చని 
తెలుస్తోంది. ౨. 
313. స్ఫూఠంగా చూస్తే ఇది కూడ పరోక్ష నిందలా అగుపిస్తోంది. కాని కాస్త లోతుగా 
పరిశీలిస్తే సమాజంలోని ఇతర. వ్యక్తులకు, సంబంధిత వ్యక్తుల ధర్మజ్ఞత, ధర్మ నిష్ట 
పట్ల అపోహ కలిగి అతిశయ భావం ఏర్పడి మోనపాయ్యే అవకాశమున ఎ చోటు 
వారిలోని చెడుగును తెలుపడం సమంజసమేనని తెలుస్తోంది. అయితే ఇలా తెలుపడంలో 
వ్యక్తిగత కక్షలుగాని, ద్వేషంగాని, మానసిక తృప్తి లాంటి దుష్టభావాలు మూలం కారాదు. 
ధార్మిక అవసరాలకు తప ఎ ఇలా చెయ్యడానికి అసలు అనుమతే లేదు. 


సామాజిక దౌమ్బైలు ar 215 


314. హ(జత్‌ ఆయిషా (ర.అ) ఉల్లేఖనం (పకారం దైవ సందేశహరులు 
(సఅసం) ఇలా ఉపదేశించారు: “మృతులను దూషించకండి, ఎందుకంటే 
తాము ముందుగా పంపినదంతా వారు ఈ పాటికి పొందే ఉంటారు.” 

(బుఖారి మిష్కాల్‌. లీ 
చయం యయ! 22వ! 0305 06 OEE త్ర టు (010) 


ae గ ' Pa ER (| వ 4 Pe ~ 59 2 

ed s+ aU 6 భి! galls BGI POS DU 
వ్ర శ లీ 1 

Wop MIS HI 


315. హజత్‌ అబూ హురైరా ఉల్లేఖనం: దైవ సందేశహరులు ఇలా 
"సెలవిచ్చారు, “పళయ దినాన జనుల్లో దుష్టాతి దుష్టులుగా కానవచ్చే 
వారు దిషముఖులు. వారు ఒకరికి ఓ ముఖంతోనూ మరొకరికి మరో 
ముఖంతోనూ దర్శనమిస్తారు.” (బుఖారి, ముస్తిం, మిష్కాల్‌ 


As asin! టు! లకు OE OER IE (9 


వకవ అకడపం టప యటం! 


+ న 


eral ol -E& సుతో ల$ 21 


జి \ 
మ 
కీ 
\— 
(ల 
1A Ur 


ల! 


314. అంటే ఒకరు మరణించిన తరువాత వారి చెడుగులను ఎత్తి చూపడం ధర్మ 
సమ్మతం కాదు. తాను చేసిన దుష్కార్యాలకు శిక్ష అతను దై వసన్నిధిలో ఎలాగూ 
అనుభవిస్తున్నాడు. ఇప్పుడు అతన్ని నిందించి ప్రయోజనం ఏమిటీ, అతనా బాగుపడలేడు, 
అతని చెడుగులు చెప్పుకుని మనం మన కర్మపత్రాన్ని మలినపరచుకోవడం దేనికీ? 
315. ద్విముఖులంటే ద్వంద్వ స్వభావులన్న మాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క 
విధంగా దర్శనమిచ్చేవారు. ఇక్కడ ఓ రంగయితే అక్కడ మరో రంగులో అగుపడతారు. 
ఎలా వీలు పడితే, ఎలా అవకాశం కలసి వస్తే అలా వ్యవవారిస్తారన్న మాట. ద్వంద్వ 
స్వభావం, కపట వ్యవహారం వారి ప్రవృత్తి అయిపోతుంది. అలాంటి వారు 
నీచాతినీచమయిన మనుషులని, వారికి అత్యంత హీనమయిన శిక్ష ప్రాప్తమవుతుందని 
చెప్పడమే ఈ హదీసు ఉద్దేశ్యం. 


(16) 


216 ప్రవక్త ప్రవచనం 


316 వాజత్‌ జుబైర్‌ (ర.అ) ఓ ఉల్లేఖినంలో, దైవ (పవక్త (సఅసం) ఇలా 
నుడివినటు తెలిపారు: “మీలో (మీకు తెలియకుండానే) పూర్వపు జాతుల 
రోగాలు చోటుచేసుకున్నాయి - ఈర్ద్యా విదే షాలు. ఈర్ష్య 'రోగమయితే 
ముండనం చేస్తుంది. ఇది మీ శిరోముండనం చేస్తుందని నేననడం లేదు, మీ 
ధర్మాన్ని క్షవరం చేసివేస్తుంది.” (అవ్మాద్‌, మిష్మా_ల్‌) 


(eg ఆవాల టో! 


317. హజత్‌ అబూ హురైరా. ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహనీయులు 

ఇలా' (ప్రబోధించారు, “ఈర్ప్యకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఈర్ష్య 

సత్కార్యాలను మింగివేస్తుంది - నిప్పు కష్టెల్ని హరించివేసినట్టు.” 
'(ఆబూదావూద్‌, మిష్మా_ల్‌ ) 


"ఈశ య య ల యయ శ IK స్‌ో లం 
అహా రద త్తు) అడ slo రజత యప gle 


PMS ళో Pad లో 
షే 2 PEIN 27m EN 5 
రోకు) లస పత NIU ISG ఉృపపఘ Gp 


“ఈ అ ఉం 


(raya లోయ్లో wt -5ee be 





316. విద్వేషం, వైషమ్యం, ఈర్వ్యా అసూయలు ఇస్టామీయ బోధనలకు శిక్షణలకు 
కడు విరుద్ధమైనవి. శిరోముండనం జరిగిన మనిషి ఎలా అందం, రక్షణలు కోలో తాడో 
అలాగే ఈ దుర్గుణాలు మనిషిలోని ధర్మ పరాయణతను తొలగించి మార్గ విహినుడిగా 
వికృతంగా రూపాందిస్తాయి. ధర్మ విహినమయిన జీవితం వికృత జీవితమనడంలో 
పందేవామేముంది? అతను ఇవంలోనూ సుఖపడలేడు, పరంలోనయితే శిక్ష 
బాధలెలాగూ తప్పవు. 

317. ఈర్ష్య ఓ జ్వాలాముఖిలాంటిది. అది దేనికి సోకినా దానే ఏ భస్మీపటలం 
చేపిచేస్తుంది. మవిషిలోని పకల పద్గుణాలను దహించివేస్తుంది. మనిషి మంచి 


సామాజిక దౌష్ట్యాలు 217 


318. హ్మజత్‌ అబూ అయ్యూబ్‌ అన్సారి ఉల్లేఖించిన దాని (ప్రకారం దైవ 
సందేశహరులు మహనీయ ముహమ్మద్‌ (సఅసం) ఇలా సెలవిచ్చారుః “ఏ 
వ్యక్తీ తన సోదరుణ్ని మూన్నాళ్ళకన్నా అధికంగా కలువకుండా ఉండరాదు. 
ఉభయులూ ఎదురుపడినప్పుడు ఒకడు అటు ముఖం (తిప్పుకుంటే 
మరొకడు మరో వైపునకు మరలిపోతుంటాడు. సలామ్‌ చెయ్యడానికి 
ముందంజ వేసినతను వారిరువురిలో ఉత్తముడు.” (ముత్తఫకున్‌ ఆలైవ్‌) 


7 we న 7 వ 1 2, 
సీం 1 11 VOLITION TL) 


హల్లో ” న క 
ఎప ఉరవడి వరం రు 43 రయం శ? 
'ల్తో చషదద్యయం టర యు త దా! లయోరంమపో ధిక 


5 9) 


లో 
తో > ౮4 as ల లో ac పీ st 
49S aS మప a Fre రత దయ sel 2 


\ 


(ho మట Gt) 


319. అస్తమ్‌ తెగకు చెందిన వ్యక్తికి (ప్రవక్త సహచరుడయ్యే భాగ్యం 
లభించింది. అతను ఓ ఉల్లేఖనంలో దైవ సందేశహరులు ఇలా బోధించారని 
తెలిపాడు, “ఓ చిశ్వాసితో సంవత్సర కాలం సంబంధాలు (తెంచుకుని ఉండ 
టం అతని రక్తం చిందించడంతో సమానం.” (అల్‌ ఆదబుల్‌ మృఫద్‌) 


HLA Ze Coy pW లల్లో ల నం 
oF OE lw 5 leit యు! రం Ep (Pr 
A త శ > 52% ఎ ఖం ఢ “i shy 
రకం టు ఆకు రిహప్త భే బండ ట్ల le! 


a l ధ్‌ 2 ” 
(ol eg clu Eh PCy ON 
డు డ్‌ | 


జ్‌ త పి న 





చెయ్యబోయి చెడులో కాలు వేస్తాడు. మంచి చేస్తూ చెడుకు లోనవుతాడు. అంటే 
అతనిలో ఉన్న ఇతర మంచి గుణాలు సయితం అవగుణాలుగా రూపొందుతాయి. 
ఎప్పుడయినా ఆ గాలి సోకినప్పుడు మన ఆంతర్యం, . దాని స్థితి ఎలా ఉంటుందో 
ఊహించుకుంటే ఈర్ష్య ఎలాంటి జ్వరమో బోధపడుతుంది. 

318. ఇస్లాం వెలకొల ఎగోరే సమాజంలో (పీమానురాగాలే తప్ప అన్యమేదీ కానరా 
దన్నదే దాని అభిమతం. అందువల్లనే ఏవయినా విభేదాల కారణంగా తోటీ సోదరునిపై 
ఆ(గ్రవాం కలిగినా దాని కాల పరిమితి మూడు రోజులే అని ఈ వాదీసు తెలుపుతోంది. 


216 (ప్రవక్త (ప్రవచనం 


320. హజత్‌ జాబిర్‌ (ర.అ) ఉల్లేఖనం (పకారం దైవ సందేశహరులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారు, “ఒక వ్యక్తి తన సోదరుణ్ణి (చేసిన తప్పుకు) 
క్షమాపణ వేడుకున్నప్పుడు ఆ వ్యక్తిని అతను క్షమించకపోయినా, అతని 
వేడుకోలును అంగీకరించకపోయినా పన్నుల వానివలే ణిక్ష అను భవించవలసి 


ఉంటుంది.” ( బౌ వాక్కీ మిష్మా_ల్‌. ల 


త # భే వాళ 
5 టు! తలో గగ 

ఇ శ 6] త్‌ో Pad త్య జి జ లి 
కతు రురు! యప! aI ౮ట్వైడు ఈతి 


PT 


గట 


శ 


Pann 
(న 


321. అబూ ఉమామ ఓ ఉల్లేథనంలో, దైవ (ప్రవక్త (సఅసం) ఇలా సెల 
'విచ్చారని తెలిపారు, “(దైవ సన్నిధిలో) [ప్రళయ దినాన స్థానం రీత్యా 
అత్యంత దువ్టుడయిన వ్యక్తి ఇతరుల ఇహలోక నిర్మాణం కొరకు తన 
పరలో కాన్ని నాశనం చేసుకునేవాడు.” ఇదు స మాది, మిష్కాల్‌. ల 





మరో వాదీసులో దైవ ప్రవక్త (సఆసం) సలామ్‌ చెయ్యడానికి ముందుకు వచ్చే వ్యక్తి 
అవాంకారం, గర్వం లేని వాడు అని అన్నారు. 


319. సంవత్సర కాలం ఓ సోదరునితో తెగ తెంపులు చేసుకోవడమంటే ఏదో 
చిక్కుతో కూడుకున్న విషయమే అయి ఉంటుంది. అయినప్పటికీ ధార్మిక 
ప్రధానమయిన కారణం లేకుండా సంవత్మత కాలం విడిపోవడం వల్ల అతనికి తగిన నక్ష 
అభించింది. దాన్నే రక్తం చిందించడంతో సమానమన్నారు దైవ ప్రవక్త, ఇక ఆ 
తరువాత కూడా విడిగావే ఉండటం దోషభరితమయిపోతుందని దాని భావం. 
320. “పమ్నల వాడు' అనంటే పన్నులు, రుసుములు, టాక్సులు వసూలు చేసే 
ప్రభుత్వాధికారి అన్న మాట. వీరిలో ఆ(క్రమానికి, అత్యాచారానికి పాల్పడి లంచం 
తీసుకుని తన బొక్కసాలు నింపుకునే వారిని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇలాంటి 
వారికీ పరలోకంలో లభించే శిక్ష తోటీ సోదరుడు ఆర్థించినపు ఏడు క్షమాభిక్ష నివ వని 
వానికి కూడా లభిస్తుందని వాదీసు తెలుపుతోంది. 

321. అంటే. ఇతరులను పంతోషపెట్టడానికి, వారికి (ప్రపంచంలో వీలయినన్ని 
ప్రయోజవాలు చేకూర్చడానికి, ధర్మాధర్మాల విచక్షణ లేకుండా ప్రవర్తించే వ్యక్తి తన 


సామాజిక దౌజ్జులు 219 


ళు లే న ౯. 2 Ed 
Aus sect led! ప్రుప్పు రం లక కుత ర్త! ర (అ) 


S గ ‘é Ae శ 6 జో ఖే 

loos టో ర కరక ర 
= స 3 

hb a 


322. “ఒక వ్యక్తి కడుపు చీముతో నిండిపోవడం, కవితల కాలుష్యంతో 
కలు షితమవడం కన్నా నయమయినది” అని [ప్రవక్త మహనీయులు సెల 
విచ్చినట్టు అబూహురై రా (ర.అ) ఉల్లేఖించారు. (ఆల్‌ అదబుల్‌ మృఫద్‌) 


లో > VA hW® 99 2 2a W pow. 
ప్రకరం రరర ప 06 Wwe rrr) 
హవ యే దు కటి రదర! 
323. హజత్‌ అబ్బుల్లాహ్‌ ఓ ఉల్లేఖనంలో ఇలా అన్నారు, “అబద్ధం, 
వాస్తవానికి (ఆబద్దంగా) పలికినా, కేవలం వే ళాకోళంగా పలికినా ధర్మసమ్మతం 
కాదు. ఇంకా మీలో ఎవరయినా తన సంతానంతో ఏదయినా వాగ్దానం చేసి 


దాన్ని పూర్తి చెయ్యకపోవడర కూడా ధర్మసమ్మతం కాదు.” 





చేష్టల ఫలంగా పరలోకంలో శిక్షకు గురికావలసి వస్తుందన్న మాట. తన సంతానం 
కోసం ఏ గడ్డయినా కరవడానికి వెరువని వారు గమనించాలి. 

322. సాధారణంగా కవిత్వం, సాహిత్యం ఆశయ రహితంగా, నై తిక (ప్రమాణాలకు 
భిన్నంగా, పఠితల లేక శ్రోతల నై తికతను భంగపరిచే విధంగా సాగుతుంది. కవులూ 
సాహితీకారులు ఏ విలువలకూ విలువనివ్వకుండా క్షుద్రమయిన భావాల వ్యక్తీకరణకు 
తమ కళను వినియోగిస్తారు. అలాంటి కవిత్వాన్నే ఇక్కడ (ప్రస్తావించడం జరిగింది. 
పోతే ఉత్తమ లక్ష్యంతో, ఉన్నత నైతిక ప్రమాణాల పరిపోషణకు వినియోగపడే 
సాహిత్యం సర్వదా అభిలషనీయమే. 

323. కావాలని అసత్యాన్ని సృష్టించి పలికినా లేక కేవలం వేళాకోళానికో లేక పిల్లల్ని 
సముదాయించడానికో పలికినా సర్వత్రా అది గర్లనీయం. కూర్చొని బాతాఖానీ 
చేసేవారు అప్పుడప్పుడు ఎవరికీ హాని కలగదని భావించి అబద్ధాలు సృష్టిస్తుంటారు. 
అది ప్రపంచంలో అనర్థాలకు దారితీయడం అలా ఉంచి పరలోకంలోనూ నష్టదాయకమే. 


220 (ప్రవక్త ప్రవచనం 
పట్ర] గాలు 
అరు! తపసు దురితం ఉడ్‌ 9 అయయ 
Pa i Ca ళ్‌ / 
hE 
324. (ప్రవక్త మహనీయులు (సఅసం) ఇలా బోధించినట్లు హ(జత్‌ 
అబూహరె రా ఉల్లేఖించారు, “రెండు గుణాలు ద్వంద్వనీతిపరుని (మునాఫిక్‌ = 
కపటాచారి)లో చేరజాలవు. (1) (పనన్నత నిండిన (ప్రవర్తన, (2) సరయిన 
ధర్మావగాహన.” (మిష్కాల్‌ 


GC 


1 శ i [7 # R Lb 
టబు! 4! OFS WE OEE fe Al Ee (HIB 
లో! న్‌ , నా 
ల < య పన పా Fi తో అశ య 
సు టు SCE LIEGE SETI 
ఏ ల్తశిట 


” గీ ల # WT లో జంత 
OE SNH SG రం మయి కటలా అశ 


టీ 
జ COPE 
SEES H Eu! 


325. అబ్బుల్హా బిన్‌ అమ్‌ ఉల్లేఖనం (ప్రకారం దైవ సందేశహరులు ఇలా 
సెలవిచ్చారు, “ఏ వ్యక్తిలోనయితే నాలుగు విషయాలు గోచరిస్తాయో 
అతను పచ్చి కపటాచారి (మునాఫిక్‌ ). మరెవరిలోనయినా వీటిలోని ఒక 
విషయం ఉంటే అతనిలో కాపట్యపు ఓ గుణం ఉందన్న మాట. ఆతను 
దాన్ని మానుకున్నంత వరకు (కాపట్యం అతన్ని వీడిపోదు). (1) ఆతని 
వద్ద ఏదయినా అప్పగింత భదపరచినప్పుడు అతను అందులో 
నమ్మక ధోహానికి పాల్పడతాడు. (2) నోరు విప్పితే అబద్దాలు పలుకుతాడు. 


(3) వాగ్డానం చేస్తే దాన్ని భరిగపరుస్తాడు. (4) వాదులాడితే అసహ్యంగా 
నోరు పారేనుకుంటాడు.” 





324. మనసులో కాపట్యం నిండీ ఉన ఎప్పుడు (ప్రవర్తనలో దాని ప్రభావం తప్పనిసరిగా 
పడుతుంది. కపటాచారి (ప్రసన్న వర్తనుడు కాజాలడు. రెండవ విషయం స ఎష్రమయిందే - 
మనిషి ధర్మం పట్ల ద్వంద్వనీతి. అవలంబిస్తున్నప్పుడు, చిత్తపద్ధి లోపించినప్పుడు 
ఎంత మంచి మాటయివా అవగతమవదు, ధర్మం అంతకనా ఇ దర్శనమివ దు. 


సామాజిక దౌష్ట్యాలు టల 


యుతం ల టల (| = wu 7 Wary, 32rd 9% 
SEs sci Le En Sh SEE Pry 
ae 272 > wr) న న 72? ఇ లో Pra 
రడ ay స ౧ లీ ప LOSE! gy EE GELS} 
క La 


ల 


slp Erol బేల 


326. హ/జత్‌ ఉమర్‌ బిన్‌ ఇత్తాబ్‌ ఓ ఉల్లేఖనంలో (ప్రవక్త మహనీయులు 
(సల్లల్లాహు అలై హా వ సల్లం) ఇలా (పవచించారని అన్నారు: “నాకు ఈ 
అనుచర సమాజం గురించి, ద్వంద్వ స్వభావం గల (ప్రతి మునాఫిక్‌ వల్ల 
భయం కలుగుతోంది. ఆతను విజ్ఞతతో కూడుకున్న మాటలెన్ని చేసినా 
పనులు మాతం దౌర్హన్యపరమయినవే చేస్తాడు. (బైవాకీ - మిష్కాల్‌/ 


నో ” ర్వీ గ 4 ల యర త్‌, 
[LSS మయ! ఊపు! లేము రో రిట్తాడు లూ గగ 
25 ఉ CT Mr 


తీ 

ATE MOAT 

| ఏవీ! త్రయము! 
a a re on “9 Ay Ce తో 
DESY Vi > [3 SSS a J లీ ల NA bi Ser 


GW wl 56 tl) 


CEL Ch ZI Ie oe nA లో 
Sd CRE wl Us 


325. కాపట్యం ఉన్న వ్యక్తిలో ఆ దుర్గుణాలుండడం అలా ఉంచి, ఆ దుర్గుణాలున్న 
వ్యక్తిలో - అవి ఏ మేరకు ఉంటే ఆ మేరకు - కాపట్యం ఉంటుందన్న మాట చాలా 
భయంకరమయినది. ఆంతర్యాలను శోధించి ఆత్మ పరిశీలన జరుపుకుని ఆంతర్యంలోని, 
నడవడిలోని అవగుణాలను మార్చుకుంటే తప్ప పరలోకంలో సాఫల్యం (పాప్తం 
కాదు. దెవం మన్నించి సదు ఎది ప్రసాదించు గాక. 


326. ఈ అనుచర సమాజం అన్న దానికీ ముస్లిం సమాజం అని భావం. ఈ 
వాదీసులో, మాటిమాటికీ ఇస్లాంను, దాని వ్యవస్థను ప్రస్తావిస్తూ ఆచరణా సమయం 
రాగానే ఇస్టామీయ పరిధుల్ని అతిక్రమించడంలో అగ్రగణ్యులుగా నిలిచే వారిని 
సూచించడం జరిగింది. ఇలాంటి వారిని కపటులుగా, మునాఫిక్‌లుగా ద్వంద్వ 
స్వభావులుగా పేర్కొనడం గమనార్లం. ఉత్తుత్తి మాటల్ని వల్లించే వారు ఆత్మ పరిశీలన 
చేసుకునే తరుణం ఇది. 





222 (ప్రవక్త (ప్రవచనం 


327. వజత్‌ జాబిర్‌ (ర.అ) ఉల్లేఖించిన ఓ హదీసులో దై వ సందేశహరులు 
(సఅసం) ఇలా ఉపదేశించారు, “దౌర్జన్యానికి దూరంగా ఉండండి, ఎందుకంకే 
దౌర్జన్యం ప్రళయ దినాన ఆంధకారానికి కారణభూతమవుతుంది. పిసినారితనం, 
పేరాశలకూ దూరంగా మెలగండి. ఎందుకంటే ఇవి పూర్వం వారినీ తుద 
'ముట్టించాయి, అవి మానవ రక్తాన్ని చిందించడానికీ మానాభిమానాలను 


కాలరాయడానికీ పురికొలిపాయి.” (ముస్త్రం మిష్కాల్‌.) 
చీదర టర జీ వ Os 960 bys isa, 


PIs ప నో క్ష Ah Ged StU తరత ES 
24 Lot ar Di ఊసు a veg Pad 
ఉకర్సు మత ey 25 alc al Wl he Us: 493 కర 5 


Ura 


వరి టయ టకం త్రయ కప గ కక 
రట్రటటోటోటత! (3 


328. అబ్బుల్హాహ్‌ బిన్‌ అబ్బాస్‌ ఉల్లేఖనం (ప్రకారం, దైవ (పవక్త (సఅసం) 
ఇలా సెలవిచ్చారుః “అసత్యత ద్వారా సత్యాన్ని లొంగదీయడానికి 
ఎవరయితే దౌర్టన్యపరునికి తోడ్పడుతారో వారు అల్లాన్హా రక్షణ, ఆయన 
(ప్రవక్త రక్షణలకు దూరమయ్యారు. ఎవరయినా ఒక్క దిర్‌ హమ్‌ వడ్డీని 
తిన్నా అతని పాపం 33 సార్లు వ్యభిచరించిన దానికి సమానం. మరే 

కండరాలు అధర్మ జీవికతో పోషించబడ్డాయో వాటికి అగ్నియే అత్యంత" 
అమవయినటి.” (ఆల్‌: మోజుమున గర్‌ -తిబాని) 


ఇ 


అకడ shea hile hr రర కరక తత గ్ర (4) 
శ గీ x టడం MS Ga > ' 
డక | వ్రు చు రక జ త్రద లయు! dadsesarssss 
| | కేన. rope aS 
327. మూలంలో -"షృహ్‌లొ అన 
ఎ ప దం ప్రయోగించడం జరిగింది. దానికి 
పసివారితనమూ, పూకు మిళితమయి 


న అత్యంత హేయమయిన స్థితి అని 
ఈ 
ఆర్థం. ఈ రెంటికీ గురయిన వారు అటు మానవుల (ప్రాణాలను, మానాలను “రెంటినీ 


సామాజిక దౌష్టా వలు 223 


329. దైవ సందేశహరులు (సఅనం) బోధించినట్లు హజత్‌ అలీ 
ఉల్లేఖించారు! 'బాధితుని ఆర్తనాదాన్ని తప్పించుకోండి. ఎందుకంకే ఆతను 
అల్హాహ్‌ను కేవలం తన హక్కు. కొరకు అర్థిస్తాడు. ఆ పరమ (పభువేమో 
ఎవరి హక్కునూ కాదనడు.” (మిష్కాత 


Ae టీ Ss, య ns | 
sis మా! భీమ OE 06 J yes Err 

Fo ius cI si లి ౨4 నక yr wy 
As 3 4 CUE FN ఈటివి AI 3 


Cad 


3 


ef} గ ళో mm 77 వళి ల 
గా జనో! sl Hebe ర్త 


330. హజత్‌ సయీద్‌ బిన్‌ జై ద్‌ ఉల్లేఖనం (ప్రకారం దై వ సందేశహరులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారుః “ఎవరయినా దౌర్జన్యపరంగా ఒక జానెడు 
నేలను కాబేసినా (పళయదినాన అతని కంఠంలో ఏడు భూముల కంఠబంధాని ) 
వెయ్యడం జరుగుతుంది.” (బుఖారి ముస్త్రిం, మిష్మా_ల్‌) 


ఖాతరు చెయ్యకుండా అన్యాయంగా రక్తపాతం సృష్టించడానికి, అక్రమంగా ఇతరుల 
మానాలతో చెలగాటమాడ టానికి వెనుకాడరని తెలుపడం జరిగింది. ఈ రెండు మహా 
పాతకాలు, ఎలాంటి వైచ్యానికి దాఠి తీసి పరలోకాన ఎలాంటి హీనస్థితికి కారణ 
మవుతాయో చెప్పనవసరం లేదు. 


328. అల్లాహ్‌ రక్షణ, ప్రవక్త రక్షణ అనంటే ఇస్టామీయ రాజ్యం అందజేసే భద్రత 
ఏర్పాట్లన ఎమాట. దౌర్దన్యపరుడంటే వ్యక్తియే కాదు, ఎలాంటి అన్యాయపరమయిన 
కార్యాన్ని సమర్థించినా' ఆది మహా పాతకం అన్నమాట. పరలోకంలో ఎలాగూ 
శిక్షననుభవించక తప్పుదు కాని ఇహలోకంలోనూ ఇస్లామీయ ప్రభుత్వభద్రతకు 
అలాంటి వారు దూరమవుతారన్న యదార్థాన్ని ఈ వాదీసు వ్యక్తపరుస్తోంది. 


329. బాదితుడు లేక బాధితురాలు తన్నుతాను రక్షీంచుకో లేకపోవడం, తను తాను 
దౌర్జన్యపరుని బారి నుండి కాపాడుకో లేకపోవడం చేతనే దై వానికి మొరపెట్టుకుంటారు. 
అలాంటి వారు ఆ సందర్భంలో దై వానికి మరీ సమీపాన ఉంటారు. వారి ఆర్తనాదం 
దైవ స్వీకృతి పాందడం ఆత్యంత సవాజం, సమంజసం కూడా. అందువల్ల ఒకరికి 
బాధించడం ఎంత ఘోరమయిన పరిణామానికి గురి చేస్తుందో గుర్తుంచుకుని మరీ 
మెలగాలి. ఎందుకంటే అల్లూ తన సంప్రదాయం ప్రకారం బాధితుల హక్కును 
అందజె య్యడం (వారి మొరాలకించి సహాయపడటం)లో ఎంత మాత్రం వెనుదీయడు. 


224 ప్రవక్త ప్రవచనం 


షీ 4 rik nee? త. 
Aas ape 058 Oe gig 
1 ఈ care AA ANCL పీ £9 
9 of eel dg 5 Syl dy Us gees 3 
a aE 
? 


య 
న్న 17 డు క్‌ యం యా కాల 
ర క రంప ళలే సయ భయా యమ మట యప హయం 


331. హజత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ ఉల్లేఖించారు: ఎవరయినా సరే 
ఒకరి పశువుల నుండి వారి అనుమతి లేకుండా పాలు పిండుకోరాదు. మీలో 
ఎవరయినా తమ భోజనాగారానికి మరొకరు వచ్చేసి దాన్ని విరగ్శ్‌ ట్ట 
అందులోని భోజన సామ గిని ఎత్తుకు పోవడాన్ని యిష్టపడతారా? (అలాగే) 
ఒకరి పశువుల పాల స్థనాలు వారికి ఆహారాగారాలు. (ముస్త్రీం, మిష్మా_ల్‌) 


ను 


Ae Saget ee Et 6 cal ae కను ట్ర (గగ 


BSCE రివ పశ కషం Eel! 05 
[Oe Als Bol) AAS 
332. ఉబాదా బిన్‌ సామిత్‌ ఉల్లేఖనం (ప్రకారం దైవ సందేశహరులు 
(సఅసం) ఇలా (ప్రబోధించేవారుః “సూదీ, దారం కూడా తిరిగి ఇచ్చివెయ్యండి. 
నమ్మక దోహానికి పాల్పడకండి. ఎందుకంటే ఈ నమ్మక(దోహం (ప్రళయ 
దినాన అవమానానికి కారణభూతమవుతుంది, సిగ్గుపడేలా చేస్తుంది” 
(నసాయి, మిష్కా_ల్‌- 
330. అన్యాయంగా ఒకరీ భూమిని వారించివేస్తే ఏడు భూగోళాల బరువుగల 


కడియాన్ని కంఠంలో మొయ్యవలపి వస్తుందని, ఆలా చెయ్యడం మహా పాతకమని 
ఈ వాదీసు తెలుపుతోంది. 


331. అరబ్బులకు పాలు ఆహారంలో భాగం. ఆకలిగొన్నవారు పశువులు, గారెలు, 
మేకలు, ఆవులు, ఒంటెలు కనబడితే పాలు పిండుకుని (తాగేవారు. అయితే 
యజమాని అనుమతి లేకుండా కాపరికి ఏదో ఇచ్చేసి లేదా దొంగచాటుగా అలా పాలు 
(త్రాగడం మంచి పద్ధతి కాదని, ఇదీ ఒక విధంగా దౌర్దన్యమే అని ఈ వాదీసు' 
తెలుపుతోంది. భోజనాగారం అంటే నేడు భోజన పానీయాలు దాచి ఉంచుకునే 
అల్మారాలు లేక ఫ్రిజ్‌లాంటివన్న మాట. ' 





సామాజిక దౌష్ట్యాలు 225 


లీ అతత టం BRAD VU ag తము 
జ, జడ 91666 FE NEE (PHF) 
ih Ba Pra TLE re Se INTO 7 st తో 
aE ఓ య! ర్రీభుం రిడ ఆడ భూోటులిటులీః; ప్రయ sy 
త్‌ భల త వల వ జాలీ న్‌ లో 
వ 2 మై (జీ ఎక! తహ Ya ey 


Pll nH 


శ్రా 
శా 
t 
సి 
లీ 
శే 
బా! 
tn 
an 
nn 
స్స 
+ 
Gs 
ల 
aa 
CANN 


333. హ్మజత్‌ అబ్బుల్లా బిన్‌ అమ్‌ ' ఉల్లేఖనం (ప్రకారం దైవ (ప్రవక్త 
సామిని కాపలాకాయడానికి “కర్కరా" అనే వ్యక్తిని నియమించారు. ఆ 
వ్యక్తి చనిపోయాడు. దైవ (ప్రవక్త అతన్ని గురించి, “ఇతను నరకాగ్నిలో 
పడిపోయాడు” అని పలికారు. జనం అతన్ని చూడటానికి వెళి నప్పుడు, 
అతని వద్ద అతను దొంగలించిన “అబా (ఓవర్‌ కోటులాంటి వ(స్తం) ఒకటి 
కనిపించింది. (బుఖారి, మిష్కాల్‌ 


Able A OES OS రమ్మందా bys ee (| 


౨3 


{ tT కథం ఎల 
ty త bl ol) Gs TNs 


334. దైవ సందేశహరులు (సఅసం) లంచం ఇచ్చే వానికి లంచం. 
పుచ్చుకునేవానికి శపించారని హ్మజత్‌ అబ్బుల్హాహ్‌ బిన్‌ అమ్‌ ఉల్లేఖించారు. 
(అబూ దావూద్‌, మిష్కాల్‌. 





332. సూదీ, దారం లాంటి అతి స్వల్పమయిన, అల్పమయిన వస్తువును సయితం 
ఎవరిది వారికి అప్పజెప్పడమే విశ్వసనీయతకు, నిజాయితీకి చివ్నాం. అలా చెయ్యక 
అశ్రద్ధ వహించడం (పళయదినాన మనిషికి భారమయి, పరాభవకారణమయి, అందరి 
ముందూ సిగ్గుచేటుగా పరిణమిస్తుంది. దైవం మన్నించుగాక. 

333. ఈ సంఘటన ఓ యుద్ధం సందర్భంలో జరిగింది. దైవ మార్గంలో (ప్రాణాలు 
సయితం లెక్క చెయ్యకుండా పోరాడటం అన్నది మహోన్నతమైన సత్కార్యం కాని 
అది కూడా అవినీతి, నమ్మకదోహాల వల్ల దైవం సమక్షంలో విలువ కోల్పోతుంది. 
ఇలాంటి వ్యక్తి ఘోరమయిన శిక్షను అనుభవించడం కూడా సంభవమే అన్నది ఈ 
వాదీసు బోధన. 


334-335. ఈ రెండు హదీసుల ద్వారా లంచగొండితనం వల్లి వ్యక్తికి సంభవించే 
హాని, ఒకజుతికి కలిగే కీడు రెండూ తెలుపడం జరిగింది. జాతిలో పిరికిదనం అన్నది 


226 ప్రవక్త ప్రవచనం 


చ! న dbs Yee గారు. 
ద్రిజిడపముమిల్ల!ఎ AE సే) ర! యజ గ్త weds 


een dl) క... తడి | Eigse 2 జా 


335. హజత్‌ అమ్‌ బిన్‌ ఆస్‌, తాను దైవ (ప్రవక్త (సఅసం) చెప్పగా 
విన్నట్టు ఇలా తెలిపారు, “ఏ జాతిలోనయితే వ్యభిచారం సర్వసాధారణ 
మయిపోతుందో అది కరవుకాటకాలకు గురవకుండా ఉండదు, అలాగే ఏ 
జాతిలో అవినీతి అధికమయిపోతుందో ఆది సదా భయభాంతులకు 
లోనయి ఉంటుంది.” (అవ్మాద్‌ - మిష్మా-ల్‌) 


శుగహ్యోరు! మపి 64 క్ర డుక్త షి శ్‌ ద్ర) 
పప దయ? తు! మదయ ఏ) ఏ 04 $9 కపప ర గేయ 


చేయా ఎకు! మేద్రీకయమత్రిరృుడ a eye షు ఆల 
: కష కంకి గ్రశ పక టయ య 


460 సక 2 లక జు pe రు 

వ య 4 

యె! (జత ఎడ్లు సూ! ఆరె పడ్‌ గ్రెట్త ర! 
Td re > న్‌ ల p తపో కై 4 ¥ 

ET ళం ౯ - ఏరు రన్‌ ఈ ర 


లి Pty ల > Le, 
క A టబు AG Ue ఆల! ఘం ¢ క 


న 


షి. 
wr 


EAN 


జ 


శ శీ 


ఖ్‌ > 


రము లకక wees Soepta rsa 
sees C0 రో aie 


336. అబూ హమీద్‌ సాయిది ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహనీయులు 
(సఅసం) “ఇబు ్నల్లుత్‌ బయ్య' అనే వ్యక్తిని జకాత్‌ వసూలు చెయ్యడానికీ 
నియమించారు. ఆతను వసూలు చేసుకువచ్చి దై దైవ (పవక్త సన్నిధిలో ధనం 
అప్పజెప్పుతూ “ఇది మీ (బైతుల్‌మాల్‌) వాట్కా మరి ఇదేమో నాకు 
కానుకగా దొరికింది అని పలికాడు. ఆ సందర్భంలో [ప్రవక్త మహనీయులు 


Gi 
స 
గ్‌ 


సామాజిక దౌష్ట్యాలు yy 


ఓ (ప్రసంగం చేస్తూ దైవ స్తోతం తరువాత ఇలా బోధించారు. “దై వం వకు 
అప్పగించిన బాధ్యత | నిర్వహణకు నేను కార్యకర్తల్ని నియమిస్తాను. వారిలో 
ఒకతను వచ్చి నాతో “ఇది నీది, ఇదేమో నాకు కానుకగా దొరికింది' అని 
అంటాడు. అతను తన అమ్మ నాన్నల వద్ద ఇంట్లో ఎందుకు కూర్చోలేదు. 
అప్పుడు కానవచ్చేది కానుకలు దొరికేవో లేదో. ముహమ్మద్‌ (ప్రాణం 
గుప్పెట్లో ఉంచుకున్న దై వం సాక్ష్మి ఈ సొమ్ములో నుంచి ఎవరు ఏమి తీసు 
కున్నా అతను (పళయంనాడు దాన్ని తన భుజాలపై మోస్తూ (దైవం 
సన్నిధిలో) హాజరవుతాడు. అది (అతను తీసుకున్నది) ఒంటె అయినట్లు 
యితే ఆతని నోటి నుండి అలాంటి శబ్దమే వెలువడుతుంది. ఆవు అయితే 
దాని శబ్దం వెలువడుతుంది. మేకనో, గొంరెనో అయినట్లయితే అలానే 
“మేమే” అంటాడు.” ఆ తరువాత ఆయన తన రెండు చేతుల్ని పై కెత్తారు. 
మేము ఆయన చంకల్లోని తెలుపును చూడగలిగాము. అప్పుడాయన ఇలా 
అన్నారు! “అల్హాహ్‌, నీవే సాక్షి నేను నీ ఆదేశాన్నిచేరవేశాను, అల్హాహ్‌ నేను 
నీ ఆదేశాన్ని చేరవేశాను.” (బుఖారి ముస్త్రిం, మిష్మా-ల్‌) 


ఏకం; యప మతి రయ పడీ Err) 
షా క ఉక మ్రల aaa 25 


337. హజత్‌ అబూ ఉమామ ఉల్లేఖనం: ఇందులో దైవప్రవక్త ఇలా 

తెలిపారు: “ఏ వ్యక్తి అయితే ఒకరికొరకు సిఫారసు చేస్తాడో అతనికి 
సిఫారసు చేయించుకున్న వ్యక్తీ ఏదయినా కానుక ఇవ్వగా అతను దాన్ని 
స్వీకరిస్తే నిస్సందేహంగా అతను వడ్డీ ద్వారాల్గో ఓ పెద్ద ద్వారంలోకి (ప్రవే 
గించినట్లు.” (అబూదావూద్‌) 
నేర మనస్తత్వం వల్త జనిస్తుంది. ధన పిపాస వల్ల వృద్ధి అవుతుంది. లంచగొండితనం 


(ప్రబలిన జాతిలో ర "రెండు అవగుణాలూ కోటు చేసుకోవడం ఫలితంగా జాతి 
మొత్తం పిరికిదిగా తయారవడం యదార్ధం. 


228 ప్రవక్త ప్రవచనం 


య రో 


SLs ach! dean! ( ఏవ OE OEE (HFN) 


338. హ్మజత్‌ అనస్‌ ఉల్తేఖనం' (పకారం దైవ సందేశహరులు (సఅసం) 
ఇలా బోధించారు: “మీలో ఎవరయినా మరొకరికి అపు ఇచ్చిన సందర్భంలో 
రుణ గస్తుడు ఆతనికి ఏదయినా కానుక ఇచ్చినా, లేదా ఏదయినా వాహనం లో 
ఎక్కించుకునే అవకాశం కల్పించినా ఆతను ఆ కానుకనూ స్వీకరించరాదు, 
వాహనాన్ని అంగీకరించరాదు. అయితే మొదటి నుంచి (ఈ లావాదేవీలు) 
కొనసాగుతున్న పక్షంలో (ఫరవాలేదు).” (ఇబ్బుమాజు, మిష్మాల్‌) 


rr ల షీ కు వీ త క గ t 3/3 fa 

యర టకు! EMIT OEE టో Pr 

గ శ లోంచ న BSt ro రు! “శర గ 
ట్రయి టంట రడ వట ప్త es GSAS! 


? 


0 wr Peis ౮9 గ్‌ గా జ sg € > 
QL be FD a See సమ యావే ది! 


Cal wm 


339. హృజత్‌ అబూ మూసా (ర.అ) ఓ ఉల్లేఖనంలో, (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా ఉపదేశించినట్లు తెలిపారు, “మీలో ఎవరయినా మస్ట్రిద్‌ లో, 
బజారులో తిరిగేటప్పుడు అంబులు చేత పట్టుకుని ఉన్నట్లయితే అతను 
దాని మొనను జాగ్రత్తగా పట్టుకోవాలి - దానివల్ల ఎవరికైనా హాని 
కలగకుండా ఉండేందుకు.” (ముత్తఫకున్‌ అల్రైవొ. మిష్మా-ల్‌) 





336. ఈ వాదీసులో సామూహిక బాధ్యతలకై నియుక్తులయిన వారిని గురించి 
స్పష్టంగా తెలుపడం జరిగింది. జనులు వారిని మెచు కుని ఏదయినా బవుమానాలు, 
కానుకలు ఇచ్చినా దానికి కారణం వారి వ్యక్తిగత ప్రతిభా, శక్తి సామర్థ్యాలయినప్పటికీ 
వాటిని రాణింపజేసిన వేదిక సామూహిక వ్యవస్థే గనక దానికే ఆ ఖ్యాతి, కానుకలూ 
చెందుతాయి. అయితే సామూహిక వ్యవస్థే గనక కానుకల్ని అనుమతించినా, లేక 


సామాజిక దౌష్ట్యాలు 229 


(| 


Besse దయయ! 
ఎం _నాటారో! గ్రే ఆ - వ RUC 


ప తో PNP (ETHIE 
ES Ans టు! bet AS రళ రథ NTT TD 
అ 


0G 


340. హృజత్‌ జాబిర్‌ (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం దైవ (ప్రవక్త (సఅసం) 
ఇలా సెలవిచ్చారు, “అరేబియాద్వీపంలోని నమాజ్‌ చేసేవారు తన్ను 
ఆరాధిస్తారన్న ఆశ సైతాన్‌ కు ఇక లేదు. కాని ముస్లిముల మధ్య వై ష 
మ్యాగ్నిని రేకెత్తించే విషయంలో అతను నిరాశచెందలేదు.”(ముస్టిం మిష్కాత్‌. 





దాతలు స్పష్టంగా వ్యక్తిగతంగానే అందజేసినప్పుడు వ్యవస్థకు తెలిపి తీసుకున్నా 
అందులో తప్పులేదు. వ్యవస్థను (ప్రక్కకు నెట్టి కానుకలు పుచ్చుకోవడం కేవలం 
అనుమానాలకు దారి తీయడమేకాక, నేర ప్రవ త్తిని సయితం మనిషిలో జనింపజేస్తుంది. 
ఈ తీరు మనిషికి పళయదినాన కూడా పరాభవ కారణమవుతుంది. 


337 వడ్డీ అన్నది మనిషికి అధర్మంగా ఎలాంటీ హక్కులేకుండా సంప్రాప్త్రమయ్యే 
సామ్ము. అది సమాజంలో ఆర్థిక అసమానతలకు మూలమయ్యే దుష్ట సంప్రదాయం. 
దాన్ని నిషేధించడంతోపాటు ఇస్లాం, అది ఎన్నిమార్లాల ద్వారానయితే సంక్రమించే 
ఆస్కారముందో వాటన్నింటినీ మూసివెయ్యాలని సంకల్పించింది. అందుకే ఒకరి 
ద్వారా ఏదయినా సహాయం పొందిన వ్యక్తి తనకు ఉపకారం చేసిన వారికి కానుకగా 
ఏదయినా సమర్చించుకోవాలని అనుకోవడం సవాజం. కాని అదికూడా ఓ విధమయిన 
అధర్మ సంపాదనకు మార్గం సుగమం చేసి సంప్రదాయంగా రూపొందుతుందన్న 
దృష్టితో, సహాయం చేసిన వ్యక్తి దాన్ని స్వీకరించకుండా ఆపారు దైవప్రవక్త. 

338 అప్పు ఇవ్వడం అన్నది సమాజంలో పరస్పర సహాయ సహాకారాల (ప్రాతిపదికగా 
జరగాలి కాని ఉపకారం చేసి దానికి ప్రతిఫలం పొందే బుద్ధి జ్రనించరాదు. ఆందుకే 
రుణదాతలు రుణ (గ్రస్తుల నుండి కానుకలనే కాదు మామూలుగా " వావానంలో లిష్రనయినా 
సరే సీ వరంలా బోధించడం జరిగింది. అయితే వ్యాపార సంబంధ మయిన 
లావాదేవీలు, స్నేహితులమధ్య మామూలుగా సాగే ఇచ్చిపుచు ఎకోవడాలకు ఇక్కడ 
మినహాయింపు ఇవ్వడం కూడా జరిగింది. ఇన్ని జాగ్రత్తలు ప్రతిపాదించిన ఇస్టాోమీయ 
వ్యవస్థను నేడు ముస్లిములు తమ అవగుణాల కారణంగా ఎంతగా భ్రష్టు పట్టిస్తునా ఎరు? 
339 జనులు అధికంగా తిరుగాడే చోట మొనదేలిన ఆయుధాలతో సంచరించేటపు ఎడు 


తీసుకోవలసిన బా(గత్తను నేర్పడం జరిగింది. రోడ్డుపై ఇతరులకు ఇబ ఎంది కలిగించే 
సరకును మోసుకుపోయేటప్పుడు కూడా దీన్ని దృష్టేలో ఉంచుకో వాలీ. 


230 (ప్రవక్త (ప్రవచనం 


రా న క లదు! యా గ్రా) 
# 


lesa బడ 25 5 ఉట! E OGY 


341. హ(జత్‌ అబ్బుల్లావ్‌ బిన్‌ అమ్‌ (ర.అ) ఉల్లేఖనం: అందులో దైవ 
సందేశహరులు, “దేవుని దృష్టిలో ఒక ముస్తిం వ్యక్తీ హత్యకు (పతిగా 
(ప్రపంచమంతా నాశనమయిపోవడం కూడా తేలికయినదే. ” అని నుడివారు. 

(తిర్శిజ్సి మిష్కాత్‌ 


కే పియా ((గధ. 
సమ WEEE లం genes 


Pad 


welt) య దట్‌ Ey TG వర్తమ మతపు)! 
PRN ES 


342. హ(జత్‌ అబ్బు ల్లాహ్‌ బిన్‌ లహ (ఈ అ) ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త 
మహనీయులు ఇలా "సెలవిచ్చారు: ' “అల్లాహ్‌ దృష్టిలో 6 అందరికన్నా అత్యంత 
ఆ|గ్రహపాతు లయిన వారు మూడు రకాల వ్యక్తులు, (1) “హరమ్‌”లో నాస్తి 
కతను (ప్రచారం చేసేవాడు (2) ఇన్లాంలో అజ్ఞానకాలపు సంప్రదాయాలను 
వెదికేవాడు (3) అధర్మంగా ఓ ముస్తింని చంపాలని వెంటాడేవాడు.” 


( అకార మిష్కా=త్‌. Ps 





340. మూలంలో “అల్‌ ముసల్లూన్‌ - నమాజ్‌ చేసేవారు - అనే పదం ప్రయోగించడం 
జరిగింది. ఆంటే ముస్టిములని అర్థం. నమాజ్‌ను (క్రమం తప్పకుండా నియమానుసారం 
పాటించేవారు దై వం ప పట్ల భయేభక్తులు కలవారయి ఉండటాన' షెతాన్‌ ప్రభావానికి 
లోవవరు, వాని 'దైరేపణలకు దాసోవామవరు. ఇక్కడ ఆరాధన అంటే “పూజ” అన్నదే 
భావం కాదు. జీవితంలోని అని ్న రంగాల్లోనూ షైతాన్‌ చూపే మార్గాన్ని, షైతాన్‌ 
పోకడలను అనుసరించడం అన్నమాట. షైతాన్‌ నిజమయిన ముస్తీములి ్న దైవ 
మార్గం నుంచి తప్పించలేకపోయినా వారి మధ్య విభేదాలు స సృష్టించి వాటిని వె రతః 0, 
వెషమ్యాలవరకు గొనిపోగలడు. షైతాన్‌ ఈ విషయంలో సాధించిన విజయాలు 


వేడు మనం కళ్ళారా చూస్తున్నాము. మనం ఇంకా. షైతాన్‌ అడుగుజాడల్లోనే 
నడవాలని అనుకుంటున్నామా? 


సామాజిక దౌబ్బైలు 231 


Hess కభీ LW bh yoyo CRUDE NA 
రవ టయ క శకం యు! ell లట SE Bae rrr) 


లోట Ara gp తో Ww Af / ల్‌ ఇం తో 
Vet రెడు యు WU SELL Ghee 
వ లో 


న UGE 


త టు మం లం న ల 
Bsr Aol) EE SEN Gh ఈ 


Ae శయ 


యయా 


343. హజత్‌ అబూహురై రా(ర.అ) ఉల్లేఖనం ప్రకారం (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఓసారి ధాన్యం కొట్టుమీదుగా వెళ్ళారు. ఆయన ధాన్యం రాశిలోకి 
చెయ్యివేశారు. ఆయన వేళ్ళకు కాస్త తడి తగిలింది. ఆయన ధాన్యం అమ్మే 
' వాళ్లీ సంబోధించి ఇదేమిటయ్యా అని (ప్రశ్నించారు. దానికి అతను, ఈ 
రాశిపై వర్షం నీళ్ళు కురిసాయి అని బదులిచ్చాడు. దాని మీదట ఆయన 
అతనితో, “నీవు తడిసిన ధాన్యం పైన ఉంచవలసింది జనం దాన్ని చూసు 
కునే వారు. మోసగించే వారికి నాతో ఎలాంటి సంబంధమూ లేదు అని 
అన్నారు. (ముస్త్రీం, మిష్కాత్‌/ 





341 దైవప్రవక్త బోధనలు సాధారణంగా ఇస్లామీయ సమాజంలో జరిగినవి గనక ఆ 
సందర్భాన్ని సదా దృష్టిలో ఉంచుకోవాలి. ఈ వాదీసును దివ్య (గ్రంథంలోని శ 
వచనం - అల్‌ మాఇదాః 32 వెలుగులో ఆర్థం చేసుకోవాలి. 


342. వరమ్‌ (పవిత్రస్థలం) అనంటే మక్కా నగరమని అర్ధం. నాస్తికతను ప్రచారం 
చెయ్యడం ప్రతిచోటా దుష్ట్రమయినదే కాని అదే దేవుని ఏకత్వం చాటేచోట కూడా 
జరిగితే మరీ హేయమయినది. అలాగే ఇస్లాం విజ్ఞానానికి, దై వజ్ఞావానికి, సభ్యతా 
సంస్కారాలకు మారుపేరు. అది (గ్రహించి తిరిగి అజ్ఞానపు పోకడలకై వెంపర్షాడటం 
నీచత ఇం అవడంలో సందేవామేముంది. తోటి సోదరుని ౮త్యచేసే ఉద్దేశ్యంతో అతని 
వెంటపడటం, వాత్య చెయ్యలేక పోయినా నీచమయినదే. వాత్య చేసివేస్తే ఇక దాని 
చెడుగును గురించి చెప్పనవసరం లేదు. | 

343. ఆ ధాన్యం అమ్మే వానికి మోసం చేసే ఉద్దేశ్యం లేకపోవచ్చు. కాని తడిపిన 
ధాన్యం కనపడకుండా ఉంటే కొనేవాడు మోసపాయ్యే ప్రమాదముంటుంది. అందువల్ల 
అమ్మే వస్తువులో ఏదయినా లోపముంటే దాన్ని బహిర్గతపరచడం అమ్మే వాని 
బాధ్యత. కొనేవాడు అడక్కుండానే లోపం తెలుసుకువేలా చెయ్యడం అమ్మేవాని 
సద్బుద్ధికి నిదర్శనం. అలా చెయ్యకపోవడం నేరం. 


232 (ప్రవక్త ప్రవచనం 


ss Gop Mr bh వీ MLL war 
Fr Ds er Legal మలక OE Sis ts గగ 


sent se ant hE ESE! 


344. హ్మజత్‌ మోమర్‌ ఉల్లేఖించిన దాని (ప్రకారం (ప్రవక్త మహనీయులు, 
“ధాన్యం దొంగ నిల్వలుంచుకునే వ్యక్తి అపరాధి” అని సెలవిచ్చారు. 
(ముస్త్రం, మిష్మాల్‌. లీ 


epee పజ! తీ! రజ భజ్రాయస్తాన ఈ (గి 
తా క ఆ క 5 2p ir 
DFAS FINES Sake Eis 


స హాలీ 


GAP El Essel dE COLE 


ELA GS 8% GLI ttn బయచ్తపనటి| జ ఈక 
సళ్ళు తయ వడు షు! సేపటి జు IGG త్వం ఘం 


OE GE HC 
345. మక్కా విజయం జరిగిన సంవత్సరం దై వ సందేశహరులు (సఅసం) 
ఇలా సెలవివ్వగా విన్నట్లు హజత్‌ జూబిర్‌ (ర.అ) ఉల్లేఖించారు. అప్పుడు 
ఆయన (సఅసం) మక్కాలోనే ఉన్నారు. దైవం, దైవ వ ప్రవక్త మద్యాన్ని, 
మృత జంతువును, పందిని వ్నగహాలను అమ్మడాని షీ నే షేధించారు. “మృత 
జంతువు (కొవ్వును గురించి మీ అభిప్రాయం ఏమిటి దైవ (ప్రవక్తా దాని 
ద్వారా పడవలకు పాలిష్‌ చేస్తారు, తోళ్ళను మెత్తపరుస్తారు. దాన్ని దీపాల్లా 
చమురుగా కూడా వాడతారు.” అని (ప్రశ్నించగా ఆయన “కాదు, అది 
నిషిద్ధం” అని చెప్ప అప్పుడు ఆయన తిరిగి ఇలా సెలవిచ్చారు. “దైవం 
యూదుల్ని నాశనం చెయ్య, మృతజంతువు (కొవ్వును దైవం నికే షేధిం 
చగా వారు దాన్ని కాచి కరగించి అమ్మి సొమ్ము చేసుకుని తిన్నారు.” 


(బుఖారి, ముస్తిం - మిష్మా-ల్‌) 





౩44. ధాన్యాన్ని లేక మరేదయినా నిత్యావసర వస్తువును ధరలు పెరిగే వరకు 
నిలువలుంచి అమ్మడాన్ని దొంగ నిల్వలు (Hoarding) అనంటారు. 
వ్యాపారులు వాస్తవానికి దేశ ప్రజల అవసరాన్ని, వారి అశక్తతను ఆసరాగా తీసు 


సామాజిక దౌష్టా గలు 233 


వీ ల యణ Wor వాల తా త్ర లో వాలే ల 2 9%, 
టర డర కరడ తో] రర gs టా (460. 
fh 


లో 
ళ్‌ ని తో 


రడ ర మీ య్యా యయా ర రక ద కు! 2 
DE 33012) 


346. అమ్‌ బిన్‌ షుయీబ్‌, తన తండి ద్వారాను, ఆయన తన తండి 
ద్వారానూ ఉల్లేఖించిన దాని (ప్రకారం దైవ సందేశహరులు (సఅసం) ఇలా 
సెలవిచ్చారు, “రోగం, చికిత్స ఇత్యాది విషయాల జ్ఞానం, అనుభవం గప్‌ 
లేకుండానే వై ద్యం చెయ్యదొడిగితే అతనే (రోగి మరణానికో లేదా రోగం 
కుదరడానికో) బాధ్యుడవుతాడు.” (అబూ దావూద్‌, నసాయి, మిష్కాల్‌. 


I we Bs OS 6 if ౮ ఈగల 
తు _ మద్య? దా శమన iyi 04 దు యు 
షో Br _ 
347. హజత్‌ అబూ హురైరా ఉల్లేఖనం (ప్రకారం ఖై మహనీయులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారు: “మీలో ఎవ్వరున్నూ తన సోదరుని పెళ్ళి 
(ప్రతిపాదనపై తమ (ప్రతిపాదనను ముందుంచరాదు. అతను పెళ్ళి 
చేసుకోవడమో లేక దాన్ని మానుకోవడం జరిగేంతవరకు నిరీక్షించాలి.” 
(ముత్తఫకున్‌ ఆలైవా - మిష్మాల్‌) 





ఇలాంటి వం రుల ఎత్తుగడకు పాల్పడతారు. దీన్ని ఓ ముస్లిం సమాజంలో 
ఎంత మాతం సహించడం జరగదు. కొందరు పండితుల దృష్టిలో ఒక్క ధాన్యమే 
కాదు, నిత్యావసర వస్తువులు ఏవయినా నిల్వలుంచరాదు. ఉదావారణకు ఇంధనం, 
మందులు, చక్కెర వగ్లె రా. మరో ఉల్లేఖనంలో ఆయన నిల ఏరుంచవాట్లి శాపగస్తుడని 
పేర్కొన్నారు. శ 

౩45. ఓ నిషిద్ధ వస్తువును ఏదయినా సాకుతో ధర్మసమ్మతమయిందిగా చేయడం 
ఎంతో ప్రమాదభరితమయిన చర్య. ఇదో ఉపద్రవం, దీనివల్ల మొత్తం సమాజంలో 
అవినీతి, వంచన, వ్యాపిస్తాయి. క్రమేణ షరీఅత్‌ ఉద్దేశ్యం కళ కు దూరమయి కేవలం 
(ప్రాపంచిక ప్రయోజనమే [ప్రాముఖ్యం అవుతుంది. 

౩346. ఏదయినా అధీకృత సంస్థ, విద్యాలయం ద్వారా అనుమతి పొందకుండావే 


ప్రవక్త ప్రవచనం 
DLs ఈట్‌! రంలో ప 553ర్ర] త్ర] (01) 
ed Cl EN Eas gis sg మ 
(ఈ DWI, లత! 1 


తెడరి. హజత్‌ అబూ హురై రాషర.అ) ఉల్లేఖనం (ప్రకారం దై వ సందేశహరులు 
(సఅసం) ఇలా ఉపదేశించారు: “సంపన్నుడయిన వ్యక్తి (ఒకరి హక్కును 
లేదా అప్పును తీర్చడంలో, జాప్యం చెయ్యడం అ|కమం. మీలో ఎవరినయినా 
ఆ సంపన్న వ్యక్తి వెంటపడి, తన పలుకుబడి, పరపతిని వినియోగించి తన 
సోదరుని హక్కును ఇప్పించాలి.” (బుఖారి, ముస్తిం మిష్మాల్‌) 
tl ees GO ఏ 2 gE తూ (౯% 
> Pr లొ చు (ల న ny VA rye er Wh Lp wim 
ASS OE OEE BOB as a 
రు దుక ఈ ఉట్ల రక భగ రసిక ర! 


yo 


పం రి కష య కయ ONSET SI 
AE iho yy IG $y 


349. యజీద్‌ ఆనా రియా కుమార్తె అస్మా (ర.అ) ఇలా ఉల్లేఖించారు: 
ఒకసారి దైవ (పవక్త (సఅసం) నేనున ఎ (ప్రాంతం వె పుగా వెళ్ళారు. అప్పుడు 
నేను సమవయన్కులైన యువతుల సహచర్యంలో ఉన్నాను. ఆయన 
మాకు సలామ్‌ చేశారు. తరువాత ఇలా సెలవిచ్చారు. “మేలు చేసిన వారి 
కృతఘ్న తకు దూరంగా ఉండండి. మీలో ఎవరయినా తన తల్లిదం[డుల 
వద్ద బహుకాలం వరకు ఉంటుంది. తరువాత ఆమెకు దైవం భర్త సహ 
చర్యాన్ని అను[గ్రహిస్తాడు. ఆ తరువాత వాళి గంట సంతానం సందడి 
ఏర్పడుతుంది. (ఇంత జరిగి) ఎప్పుడయినా భర్తతో ఏదయినా తగాదా 
వచ్చినప్పుడు (ఈ సుద్వీర్ణ సహచర్యాన్ని విస్మరించి) “నీవు నా యెడల 
ఎన్నడూ మంచిగా మెలగలేదు' అని నిందిస్తుంది.” (ఆల్‌ ఆదబుల్‌ మట్‌ 


సామాబజీక దౌష్ట్యాలు 235 


VENTE AA IE: శర! ASAT TD) 
ఆధు తాప ఈ ఉట ది వదత మమయశేచ త్రరీ1ప 4 
(భయం రర 535 29 6 బ్రయి। 6వ డ్రా 


350. వజత్‌ అస్మా ఉల్లేఖనం (ప్రకారం, ఓ మహిళ దైవ (ప్రవక్తతో, 
“ప్రవక్తా నాకు ఒక సవతి ఉంది. అయితే నాకు నా భర్త ఇచ్చిన దానికి 
మించిన సంపద ఉన్నట్లు వ(స్తధారణ గటా చేసి ఆమెకెదురుగా (ప్రదర్శించడం 
ఏమయినా అభ్యంతరకరమా?' అని అడిగింది. దానికి [ప్రవక్త మహనీయులు, 
“యదార్జానికి విరుద్దంగా సంపన్నతను (ప్రదర్శించే వారు అబద్దపు వ(స్తధారణ 
చేసిన వారితో సమానం” అని సెలవిచ్చారు.(ముల్తఫకున్‌ అల్రౌవా మిష్మా_ల్‌) 


వై ద్య వృత్తి చేపట్టడం ఘోరమయిన అపరాధం. దీనికి ఇస్లామీయ రాజ్యంలో కఠినాతి 
కఠినమయిన శిక్ష పడటం సంభవమే. 
347... ఒకరు ఓ చోట పెళి 5 సంబంధం కొరకు సంప్రదింపులు (ప్రారంభించినప్పుడు 
ఏదో ఓ నిర్ణయం జరక్క మునుపే అదే చోట మరో వ్యక్తి తన కోసమో తన ఆత్మీ 
యుల కోసమో మరో ప్రతిపాదన ప పంపడం ధర్మసమ్మతం కాదు. ఇలాంటి వైఖరి 
షరీఅత్‌లో అత్యంత నీచమయినదిగా సా సక్టపూరితమయినదిగా పరిగణించబడుతుంది. 
పెళ్ళి పెటాకుల మాదిరిగానే ఇతర వ్యాపార వ్యవహారాల్లోనూ ఈ నియమం పాటించా 
లని షరీఅత్‌ ప్రతిబంధం పెట్టింది, దాన్ని ఎన్నటికీ మరువరాదు. 


348 అప్పు ఇచ్చిన వాడు తసుకున ్న వాడి పట్ల కాస్త మెతక వై ఖరి నవలంబించాలన్నది 
సాధారణ బోధన. కాని తీసుకున వాడు స్థితిపరుడయితే లేక స్థితిపరుడయిన వ్యక్తీ 
ఇతరుల హక్కును అందజెయ్యడంలో జాప్యం చేస్తున్నట్లయితే అది కేవలం 
అన్యాయం, అక్రమం తప్ప మరేమీ కాదు. అలాంటి వ్యక్తీ వెంట పడి తన శక్తియుక్తుల్ని = 
వినియోగించి హక్కుదారునికి 'అతని వాక్కును అందజెయ్యడం ఎంత ముఖ్యమో ఈ 
హదీసు తెలుపుతోంది. ఒకరి వాక్కును ఎవరయినా కాజేస్తూ ఉంటే సమాజంలోని 
పలుకుబడిగల వర్గం తమాషా చూస్తూ చేతులు ముడుచుకు కూర్చోవడం తగదు. 
బలహీనుడు, తన హక్కును సాధించుకో లేకపోతున్న వ్యక్తీకీ సహాయపడి అతని వాక్కు 
అతనికి అందేలా యత్నించడం వారి ధర్మం. 


349. ఈ ఉల్లేఖనం వల్ల అనేక విషయాలు వెల్లడవుతున్నాయి: 
(1) కొందరు స్త్రీలు సమావేశమయి ఉన్నప్పుడు అనుమానాలు తలెత్తవన్న నమ్మకముంటే 


236 ప్రవక్త ప్రవచనం 
మన మమ్‌! et O35 06 OEE los (ro) 

“(లోట జ వత టు! ట్టి మ ys డు శ్వ ధ్ర 
351. హ(జత్‌ అబ్బు ల్లా బిన్‌ ఉమర్‌ ఉల్లేఖనం: దైవ సందేశహరులు ఇలా 


సెలవిచ్చారు, “ఎవరు ఏ జాతి పోలికను అనుకరిస్తాడో అతను వారితోపాకే 
గణించబడతాడు.” (అబూదావూద్‌, మిష్కాల్‌. 





అపరిచిత వ్యక్తి వారికి సలామ్‌ చెయ్యవచ్చు, వారితో సంభాషించవచ్చు. (2) ఈ 
వాదీసులో (స్తీ మనస్తత్వంలోని ఓ పుం విషయాన్ని స్పర్శించడం జరిగింది. 
సాధారణంగా సున్నిత మనస్కురాలయిన స్త్రీలు తన్ను ప్రేమించే భర్తతో చిన్న 
తగాదా వచ్చినా భరించలేక నిత్యం అలానే గడిచినట్లు తల పోస్తారు, భర్తను నిందిస్తారు. 
భర్తలోని ఏదో ఓ చిన్న లోపాన్ని చూసుకుని అతనిలోని సద్దుణాలని ్నంటినీ 
విస్మరిస్తారు. దాన్నే ఇక్కడ ఎత్తి చూపి అలా కాక మంచివై పునూ చూడాలని బోధిం 
చడం జరిగింది. ఆలానే మరోచోట భార్యలోనూ ఏటో చిన ఏ లోపం చూసి అసలు 
ఆవిడలో మంచి అన్నదే లేనట్టు ప్రవర్తించడం సరయిన పద్ధతి కాదని భర్తలకూ 
బోధించడం జరిగింది. ' వ అయిన భర్త విశా సురాలియిన భార్య పట్ల విద్వేషం 
పెంచుకోరాదు. ఆమెలో |! ఏదైనా ఓ గుణం నచ్చకపోతే ఇతర గుణాలను పరీశీలించండి 
అవి మీకు నచ్చుతాయి” అని తెలుపడం జరిగింది. 


350. సవతిని వెక్కిరించడానికి భర్త తను ఎ ఆవిడ కంటే అధికంగా ఆదరిస్తాడని, 

అను[గ్రహిస్తాడని చాటడానికి లేని సంపదను ఉన ఎట్లు ప్రదర్శించడం, స్త్రీలోని సవాజ 
ఈర్ద్యా విద్వేషాల మనస్తత్వాన్ని చాటుతోంది. వాస్తవ విరుద్ధమయిన అలాంటి 

(ప్రదర్శన, లేక గర $0తో, లేని గొప్పదనాన్ని చాటే బుద్ధితో చేసే ప్రదర్శనలు కూడా 

ఓ విధమయిన అబద్దాలే. మనిషి తన స్థితి ఎలా ఉందో తన వస్త్రధారణ, తదితర 

విషయాల ద్వారా కూడా అలావే కనబడాలి. 

351. పోలిక, అనుకరణ రెండు విధాలు కావచ్చు. 


(1) తన నిజమయిన వేషభూషణ, జీవనసరళి, నలుగురితో మసలుకువే తీరును 
మార్చుకుని, భిన్నమయిన వ్యక్తిగా కన్సించడానికి చేసే యత్నం. ముస్లీం అయిన 
వ్యక్తి, ఇతను ముస్లిమా, కాదా అన్న అనుమానం వచే ఎ విధంగా రూపొందడం. 

(2) ఓ పమాజం మొత్తం దాని వ్యక్తిత్వాన్ని ఇతర జాతుల్హా మార్చివెయ్యడం లేదా వారి 
చిహ్నాలను అనుకరించడం. ముస్తిముల సమాజం ముస్లిమేతర సమాజంలా వారి 


చిహ్నాలను, ఆచార వ్యవహారాలను, నతు వలను: మొత్తానికి వారి విధానాలను 
అనుకరించడం. 


సామాజిక దౌష్టాలు 237 


“ద 


we ము యు ఈ వళ య ఈ తో 
ఈ క తడ ట్రా తిలక రం తాని! డై 
యనే! ద జు 


శా లో “a లా 
DE పయన oA; as 


Pd 


\ 
శి 
శ 
A 
ను. 

\ 

ఇ నము. 
* 
వి 
ణ్యం 
న 


352. అబుల్‌ హయాజ్‌ అసది ఓ ఉల్లేఖనంలో ఇలా తెలిపారుః హ(జత్‌ 
అలి ఒకసారి, “నన్ను దైవ (ప్రవక్త ఏ కార్యనిర్వహణకు పంపారో దానిగ్గాను 
నేను నిన్ను పంపుతున్నాను. నీవు ఎక్కడ ఏ బొమ్మను చూసినా దాన్ని 
చెరిపివెయ్యి. ఎక్కడ ఏ ఎత్తయిన గోరిని చూసినా దాన్ని నేలమట్టం 
చెయ్యి.” అని నన్ను పురమాయించారు. (ముస్త్రేం మిష్కాల్‌ 
GAs wl ee EOE Ee (ror) 
రప చతర తడ Ds oe కళ EN 33 52 
(౮౯౮ అ[-వోడండ్రోది!,౧ -తలే[తల్ద 


353. “కుదామ' (ర.అ) ఓ ఉల్లేఖనంలో ఇలా తెలిపారుః “నేను ప్రవక్తను 
కుర్చానీ దినాన తెలతెల్లగా, ఎ(రఎ్మరగా ఉండే ఓ ఒంటిపై స్వారీ చేస్తూ 
“జ[మహ్‌'ను చిన్నచిన్న కంకర రాళ్ళతో కొట్టగా చూశాను. ఆ సమయంలో 
బంటోతుల లాఠీలు లేవు, మందలింపు లూ హెచ్చరికలు లేవు, తప్పుకోండి, 
తప్పుకోండి అన్న నినాదాలూ లేవు.” (మిష్కాల్‌ - షానయో) 





అయితే ముస్లిమేతర నాగరికతల్గోని లేదా ఆచార వ్యవహారాల్లోని ఏవయినా 
ప్రయోజనకరమయిన, ఇస్థామీయ సంప్రదాయాలకు వ్యతిరేకం కాని అంశాలను 
అనుసరిస్తే అందులో తప్పు లేదు. ఇక్కడ ఓ సముదాయంగా ముస్టిములు తమ 
వ్యక్తిత్వాని వః ప్రత్యేకతను కోలో ఎకు౦డా వారించడమే ఉద్దేశ్యం. 

ఓ ఉల్లేఖనం ప్రకారం రోమనులు వాడే ఓవరుకోటులాంటి దాన్ని (ప్రవక్త మవానీయులు 
నిరభ్యంతరకరంగా వాడవచ్చు అని బోధించారు. అలాగే ఉమ్మె వాబీబా (ర.ఆఅ)సలహా 
మేరకు అబిసీనియా సంప్రదాయం (ప్రకారం మహిళల జనాజా (శవ పేటికుపై 
అర్హచంద్రాకారపు కప్పును నిర్మించారు. ఇవన్నీ ప్రయోజనకరమయిన విధానాలు, 
వాటి పట్ట అభ్యంతరం లేదు. 


238 ప్రవక్త ప్రవచనం 


ళ్‌ 
| 


జ షీ Os తరళ 
గడచి! ప్రాప్త మడ AE దడుతత LG Bol Aas aE 
(బటల! అనడం! 0 వేం 


354. “ప్రవక్త మహనీయులు, నమాజ్‌ లో ఇమామ్‌ (నాయకుడు) ఎత్తయిన 
(ప్రదేశంలో నిల్చొని జనం ఆయన వెనకాల అనగా (క్రింది (పదేశంలో 
నిలోవడాన్ని వారించారు.” అని అబూ మస్‌ఊద్‌ అన్సారి (ర.అ) 
ఉల్లేఖించారు. (దాబ్‌కుత్‌ని - మిష్కాల్‌ 


ESL, a ప తూ ror) 


Sa) హా al del Shs గదిద 
Ween Ga ఏ డవు పు) పయ టు ర్ర గు 


5 5,294 


II క శస సరన వ అ మవ 1 న సప 
ల 7 స్ప 


355. హ్మజత్‌ అబ్బుల్లా (ర.ఆ) ఉల్లేఖనం (ప్రకారం దైవ సందేశహరులు 
(సఅసం) ఇలా ఉపదేశించారుః “(పళయ దినం రాకకు పూర్వం కొన్ని విష 
యాలు వ్యాప్తిలోకి వస్తాయి, (1) (పముఖులకు సలాము చెయ్యడం (2) 
వాణిజ్య వ్యవహారాల వ్యాప్తి - చివరికి (స్తీ కూడా తన భర్తకు సాయపడ 
వలసి వస్తుంది. (3) బంధువుల ఎడల నిరాదరణ (4) విజ్ఞాన వ్యాప్తి (5) 
అబద్ధపు సాక్ష్యాలు విపరీతమవడం, సత్యసాక్ష్యం పూజ మయిపోవడం. క 


(ఆల్‌ ఆదబుల్‌ మృఫద్‌. లీ 


352. బహుద్దై వారాధన, విగ్రహారాధన, వీరపూజ (10 ఇంrshp) కారణాలలోని 
"రెండు టి. పేర్కొని వాటిని తుడిచివెయ్యాలని ఇక్కడ బోధించడం 
జరిగింది. 

353 కుర్చానీ దినం అనంటే జిల్‌హజ్జ్ఞ 10వ తారీఖున అన్న మాట. 'జమహ్‌' 
అన్నది వాజ్‌ సమయంలో ఆచరించే " రమి అన్న కంకర రాళ్ళు రువ్వే సంప్రదాయానికి 
గురి. ఈ వాదీసులో చెప్పవచ్చిందేమిటంటే దైవ ప్రవక్త ఆనాడు ఇస్టామీయ రాజ్యాధి 





సామాజిక దౌష్టాలు 239 


స ల eS SIE ట్ర (౦6 


లోలో A క్‌ య గో య న! స్ట శ శ 
త టా న OUI pI SET 


శ్‌ 


ares లోట! hol) Al ర త్తు 


356. హ్మజత్‌ ఆయిషా ఉల్లేఖనం (ప్రకారం (పవక్త మహనీయులు (సఅసం) 
ఇలా ఉపదేశించారు: “జనుల్లో రెండు రకాల అపరాధులు హీనమయిన 
వారు. (1) తన తెగవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తెగడడంలోనే గడిపే కుకవి. 
(2) తన తండిని తండి కాదని తిరస్కరించేవాడు.” 

(ఆల్‌ అదబుట్‌ మృఫద్‌. ) 


నేత, దేవుని అంతిమ ప్రవక్త అయినప్పటికీ ఆయన చుట్టూ బం(టోతులు, తప్పు 
కోండి అని గోల పెట్టే భ(బ్రాజాలు ఇత్యాది రాజ ఠీవి ఉట్టిపడే ఏ హంగామా లేదు 
అన్నది. (ప్రవక్త మహనీయులు అత్యంత నిరాడంబర జీవి అన్న దానికి ఇదొక 
ఉదాహరణ. 


354. నమాజ్‌ చేయించే ఇమామ్‌ (నాయకుని) ని ఆయన గొప్పదనాన్ని చాటడానికి 
ఎత్తయిన (ప్రదేశంలో. నిలబెట్టరాదు. అయితే ఆయనతోపాటు మరికొందరు వెనుక 
నమాజ్‌ చేసేవారు సయితమూ ఆ ఎత్తయిన (ప్రదేశంలో నిలుస్తే అప్పుడు అందులో 
తప్పులేదు. అలాగే కేవలం అందరికీ వినపడాలన్న ఉద్దేశ్యంతో వక్తకు ఎత్తయిన వేదిక 
మీద నిలబెట్టడంలోనూ తప్పులేదు. ఎవరికీ మరొకరిసమక్షంలో కేవలం వారి హోదా 
కారణంగా ప్రత్యేక స్థానాన్ని కల్పించడం భావ్యం కాదన ఎదే ఈ వాదీసు ప్రబోధం. 


355. ఇందులో ప్రస్తావించిన నాలుగు విషయాలకు భావం (1) పెద్దలయినా సరే 
సామాన్య మనుషులకు సలామ్‌ చేసే అలవాటు పోయి కేవలం పెద్దలనబడే వారికే 
సలాము చెయ్యడం సమాజంలో పెరుగుతుందన్నమాట. (2) ధనార్దనా పిపాస 
ఎంతగా పెరిగిపోతుందంబే పురుషుడు సంపాదించేది సరిపోకపోగా (స్తీ సయితం 
పురుషునితోబాటు ధనార్జనలో చేదోడువాదోడుగా నిలవటం ముఖ్యమని భావిస్తుంది. 
(3) మనుషుల్లో స్వార్థం పెరిగి, బంధువులు, ఆత్మీయులు, తనవారు, మిత్రులు అన్న 
పాశం తెగిపోయి ఎవరికీ వారే యమునా తీరే అవుతారన ఎమాట. (4) విజ్ఞాన పరివ్యాష్తి 
అయితే మెండుగా జరుగుతుందిగాని జనంలో మంచితనం, సభ్యతా సంస్కారాలు, 
గౌరవ, మర్యాదలు, నైతికతా (ప్రమాణాలు అనుదినం దిగజారిపోతుంటాయన్న 
మాట. (5) మొతానికి ౩ చెడుగు అన్నది వ్యాపించి ఆధిక్యత పొంది, దుర్దనుల ధాటికి 
భయపడి సజ్జనులు సయితం నిజం పలకడానికి వెనుకాడుతారు. సమాజం మొత్తం 
దౌష్ట్య పంకిలంలో తలమునకలయి ఉన ్నందున వ్యక్తిగత నిష్టా పరాయణులు 
సయితం చెడుగు సమక్షంలో నోరు మెదిపేందుకు సావాసించలేరు. 


240 (ప్రవక్త ప్రవచనం 


TIN 


ER 


లో 


క్త ళ్‌ టీ త్‌ b ms A 24 5 A> yo 

Sait కత 1 కూర] ఈ (64) 
we bp? pra భ్‌ 27> లల Pr క అర్య లో (Ea 
న AS EEG ER Ia I 


We 
ఇ 


గ నో 3 Hab sw ry, GS 
suede gts టకం Wl SES I IS 


357. దైవ సందేశహరులు బోధించినట్టు హజత్‌ అబూ హురైరా ఇలా 
ఉల్లేఖించారు: “విందుల్లో అత్యంత హే యమయింది కలిగిన వారిని ఆహ్వానించి 
నిరుపేదల్ని వదలివేసిన వలీమా విందు. ఇంకా ఎవరయితే (బలమయిన 
కారణం లేకుండానే) విందు పిలుపును తిరస్కరిస్తాడో అతను దైవం, దైవ 
(పవక్తలకు ఆవిధేయుడయ్యాడు.” "(బుఖారి ముస్త్రీం) 


| is 9 ds Cu PIPPI AT GG 2 ణో 
Sate ఊటి! రము ర! క ల్లాయల్రు! లో గాదశ 


2 తీ 


తట ల లంలో ర టు టం it 
రత I! 3) తుడు gE అయన 


2 


ల్‌ | 


47 > Ped re mI GIs dof 4 assis 2 

AILS SSIS EE ఊడ! wl Ost pF 

గో తీ y pa 579 7 2» ARTISTS 
UIE. EE మదిర 2510 


0% 


358. హ్మజత్‌ అబ్బుల్లా బిన్‌ అబ్బాస్‌ ఓ ఉల్లేఖనంలో దైవ (ప్రవక్త ఇలా 
బోధించారని తెలిపారు: “పురుషుడు పర (స్త్రీతో ఏకాంతంగా ఉండకూడదు. 
(స్తీ మ్ముహమ్‌ పురుషుడు తోడుగా లేకుండా (ప్రయాణం చెయ్యరాదు” 
దానికీ అక్కడున్న ఓ వ్యక్తి నా పేరు ఫలానా యుద్దంలో (పాల్గొనే వారితో 
పాటు) (వాసుకున్నారు. నా భార్య ఏమో హజ్‌ సంకల ఎ౦తో బయలుదేరు 
తోంది.” అని విన్న వించుకున్నాడు. అప్పుడాయన, 'వెళ్ళి నీ భార్యతోపాటు 
హజ్‌ నిర్వర్తించు అని పురమాయించారు. (బుఖారి ముస్ట్రిం) 
356. కవులు తమ వాక [టిమ కారణంగా నందిని పంది, పందిని నంది చెయ్యగలరన్నది 
లోకోక్తి. అయితే ఇలాంటి కుకవులు సమాజంలోని దుమ్టల్గ్లోనూ ఆఅధములన్నమాట. 
అలాగే మనిషి వై చ్యావికి ఇది పరాకాష్ట, తన ఉనికికి కారణభూతుడయిన తండ్రిని 


తండ్రీ కాడవి నిరాకరించడం ఒకవై పు పితృనిందతో పాటు మాతృ నిందగా కూడా 
పరిణమిస్తుంది. 


సామాజిక దౌష్ట్యాలు షా 
Ay ph సం ar a PTCA ME) 57 37. 3 
pe tie gd Eat EE ము య! (54) 

ed నో గా TAR టీ Rs sy య అ ఏత a 
అ షప wl bell Salat టే JG gg 
wel 1 GC asin Asis bide ha ARN 

BAS LOE GL gt dV EEE 
als “7 puss TEA RAPE 
Cth ob) Fhe gid pial 


359. ఉమైమా బిన్తు రుకై కా ఉల్లేఖనం: నేను మహిళల ఓ వర్గంతోపాటు 
(ప్రవక్త మహనీయుని ఎదుట ధార్మిక (ప్రతిజ్ఞ చేసుకున్నాను. అప్పుడు 
. ఆయన, “నీవు చెయ్యగల కార్యాల (ప్రతిననే నేను చేయిస్తాను అని అనగా 
నేను, “అల్లాహ్‌ ఆయన (ప్రవక్త (సఅసం) మాపట్ల మాకన్నా అధికంగానే 
దయగలవారు అంటూ ఇంకా ఇలా అన్నానుః 'దై వ (ప్రవక్తా మాచేత (ప్రతిన 
చేయించండి (అంటే) కరచాలనం చెయ్యండి. దానికి ఆయన, “నేను 
వంద మంది మహిళలతో నోటి ప్రతిన చేయించడమైనా ఒక్క మహి ళతో 
నోటి (పతిన చేయించడమయినా ఒక్కటే అని అన్నారు. _(మిష్మాల్‌) 


EMA! JAS Ne UST gs (1) 
abl ర మండ Eh nO 
Yh hl JIG EE Aes lis 
CRD] ల్ర1పర్తయ1 మమ eh les! రయం రయ కూత 


(FF BEd Zbl 





357. సమాజంలో సమానతను ఆచరణలోకి తీసుకురాగల ప్రతి సందర్భాన్ని 
వినియోగించాలంటుంది ఇస్లాం. కేవలం సిద్ధాంతాలు వల్లించడంతో సరిపుచ్చక 
(క్రియాత్మకంగా ఒక్కో సందర్భాన్ని పేర్కొని ఆక్కడల్థా సర్వసమానత్వాన్ని ఎలా 
(పతిబింబింపజెయ్యాలో తెలియపరుస్తుంది. అందువల్లనే “వలీమా' (పెళ్ళి తరువాత 
వరుని తరపున ఇచ్చే విందు) విందులో సమాజంలోని నిరుపేదల్ని సయితం 
పిలువాలని తాకీదు చెయ్యడం జరిగింది. 

358 స్త్రీ మానాభిమానాల రక్షణకు ఇస్లాం ఎలాంటి (ప్రాముఖ్యాన్నిస్తుందో, ముందు 
జాాగత్తల్ని ఎలా అమలుపరచ న్నిర్ణయిస్తుందో ఈ వాదీసు ద్వారా ద్యోతకమవుతుంది. 


242 (ప్రవక్త ప్రవచనం 


360. ఉమ్ము సల్మా ఉల్లేఖనం (ప్రకారం, తాను, మైమూనాతో పాటు (ప్రవక్త 
మహనీయుల సన్నిధిలో హాజరయి ఉన్నప్పుడు ఇబ్బు ఉమ్ము మక్తూమ్‌ 
అక్కడికి వచ్చారు. (ప్రవక్త మాతో, “ఆయనకు చాటుగా వెళ్ళండి అని 
అనగా నేను, “వీరు గుడ్డివారు కదా ఈయన మమ్మల్ని చూడలేరు కదా,” 
అని. అన్నాను. దానికీ ఆయన “మీరు ఇద్దరూ గుడ్డివారు కాదుకదా, మీరు 
ఆయన్ని చూడటం లేదా?” అని ఎదురు (పశ్నవేశారు. 

(తిర్మిజీ మిష్మా_ల్‌) 


Ce 


వ న PY Ps? Zab నలో 
Meas టమ! ఊచు! ర్వి 06 VEE LE) 
క భణ 


(CEs) OCA OE) FEU 
361. హజత్‌ ఉమర్‌ బిన్‌ ఇత్తాబ్‌ (ర.అ) ఉల్లేఖనం ప్రకారం దైవ 
సందేశహరులు (సఅసం) ఇలా సెలవిచ్చారుః “ఏ పురువుడై నా ఒక 
(అపరిచిత, హరామ్‌ కాని) (స్తీతోపాటు ఒంటరిగా ఉన్నట్టయితే అక్కడ 
మూడవ వాడు సైతాన్‌ కూడా ఉంటాడు.” (తిర్మిజీ మిష్కాల్‌. 





చెడును నిషేధించడం మాత్రమే కాదు, చెడుకు గొనిపాయ్యే మార్గాలన్నింటినీ ఇస్లాం 
మూసివెయ్యాలని సంకల్పించింది. ఫలితంగా దుర్మార్గం ఏ మార్గం గుండా మనిషి 
గుండెల్టొకి చారబడుతుందో చెప్పలేము గనక ఒంటరిగా పర స్త్రీతో పురుషుడు 
క్షకొమయివా ఉండరాదని హెచ్చరించింది. అలాగే స్తీ దూర ప్రయాణానికి సన్నద్దురా 
అయినప్పుడు మునవ్రామ్‌ (పెళ్ళికి నిషిద్ధ్దమయిన బంధుత్వం గల పురుషుడు) తోడు 
ఉన్నప్పుడే ప్రయాణం చెయ్యాలని కట్టడి చేశారు దైవ ప్రవక్త (సఅసం). 


359 ప్రవక్త కాలంలో స్రీలు, పురుషులు ఎవరయినాసరే ఇస్తాం స్వీకరించిన 
తరువాత ఆయన సమక్షంలో ప్రతిన చేసేవారు. పురుషులయితే ప్రవక్త చెయ్యిమీద 
చెయ్యివేపి కరచాలనం చేస్తూ - ప్రతిన చేసేవారు. స్తీలచేత (ప్రతిజ్ఞ చేయించేటప్పుడు 
నోటితో చేయించివా సరిపోతుందని ప్రవక్త బోధన. ఈ వాదీసు కూడా ఆ 
విషయాన్నే తెలుపుతోంది. [ప్రవక్త ఆయితే తన సమాజానికి తండ్రి వంటి వాడేకాదు, 
అంతకవ్నా అధికమే. అయినప్పటికీ ఆయన స్త్రీలతో కరచాలనాని ్న కాదన్నారు. 
అప్పుడు ఆయన అలా చెయ్యకపోతే (ప్రళయం వరకు తప్పుదారి పట్టున మత 
గురువులు దాని సాకుతో సున్నత్‌ అన్న పేరు చెప్పి ఎన్ని లజ్జలేని కార్యాలు, నీతి 
మాలిన పనులు చెయ్యడానికి సాహసించేవారో! 


360. ఇబ్బ్ను ఉమ్ము మక్తూమ్‌ (ర.అ) అత్యంత ఉన్నత స్థాయి ప్రవక్త సహచరులు. 


సామాజిక దౌష్ట్యాలు 243 
ళల 
OEP OTM రేక dle eur) 


Te mn స 


Cdl so EASED Es . ool 


ల్‌ 


LED సు. 


362. దైవ సందేశహరులు (సఅసం) ఇలా ఉపదేశించారని అబూ సయీద్‌ 
(6.౪) ఉల్లేఖించారు! (పళయదినాన దై వం సమక్షంలో తన స్థాయి దృష్ట్యా 
అత్యంత హీనమయిన వ్యక్తి ఎవడంకే, తన భార్య చెంతకు వళి నప్పుడు 
ఆవిడ అతన్ని సమీపించగా (ఆ తరువాత జనుల్లో) అతను ఆవిడ 
రహస్యాలు (గోప్య విషయాలన్నీ) బహి రంగపరుస్తూ తిరుగుతాడు. 
(ముస్త్రిం, మిష్కాత్‌. 


LODE AOE లత మమ పలా ఓ గ్ర గ 
EE. Gy చ DIG TINS ae gur 
(Tb Breen 


363. జరీర్‌ బిన్‌ అబ్బుల్లా ఇలా ఉల్లేఖించారు, “నేను దైవ (ప్రవక్తను, 
అకస్మాత్తుగా పడే చూపును గురించి (ప్రశ్నించాను. దానికి ఆయన, నేను నా 
చూపును మరల్చుకోవాలి అని తాకీదు చేశారు.” (ముస్త్రీం, మిష్కాత్‌) 


ఆయనకు పైగా కనుచూపులేదు. అలాంటి వారి ఎదుట కూడా రాకూడదని (ప్రవక్త, 
సతీమణులంతటి పరిశుద్ధ im దైవప్రవక్త పురమాయించారంబే కారణాన్ని 
కాస్త [గ్రహించే ప్రయత్నం 5 చేయాలి. వేడు ఆధ్యాత్మిక అన్వేషణలో అనేక మంది స్త్రీలు 
గుడ్డినమ్మకాల వలలో పడి బాబాలను, మత గుఠువులను విచ్చలవిడిగా కలుసుకోవడాన్ని 
ఆ తరువాత బయటపడే దుష్పరిణామాలను చూస్తే ఆనాడు చైవ వ కేవలం 
పర్మస్తీలను పురుషులు చూడటం ఒక్కటే కాదు, పరపురుషుల్ని (స్త్రీలు కూడా 
అనవసరంగా చూడటం ప్రమాదకరమని తెలిపిన బోధనలోని విజ్ఞతా వివేచనలు 
అర్థమవుతాయి. 

361 అంటే వారామ్‌ కాని బంధుత్వంగల స్త్రీ పురుషులు ఏకాంతంగా ఉన్న చోట 
షైతాన్‌ దుష్టశక్తి ప్రవేశించి వారిద్దరి మధ్య బలహీన క్షణాల్లో ఏవైనా దుష్టభావనల్ని 
సమాజానికి ఉపద్రవకరమైన ఆలోచనలి ్న రేకెత్తించే ప్రమాదం ఏర గడుతుంద్‌న మాట. 


244 ప్రవక్త ప్రవచనం 
టం Bn, 925% 96 GES (ear). 
BIAS LS CS GSE Jilin 

Coleen రట EGS 

364. అబూ హురైరా ఉల్లేఖనం (పకారం దె వ సందేశహరులు (సఅసం) 

“పురుషులు వాడవలసిన సుగంధం వాసన బాగా చుట్టుపక్కల వ్యాపించేదిగాను 

రంగు వ్యక్తం కానిదిగాను ఉండాలి. స్త్రీల సుగంధం రంగు బాగా కనిపించేదిగాను 

సువాసన తక్కు_వయినదిగాను ఉండాలి” అని ఉపదేశించారు. 


(తిర్మిజీ మిష్కాల్‌) 
అ ఈడు! రథ అతల డక ర 42) 
ర (YS NEAT తడు 


ల్‌ో 


365. హ్మజత్‌ అలీ బిన్‌ అబూ తాలిబ్‌ ఇలా ఉల్లేఖించారు: 'నీతిబాహ్య 
మయిన్క లజ్ఞావిహీ నమయిన మాటలు పలికేవాడు, సమాజంలో వాటిని 
వ్యాపింపజేసేవాడు ఉభయులూ నేరంలో సమానులే(అల్‌అదబు ల్‌ మ్యఫట్‌/ 


362 కొందరు భార్యతో జరిపిన రాసక్రీడల వివరాలను సిగ్గువిడిచి నలుగురి మధ్య 
చెప్పుకోవడం గొప్పు మగసిరిగా భావిస్తారు: ఇలాంటివారు ప్రళయ దినాన దైవం 
సమక్షంలో హాజరయ్యే అనేక దుష్టవ్యక్తుల్లో అధమాతి అధములయినవారని ఈ 
వాదీసు బోధపరుస్తోంది. (స్తీ పురుషుల సంబంధాల వివరాలు పడకగదిని దాటి 
బజారున పడటంవల్ల సమాజం రొంపిగా, రోతగా తయారవుతుందన్న హెచ రిక 
ఇందులో ఉంది. 

363 ఇన్లాంలో అక్రమ స్త్రీ పురుష సంబంధాలకు ఎలాంటి స్థానం లేదు, దాన్ని 
సమాజానికి అత్యంత ప్రమాదకరమయిన వ్యాధిగా పరిగణిస్తుంది. అందువల్ల దానికి 
గొనిపోయే మర్గాలనన్నింటినీ, ద్వారాలనన్నింటినీ మూసివెయ్యడానికి, వాటిపై 
కాపలాను పెట్టడానికి ప్రయత ్నం చేస్తుంది. అదే ఈ వాదీసు ప్రబోధం కూడా. 
364 ఇస్టాం స్థాపించగోరే సతృమాజంలో లింగపరంగా పరిశుద్ధమయిన వాతావరణం 
వెలకొనాలన్నది దాని ఆశయం. అందులో లజ్ఞావహీనమయిన పనులకు, అక్రమ 
లైంగిక వ్యవహారాలకు, వీటికి గొనిపోయే (పీరకాలకు తావుండరాదన్నది దాని లక్ష్యం. 
ఎదుటివారిలో లైంగిక భావో దేకాలను రెచ్చగొట్టే ఎలాంటి అవకాశాలను మిగల ఎరాదని 


సామాజిక దౌమైలు 245 
లు 


లం య స Pio న య 1 

SEG ah] ఊక! పపం రెడ్‌ OCG] (1) 

> టంలో ర నట క భం స క డం | 

పస జాటపపో అపప్తమఫపళ యి! హమపమ్యురత అండ 
భ్‌ = న, trots లే, 222 : తా 

Feds begs 65200 0 56 టో కీ! బ్రో తట. 


త 
1 


క Li > Peds WPL sw WEED Pees 
Sys Ail Ih SOU GI Ms 
ot OUI t-te OI AA ey 


ర 


366. దైవ సందేశహరులు ఇలా పలికారని హజల్‌ అబూ హురెరా 
ఉల్లేఖించారు, “పుళ్లు (పతి శిశువు (పకృతి ఆధారంగానే పుడతాడు. ఆ 
తరువాత అతని తల్రిదం[డులు అతన్ని యూదునిగానో, (కై స్తవునిగానో, 
యు అలి | 
అగ్ని పూజకుణ్ణిగానో చేస్తారు. ఓ పశువుకు పుళ్టే పిల్ల సవ్యంగానే 
పుడుతుంది. వాటిలో ఏదయినా చెవి కోసి పుట్టగా మీరు చూశారా?” ఇంకా 
ఆయన ఇలా ఉపదేశించారు, “అల్లాహ్‌ జనుల్ని సృష్టించే (ప్రకృతిని 
అవలంబించండి. అల్లాహ్‌ సృష్టిలో, నిర్మాణంలో, ఎలాంటి మార్పు 
సంభవం కాదు - అదే సరళమయిన, పటిస్టమయిన ధర్మం, జీవన 
మార్గం.” ( బుఖారి, ముస్తం, మిష్టల్‌. లీ 
అదికోరుతుంది. పురుషుల్ని ఆకర్షించే ఘాటయిన సుగంధ (ద్రవ్యాలను (స్త్రీలు 
వాడరాదని ఆదేశించడానికి పూర్వమే మహిళలు అధికంగా పురుషుల మధ్య తిరుగాడే 
అవకాశాలను వీలయినంత మేర తగ్గించి తరువాత అంతగా అవసరమయితే స్వల్పమయిన 
సుగంధాలనే వాడాలని సూచించింది. అలాగే పురుషులు వీలయినంత నిరాడంబరంగా 
సాదాసీదాగా ఉండాలని ఇస్టాం అభిలషిస్తుంది. అందువల్లనే రంగుల సువాసనల్ని వారికి 
కూడదని చెప్పి (స్త్రీలు సహజంగానే రంగుల్ని కోరుకుంటారు కాబట్టి వారికి అనుమతి 


నిచ్చింది. దానితోపాటు సామాజిక పరిశుద్ధ వాతావరణాన్ని కలుషితం చెయ్యకుండా 
పరిమితుల్ని సయితం విధించింది. 

365 వాస్తవంగా నోటితో ఆశ్రీలాన్ని పలకడమన్నా ఆ పలికిన దాన్ని (ప్రచారం 
చెయ్యడమన్నా పరిణామాల రీత్యా రెండూ ఒక్కటే. అందువల్లనే ఈ రెండు 
దుశ్చర్యలకు పాల్పడే ఉభయులూ సమానమే అన్నారు (ప్రవక్త మహనీయులు 
(సఅసం). 

366 (పతి మానవుణ్ణి దైవం సవాజ ధర్మమయిన దైవ విధేయతా ధర్మానికను 


246. 


(ప్రవక్త (ప్రవచనం 
5a, nL GG లో rool షు ww A Gr sm ym 
గతా As gil ee gE gif (౪4 


a వ Pa ఇ శయ sy dt ee ప్‌ లే ఖు 

డు! సస షమ! రడ య OSS DYE tak 
న! న్‌ జ! చ తి 5 dl ల స ల లో 

est వ abl) ఆము 


367. హృజత్‌ అబూహురై రా(రఅ) ఉల్లేఖనం |పకారం దైవ సందేశహరులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారు: “మీరు నాయకత్వం, అధికారాల మోహంలో 
పడిపోతారు. కాని అది (పళయదినాన తలవంపులకు కారణమవుతుంది. 
'పాలుపస్టే తల్లి ఎంత మంచిది, పాలు విడిపించే మహాతల్లి ఎంత చెడ్డది.” 


(బుఖారి, మిష్కా-ల్‌. లీ 


క ర. సీ న. ల పళ్ళ. ళు ఎ లి pe 

et దస వు! Ts ll gs [01 ges తడు 1వ) 
వత “(ఊట LZ శ WA AI wre క Pres 

అధికం (5 టు ఉహు రము దువ యు 


(= వ nr 


గుణంగానే కాక అతను దానికి విరుద్ధంగా ఆచరించదలిస్తే దానికీ స్వేచ నిచ్చి స్వతం 
తుత్తిగా సృష్టించాడు. ఆ స్వేచే ఎ అతని ప్రకృతి. ఆ శిశువును అలా దాని ప్రకృతి కను 
గుణంగా. వదలివేస్తే ఆది తన స్వేచ్చను వినియోగించుకుని తనకు ఇష్టమయిన 
మార్గాన్ని ఎను 'ఎకుంటుంది. కాని తల్లిదండ్రులు తమకు ఇష్టమయిన మార్గాన అతని ష్‌ 


నడపడానికి సకల యత్నాలూ చేస్తారు. సన్మార్గాన నడిచేవారు కూడా ఆ బాలలకు 


సామాజిక దౌషా గలు 247 
ఢి 


368. హజత్‌ ఆయిషా ఉల్లేఖనం: ఒకసారి కురైష్‌ (పజలకు ఓ విపత్తు 
వచ్చి పడింది. వారిలోని మఖ్‌ జూమియ వంశానికి చెందిన ఓ మహిళ 
దొంగతనం చెయ్యడం వల్ల (ఆమె చేతులు నరకబడతాయేమోనని) వారు 
సందిగ్ధంలో పడ్డారు. ఆమెపట్ల సిఫారసు చెయ్యడానికి (పవక్త వద్దకు ఎవరిని 
పంపాలి అన్న అంశంపై వారు పరస్పరం సం|పతించుకున్నారు. ఆయన 
(ప్రేమపాతుడయిన ఉసామా బిన్‌ జైద్‌ తప్ప (ప్రవక్త మహనీయుల సమక్షా 
నికీ వెళ్ళే సాహసం ఎవరు చేయగలరు అని అనుకున్నారు. తదనుగుణంగా 
ఉసామా ఆయనతో మాట్లాడారు. దానికి దైవ సందేశహరులు (సఅసం) 
మోము ఆ[గహంతో రంగు మారింది. “నీవు దై వం నిర్ణయించిన శిక్ష పరిమి 
తుల్లో ఒకదాని విషయంలో సిఫారసు చేస్తున్నావా?” అంటూ ఆయన లేచి 
నిలబడి ఇలా (పసంగించారుః “లోగడ మీకు పూర్వపు జనులు ఇందువల్లనే 
సర్వనాశనమయ్యారు. వారిలో ఎవరయినా స్థితిపరుడు దొంగతనం చేస్తే 
అతన్ని శిక్షించకుండా వదలివేసేవారు. మరే బలహీన వర్గంలోనివాడయినా 
చేస్తే అతన్ని శిక్షించేవారు. దైవంపై (ప్రమాణం చేసి చెబుతున్నాను, 
ముహమ్మద్‌ కూతురు (సాంత కూతురు) ఫాతిమా దొంగతనం చేసినా 
నేను దాని చేతులు నరకివేయించేవాళ్లి.” (బుఖారి ముస్త్రిం, మిష్మాల్‌) 


Paar రొ 


లలు 1,1 BL) 


ల్‌ో 


నదటయచ సూప్‌ రమ య. 


ష్య 


ల Cal 
> గ్‌ జో! కో గ్‌ ఖే వ! ళల శో ల a 
4 BESTE: Cos Ul మా Daw! ల 
Per, ses 3 ౩ TT 
ree as Uz! D3. AE tL Go bytes 
జో ' న్‌ 
(El 





సన్మార్గాన్ని చూపవచ్చు. సద్బుద్ధి కలిగితే ఆ బాలలు సన్మార్గాన్ని అనుసరించడం 
సాధ్యమే. 

367 నాయకత్వపు హోదా కలిగి ఉండటాన్ని పాలుపళ్లే అమ్మగా పేర్కొనడం 
జరిగింది. తొలగింపు వల్లనో లేక మృత్యువువల్ణనో ఆ హూదా నుండి తొలగించడం 


(18) 


248 ప్రవక్త ప్రవచనం 


369. “సఫ్వాన్‌ బిన్‌ సులై మ్‌ (ప్రకారం (ప్రవక్త సహచరుల కుమారులు 
తమ తండులు చెప్పగా విని దైవ సందేశహరుని ఉపదేశాన్ని ఇలా 
ఉల్లేఖించారు: “వినండి, ఎవరయినా ఒప్పందం చేసుకున్న (వ్యక్తి లేదా 
జాతి)వారిపై అత్యాచారం జరిపితే, వారికి చెందిన హక్కును తగ్గించివే స్తే, 
లేదా వారిపై వారి శక్తికి మించిన భారం మోపినట్లయితే, వారి ఇష్టానికి 
విరుద్దంగా వారి వస్తువేదయినా కాజేసినట్టయితే, - నేను [ప్రళయదినాన 
ఇలాంటి వారికీ వ్యతిరేకంగా, బాధితుల పక్షాన నిలబడి పోరాడతాను.” 
(అబూ దావూద్‌, మిష్కాల్‌- 


Wer 2 bys 


370. హ్మజత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ ఓ ఉల్లేఖనంలో ఇలా అన్నారు: “ఐఏ 
జాతిలోనయితే అవినీతి ఏరులయి పారుతుందో ఆ జాతిలో అల్లాహ్‌ 
శతుభయభీతుల్ని ముమ్మరం చేస్తాడు. ఏ సమాజంలోనయితే వ్యభిచార 
జాడ్యం (ప్రబలిపోతుందో అది సర్వనాశనమయి తీరుతుంది. ఏ విపణిలో 





వ్‌ ఆ రుచులు మరగిన ప్రాణి తల్లడిల్లే విధానాన్ని పాలుమాని ఎంచిన అమ్మలా 
ఎర్క్కొనడం జరిగింది. అప్పుడు నిరాశా నిసృవాలు అలుముకుంటాయన మాటు. 
ఆ వ అన్నది అన్ని వర్గాల (ప్రజలకు సమానంగా లభించాలన ఎ (పథమ 
సూత్రాన్ని ప్రవక్త మవానీయులు ఆ తొలిరోజుల్లోనే తన సమక్షాన ఆచరణలో పెట్టి 
ను వ్యక్తీగత, కుటుంబ, సామాజిక రంగాల్లో మనకు నిత్యం ఎదురయ్యే 
మ రా షీ ఈ న్యాయ సూత్రాన్ని అనుసరిస్తునా ఇమా అని ఓసారి ఆత్మ 
విమర్శచసుకుంటే సమాజం ఎంతో బాగుపడుతుంది. 
ఒక జాతితో ఒప్పందం” చేసుకోవడమంటే అది రెండు జాతుల మధ్యనే 
మవుతుంది. అది ప్రస్తుతానికి అప్రస్తుతం. వ్యక్తితో ఒప్పందం అంటే ఇంట్లో పని 
వి 


సామాజిక దౌష్టూలు 249 


కొలతలూ తూనికల వంచనలు సర్వ సామాన్యమయిపోతాయో ఆందులో 
ఉపాధి శుభాలన్నీ మటుమాయమయిపోతాయి. ఎక్కడయితే అధర్మపు 
తీర్పులు జరుగుతాయో అక్కడ తప్పనిసరిగా రక్తపాతం జరుగుతుంది. 


ఇంకా ఏ జాతి వాగ్దాన భంగానికి పాల్పడుతుందో అది ఎట్టకేలకు శ్యతువుకు 
పరాథధీనమయిపోతుంది (మిష్మా_త్‌) 


లో 


ATA wR Ty & PP Vr aE 3 
dus Gd G1! WE er seg 
; i 
ee ఖ్‌ రయి హు ॥ ase లో పొల me ఆ 3 2 94 Yt a A తం ళ్‌ 
లో pp రది టా లా de Eo రూలు dG ses aay 
ణి 3 


DEN 
x 
ఇ 
[క 
yy 
ఆం 
b 
a 
\ 
fr 
ఆ 
a 
య్‌ 
ఓ 
Ee 
లా 
Gi 
( 
ఖే 
ల * 
కో 
|. 
ల 
ట్‌ 
Wm 
శ 
5 
ఖు 


లు 
చప: హెకక్కు ఆఫసుల్ల్‌, కర్మాగారాల్లో పనిచేసే ఉద్యోగి, లేక పొలాల్లో పనిచేసే 
పాలేరులు అందరూ ఇందులోకే వస్తారు. వీరిపట్ల అన్యాయం అంటే మాట ప్రకారం 
వారికి ఇవ్యవలసింది ఇవ పకపోవడమో లేక వారిని బాధించడమో, ఒప్పందానికి మించిన 
భారం వెయ్యడమో అవుతుంది. ఇది నిషిద్దం. పోతే వారి హక్కును తగ్గించడమంళు 
ఒప్పందం రీత్యా ప్రసిద్ధనియమాల రీత్యా వారికి చెందవలసిన హక్కుల్ని (వైద్య 
సదుపాయాలు, సెలవులు, (ప్రావిడెంట్‌ ఫండు వగై రా) కాజెయ్యకుండా ఇవ్వాలన మాట. 
మూడవ విషయం, వారి బాధ్యతల్గొని విషయమే అయినప్పటికీ వారెప్పుడయివా 
చెయ్యలేక పోతే చెయ్యవలసిందేనని నిర ఎంధించకుండా కాస్త సౌకర్యాన్నివ్వడం 
అన్నమాట. ఇలా జరక్కపోతే ప్రవక్త మహనీయులు ఆ వ్యక్తి. తరపున వకాల్తా 
పుచ్చుకుని పోరాడతారని ఈ హదీసు చెబుతోంది. 

౩70 ఈ హాదీసులో నాలుగు సామూహిక చెడుగులను గురించి తెలుపడం జరిగింది. 
ఆ రుగ్మతలు వాటి పర్యవసానాలను కాస్త పరిశీలనగా గమనిస్తే సాంఘిక శాస్త్రం గురించి 
ఏ కాస్త అవగాహన గలవారయినా ఆ బోగాలకు పరిణామాలు ప్రవక్త చెప్పినవి తప్ప 
మరేమీ కావని, చరిత కూడా ప్రవక్త మహనీయుని మాటల్ని ధృవపరుస్తోందని 
సాక్ష్యమివ్వగలరు. నేడు మనం మన కళ్ళారా చూస్తువా, ము - అవినీతికి ఆలవాలమయిన 
దేశాల్లో పిరికితనం, పారుగుదేశాల భయం ఎలా చోటు చేసుకుంటున్నాయో, ఆలాగే 


250 (ప్రవక్త ప్రవచనం 


371. హ్మజత్‌ సౌబాన్‌ ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహనీయులు (సఅసం) 
ఒకసారి “భోజన (ప్రియులు భోజనంపైకి ఒకరినొకరు పఏలుచుకుంటూ 
ఎలా ఎగబడతారో అదే విధంగా అతి త్వరలో వై రిజాతులు మీపై ఆవురా 
వురుమంటూ ఎగబడతాయి.” అని సెలవీయగా ఒక వ్యక్తీ “ఆ కాలంలో మా 
సంఖ్యాబలం తక్కువ కావడం వల్ల అలా జరుగుతుందా?” అని (ప్రశ్నించాడు. 
(ప్రవక్త మహనీయులు దానికి, “కాదు, ఆనాడు మీరు సంఖ్యాపరంగా 
అధికంగానే ఉంటారు. కాని మీ స్థితి గడ్డిపోచలకన్నా అధికం కాదు. 
శతువుల గుండెల నుండి మీ భయం ఎగిరిపోతుంది. మీలో “వహ్న్‌” 
పుట్టుకు వస్తుంది” అని అన్నారు. అక్కడున్న వారు “వహ్ని అంటే 
ఏమిటని అడగ్గా ఆయన - “పపంచ వ్యామోహం, మృత్యువును 
ఎదుర్కొనడానికి అయిష్టత” అని సమాధానమిచ్చారు. 





లైంగిక అరాచకం ప్రబలిన సమాజాల్లో కొత్త కొత్త రోగాలు పుట్టి, సామాజిక జీవనం 
విచ్చిన్నమయి అవి ఎలా సర్వనాశనం వే పునకు పరుగిడుతున్నాయో కూడా మనకు 
తెలియనిదికాదు. మోసం, దగాతో ఏర్పడిన వాణిజ్య విధానాల వల్ల నేడు ప్రపంచాన్నుండి 
శుభం అన్నది లేకుండాపోయి అనునిత్యం “తీరని ఆకలితో మానవత ఎలా అలమటి 
స్తోందో అన్నది మన అనుభవంలోని విషయమే. అన్యాయం, ఆ(శిత పక్షపాతం, 
న్వార్రపూరితమయిన న్నిర్ణయాలు ఎలా తీవ్రవాదానికి, ఉగ్రవాదానికి దారితీసి ప్రపంచ 
మంతటా హైజాకింగు, బాంబులు, రక్తపాతం, హింసాదౌర్ణన్యాలు, దురాక్రమణలు 
పెరగడానికి కారణభూతమవుతున్నాయో అన్నది కూడా నేడు మనం మన చర్మ 
చక్షువులతోనే చూస్తున్నాము. ఇంకా జాతుల మధ్య జరిగే ఒడంబడికలు అనుదినం 
కాలరాయబడటం మూలాన ఐక్యరాజ్యసమితి లాంటి ఉమ్మడి వేదికలు కూడా ఎలా 
నిర్వీర్యమయి పోతున్నాయో నేడు అందరూ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. 
ప్రవక్త మవానీయులు తెలిపిన ఈ విషయాలలోని సత్యాలను పరిశీలనా దృష్టిగల 
వారెవరయినా ఇట్టే (గ్రహించగలరు. 

71 "ప్రపంచవ్యామోవాం' అంటే ప్రపంచాని + ప్రపంచంలోని బంధుత్వాలను, 
ఇక్కడి వస్తు సామగ్రిని అవసరం మేరకు కూడా (పేమించరాదని, వీటితో ఏ 
విధమయిన అనుబంధాన్నీ పెంచుకోరాదని భావం కాదు. కాని వాటి (ప్రేమ పెరిగి 
మనుషుల్లో పిరికితనం, అధై ర్యం, భయవివ్వాలత చోటుచేసుకున ఎట్లయితే ఇలాంటి 
వారిని ప్రపంచంలోనూ గౌరవంగా చూడటం జరగదు. పరలోకంలోనూ వారికి 
విజయావకాశాలుండవు. 


11. శ్రేష్ట సామూహిక వ్యవస్థ 


ఈ i Fs 
SS శ ఆ! mw | 4 3 ళో 
3 Ale ila! dol JUslb gees GIES (Pit) 
రే 


ల్‌ తో జో లో నీఎ తో 


క్ష వలో గ్‌ న. న ఈ 

Jal ఏఎం ab alls గి వయం aL OSL డయ 
ఖ్‌ Pat 
బు అకు 


372. అబూ సయీద్‌ ఖుది(ర.అ) ఉల్లేఖనం (పకారం దై వ సందేశహరులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారు, “ముగ్గురు వ్యక్తులు కలసి [ప్రయాణం 
చేస్తున్నప్పుడు తమలో ఒకరిని వారు తమ నాయకునిగా చేసుకోవాలి.” 

(అబూ దావూద్‌, మిష్కాల్‌- 


ఫ wpe te GD రచ wr ళ్‌ అలో 
పయన టు! యయ! YJ de dU silat ధూ (p<) 
| ఇ ల 
2 మయం ళం త, 414 వ వింటం లీల న్‌ ణో వూ 
తత్త మాయల NPI a3 రండ 


$ లో 5 ww శ రట 7 య Ap TH hp ప 
Jal ola ముండు! Ch MOSS BAU యుప i 


౬) ఈ వ శ్‌ త్మ 


(ఏ. fll 


373. అబూ దర్జా (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం మహనీయ ముహమ్మద్‌ 
(సఅసం) ఇలా సెలవిచ్చారుః “ఏ అడవిలోనయినా నగరంలోనయినా 
ముగ్గురు వ్యక్తులు నివసిస్తూ ఉంటూ, వారు (సామూహిక) నమాజ్‌ 
వ్యవస్థను నెలకొల్పకపోతే వారిపై తప్పనిసరిగా షైతాన్‌ తివ్టవేస్తాడు. 


372 ప్రయాణం లాంటి తాత్కాలిక స్థితిలోనూ సామూహిక వ్యవస్థ స్థాపనకు 
ఆదేశాలున్నప్పుడు స్థిరనివాసమున్న స్థితిలో సామూహిక వ్యవస్థ, నాయకత్వాలను 
స్థాపంచడం మరింత [ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. అది తప్పనిసరి విధిగా 
రూపొందుతుంది. దీన్ని బలపరుస్తూ మరో ఉల్లేఖనం ఉంది. అందులో ఆయన 
(సఅసం) ఇలా సెలవిచ్చారుః ఒక అడవిలో ముగ్గురు వ్యక్తులు నివసిస్తూ ఉంటే వారు 
తమలో ఒకరిని నాయకునిగా చేసుకుని జీవించాలి. 


252 ప్రవక్త ప్రవచనం 


(బాగా వినండు సంఘంతో కలసి జీవించండి, లేకపోతే మందకు దూరమయి 
పోయిన గొె(రెను తోడేలు కాజేసివేస్తుంది. (మీ పరిస్థితి కూడా అలానే 


ముగుస్తుంది.” (అబూ దావూద్‌, మిష్కాత్‌ా 
త గ. న ర. 


ఆక రక ఆము టక! 
ors Wess మ. స. 


1 జ. ను వ్ర paar రడ రగ 


374. హ్మజత్‌ అబూ హురైరా ఉల్లేఖనం (ప్రకారం, (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారు: “ముస్టిములార్హా అమీర్‌ (నాయకుడు) 
మంచివాడయినా, చెడ్డవాడయినా, అతను పాపపు పనులకు పాల్పడే 
వాడయినా అతని నాయకత్వంలో శతువుల్ని మార్కొనడం మీ ధర్మం. 
అలాగే నమాజ్‌ చేయించే ముస్లిం వ్యక్తి (ఇమామ్‌) మంచివాడయినా, చెడ్డ 
వాడయినా పాపపు పనులకు ఒడిగట్టేవాడయినా, అతని అనుసరణలో 
నమాజ్‌ ను నెరవేర్చుకోవడం మీ కర్తవ్యం. అలాగే మంచివాడయినా, 
చెడ్డవాడయినా పాపపు పనులు చేసేవాడయినా (మరణించిన) ముస్లిం వ్యక్తి 
జనాజా నమాజ్‌ ని నిర్వర్తించడం తప్పనిసరి.” (అబూ దావూద్‌, మిష్మాల్‌) 


373. ఇందులో ముస్లిముల జీవితానికి సంబందించిన (పముఖమయిన విషయాలను 
(ప్రస్తావించడం జరిగింది. 


1. ముస్లిములు ఎక్కడున్నా సరే వ్యక్తిగతంగా, వేర్వేరుగా జీవించడానికి అవకాశం లేదు. 
కేవలం వ ముగ్గురున్నా సరే వారు ఒక సామూహిక వ్యవస్థను నెలకొల్పుకుని జీవించాలి. 
సామూహిక "వ్యవస్థలో ' ఒక నాయకుడంటూ ఉండటం ముఖ్యం. నేడు భారత 
ముస్లిములకు కొరవడింది అందరికీ అంగీకార యోగ్యమయిన నాయకత్వమే. ఆ 
నాయకత మే సకల వ్యవహారాలలో - కుటుంబ, సామాజిక, రాజకీయ వ్యవహారాలలో 
మార్గ నిర్దేశన చెయ్యాలి. 

2. పైన పేర్కొన్న సామూహిక వ్యవస్థకు ప్రతీకగా నమాజ్‌ను సామూహికంగా 
నిర్వర్తించే ఆదేశం ఇవ గడం జరిగింది. 


(శేష్ట సామూహిక వ్యవస్థ 253 


స — మ! న వా VG A ధూ (48) 


ల 


PD Dr im Arar 
ros ke లు యా 


Bd ses 


375. బషీర్‌ బిన్‌ ఖాసియ (రల) ఇలా ఉల్లేఖించారు, “మేము ఒకసారి దైవ 
సందేశహరుని “జకాత్‌ వసూలు చేసేవారు మాపట్ల అతిగా (ప్రవర్తిస్తారు, 
అలాంటప్పుడు మాపట్ల వారి అతి (ప్రవర్తన మేరకు మేము మా సంపదల్ని 
దాచవచ్చునా? అని (పశ్నించాము. దానికి ఆయన “కూడదు” అని 
బదులిచ్చారు. (అబూదావూద్‌, మిష్మా_ల్‌) 





3. సామూహిక వ్యవస్థ నెలకొనకపోతే కలిగే నష్టాన్నీ సూచించడం జరిగింది. షైత్తాన్‌ 
(పైశాచిక) శక్తులు, తోడేలు గా(రైల్ని ఎత్తుకుపోయినట్టు, సామూహిక వ్యవస్థకు 
దూరమయిన వారిని ఎత్తుకు పోతాయని హెచ్చరించడమూ జరిగింది. 

4. మిధ్యా వాదాన్ని, అసత్యాన్ని, పాపపు కార్యాలను వ్యాపింపజేసే శక్తులు సమైక్యమయి, 
సంఘటితమయి కృషి చేస్తున్నాయి. వారిని ఎదిరించి నిలబడేందుకు సయితం 
సత్యాన్ని (ప్రేమించే శక్తులు, ధర్మాన్ని కోరుకునే శక్తులు కూడా సమైక్యమయి; 
సంఘటీతమయి నిలబడాలి. 

5. దైవ (గంథం, ప్రవక్త సంప్రదాయంలో సామూహిక జీవనాన్ని గడిపే తాకీదు మరీ 
మరీ చెయ్యడం జరిగింది. ధర్మం, నిష్టా ఆధారంగా ఏర్పడే ముస్తిములందరి సమిష్టి 
సామూహిక వ్యవస్థలో నుంచి వేర్పడటాన్ని “ధర్మ భష్టతకు సమానంగా పరిగణించడం 
జరిగింది. 


ఇదీ ఇస్టాంలో సామూహిక వ్యవస్థకున్న (ప్రాముఖ్యం. 

374 దీనివల్లనూ అనేక విషయాలు ద్యోతకమవుతున్నాయి. 

1. ఒక వ్యక్తీ ముస్థముల నాయకునిగా ఎన్నికయిన తరువాత ఆతని వే లికత, 
స్యభావాలు ఎలా ఉన ఎప్పటికీ సత్కార్యాల్లో అతని ఆదేశాన్ని పాటించవలసిందే. 


అయితే అతను బహిరంగంగా తిరస్కారానికి సమానమైన పనులు పురమాయిస్తే 
మటుకు వాటిని పాటించనవసరముండదు. 

2. దీనికి (ప్రతీకగా నమాజ్‌ వ్యవస్థను సూచించడం జరిగింది. ఇమామ్‌ (నమాజ్‌ 
చేయం? నోఘకుడు ఏలారటీ పాపపు పనులు చేసేవాడయినప్పటికీ అతని 
అనుసరణలో నమాజ్‌ మటుకు నెరవేరుతుంది. ఇక్కడ ఓ విషయం మరువరాదు. 


254 





ము 
ప్రవక్త ప్రవచనం శ్రేష్టసా 
4 ల తత్‌ టీ SS NMS ఎల కొ గ Aw 
ముక జూ షు వ గజ రేక యయిల్పు రాగల డ్‌ 
కే టర కర ఉష బవ కటక బడ ల 
& జో = rams Cp is Bair 37 wt 
be, Lb gi, = yd Lys డై Geresng పశ | 136 orang rams | 
(LY 
376. దైవ సందేశహరులు (సఅసం) ఇలా సెలవిచ్చినట్లు హజత్‌ | LD 
అబ్బుల్లా బిన్‌ ఉమర్‌ (రఅ) ఉల్లేఖించారు. “మాట వినడం, దాన్ని (సఅసం 
పాటించడం ముస్లిముల బాధ్యత. వారికి తమ నాయకుడు (అమీర్‌) ధర్మబి 
ఆదేశం నచ్చినా నచ్చక పోయినా దాన్ని పాటించవలసిందే. అదీ అతను i చేసేది 
దైవం నిషేధించిన పాపపు కార్యాలకై ఆదేశించనంతవరకే. పాపపు కార్యాలకు | వ 
ఆదేశిస్తే అందులో మాట వినడమూ తగదు, దాన్ని అనుసరించడమూ హలా 
తగదు.” (ముత్తఫకున్‌ అలైహ్‌, మిష్కాల్‌) వాం 
ఇమామ్‌ అయినా, అమీర్‌ (సాంఘిక వాయకుడు) అయినా నియమింపబడి లేదా చో 
బలవంతాన ఆస్థానాన్ని ఆక్రమించుకుని ఉన్న పక్షంలో ఈ ఆదేశం వర్తిస్తుంది. . ప్రః 
కాని సాధారణ స్థితుల్లో, ముస్లిములు తమ ఇమామ్‌ను లేదా నాయకుత్దై 375 + 
ఎన్నుకునే అవకాశమున్నప్పుడు వారు తమలో అత్యుత్తమ నై తికతగల వ్యక్తిని, re 
అత్యంత నిష్టాపరాయణున్ని మాత్రమే ఎన్నుకోవాలి. మరో వాదీసులో ఇలా అ 
ఉంది. “మీలో అత్యుత్తమమయిన వారినే మీ ఇమాములు (నమాజ్‌లోనూ, : i 
సంఘంలోనూ) గా నియమించుకోండి.” 2 న్‌ 
3. ముస్లిమ్‌ అయిన వ్యక్తి ఎంతటి చెడ్డవాడయినప్పటికీ అతని జనాజా నమాజ్‌ని 


నిర్వర్తించడంలో సంశయించరాదు. అయితే ఒకవేళ ఎవరయినా చాలా ఇ 
అప్రతిష్టపాలయి, తోటి మానవుల హక్కుల్ని కాజేసినవాడయి ఉన్న పక్షంలో అ 
సామాన్య ప్రజలకు హెచ్చరిక కలగడానికి, గుణపాఠం కలగడానికి సమాజంలోని వ 
ధర్మజ్ఞులు, ధర్మ నిష్టరీత్యా [ప్రముఖులు అతని జనాజా నమాజ్‌కు దూరంగా 


అఆ 
మసలుకుంటే తప్పులేదు. ఒక వాదీసు (ప్రకారం (ప్రవక్త మహనీయులు (సఅసం) క చె 
ఆత్మహత్య చేసుకున్నవాని జనాజా నమాజ్‌ని చేయించలేదు. అలాగే రుణగ్రస్తుడి 376 
జనాజా నమాజ్‌ కూడా ఆయన (సఅసం) స్వయంగా చేయించలేదు. జనులతో నేరం 
“మీ మిత్రుని జనాజా నమాజ్‌ చేయండి' అని పురమాయించారు. వాటి! 
ఈ సందర్భంలో గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఈ ఆదేశాలు, 


స్‌ నాయ 
ఇలాంటి “వెలి వేసే పద్ధతి నిజమయిన ఇస్లామీయ సమాజం నెలకొని ఉన్న 





(శేవ్షసామూహిక వ్యవస్థ 255 


గ లీ | న్యా లల త syd 37 
మ. ఏ ట్ర! ghee ss (44) 


తో 


రష గవద Stl Si TET dE 
WIE LEI ssh: బయ. EG మత 
(లాట! ఆనడం 


377. "ఉమర్‌ బిన్‌ కౌఫ్‌ (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారు. ముస్లిముల మధ్య సంధి ఒడంబడికలు 
ధర్మబద్దమయినవే. అయితే హరాన్‌ను హలాల్‌ చేసేది, హలాల్‌ ని హరామ్‌ 
చేసేది ఏ ఒప్పందమూ ధర్మ సమ్మతం కాదు. ముస్టిములు తాము 
చేసుకున్న నిబంధనల్ని పాటించాలి. అయితే ఆ నిబంధనల్లో ఏదీ 
హలాల్‌ ను హరామ్‌గా మారే ఏదయినా, హరామ్‌ను హలాల్‌ గామారే దయినా 
కాకూడదు. (తిర్మిజీ - మిష్కాత్‌ం 





చోటనే సాధ్యమవుతాయి; లేకపోతే సమాజంలో అరాచకానికి దారితీసే 
ప్రమాదముంది. 

375 ఈ వాదీసు ద్వారా తెలిసే విషయాలుః 

1 జకాత్‌ మనిషి వ్యక్తిగతంగా చెల్లిస్తే నెరవేరే విధి కాదు. సామూహిక వ్యవస్థ ద్వారా 
వసూలు చేసి సామూహికంగానే ఖరు పెట్టవలసిన పద్దు అది. 

2 ఇస్లాంలో సామూహిక వ్యవస్థ జారీ చేసే ఆదేశాలను పాటించడం, [క్రమశిక్షణను 
మీరకుండా మెలగడం ఎంతో ప్రముఖమయిన విషయం. 

3 ఇస్థామీయ సామూహిక వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులు మితిమీరి ప్రవర్తించరాదు. 
అధవా ప్రవర్తించినా ముఖ్యంగా జకాత్‌ వసూలు చెయ్యడంలో కఠినంగా 
వ్యవవారించినా వారికి విరుద్ధంగా అక్కడికక్కడే ఎలాంటి తప్పుడు చర్య తీసుకునే 
అధికారం ఎవరికీ లేదు. అవసరమయితే వారిపట్ల పె అధికారులకు ఫిర్యాదు 
చెయ వచు చ 

ఏ76 సామూహిక వ్యవస్థకు ఎట్టి పరిస్థితిలోనూ హాని కలగజెయ్యడం క్షమార్లం కాని 

నేరం. అయితే ఆ వ్యవస్థద్వారాదై వాదేశాలికు విరుద్ధమయిన ఆదేశాలు వెలువడితేమటుకు 

వాటీని పొటించనవసరం లేదు. అలాంటి పరిస్థితిలోనే నాయకత్వాన్ని మార్చి శిష్ట 
నాయకత్వాన్ని తీసుకురావడం తప్పనిపరి అవుతుంది. అంత వరకు ఆ నాయకత్వం 


256 (ప్రవక్త ప్రవచనం 


aro, 4, ప్రీ శి ae ££: “2 227 2 
si dea రేక శు deus CH dix OS (4A) 
9 POD wy 34 am త్ర న / 5“ “tr Us DA we wr తో 
పట Ty SEO ONE దయ! (ఢీ! రత Gls! Jw డయ 
ren 9 “1 > Pa 3 Ir, a తం 
DU PTL OFT NERY Hoel సట Og 205 
ST Pas 


378. మా కిల్‌ బిన్‌ యసార్‌ (అ) ఓ ఉల్లేఖనంలో, నేను దైవ(పవక్త 
చెబుతూ ఉండగా విన్నానని ఇలా ఉల్లేఖించారు: “ఎవరయితే ముస్తిముల 
ఓ వ్యవహారానికి బాధ్యుడుగా నియమితుడవుతాడో అతను తన స పంత 
విషయానికి చేసే విధంగా వారి (శేయానికి కృషీ చెయ్యకపోతే అల్లాహ్‌ 
ఆతన్ని నరకంలో బోర్లా పడవేస్తాడు.” (ఆల్‌ మోిజమున శీర్‌, తి బాని) 


ఆనుసరణలో వ్యవస్థ సాగవలసిందే. 


377 ఈ వాదీసులో అనేక మౌలిక సమస్యల్ని స్పర్శించడం జరిగింది. దీన్ని బాగా 

దృష్టిలో ఉంచుకుంటే చాలా సమస్యలు వాటంతలటు అవే పరిషృతమయి పోతాయి. 

1. స్వయంగా ముస్తిముల మధ్యనయినా, ముస్తిములు - ముస్తిమేతరుల మధ్యనయినా, 
ముస్తిం (పభుత్వం, ముస్టిమేతర ప్రభుత్వాల మధ్యనయినా ఒప ందాలు ఒడంబడికలు 
జరగవచ్చు. అందులో తప్పులేదు. 

2. ఆ ఒప ందం, ఒడంబడిక ఏ విషయానికి సంబంధించినదయినా కావచు hE 
సామాజికమయినదయినా, ఆర్థిక మయినదయినా, రాజకీయమయినదయినా 
కావచ్చు. ఇంకా అంతర్జాతీయ సంబంధాలకు చెందిన ఒప ఎందమయినా కావచ్చు. 
శాసన నిర్మాణానికి సంబంధించిన రాజకీయ (ప్రకటన అయినా కావచ్చు. 

3. ఇలాంటి వ్యవహారాలలో (పతి చిన్న విషయానికి దై వ(గ్రంథం, దై వ (ప్రవక్త 
సంప్రదాయంలో ఆధారాలు వెదకనవసరం లేదు. ఏ చర్యనయినా స ఏఎపమయిన 
ఏ ఆదేశానికి భిన వంగా నయితే లేదు కదా (వారామ్‌ - వాలాల్‌ అని మటుకే 
చూసుకుంటే సరిపోతుంది. 

4. ఆయితే ఆరాధనా వ్యవహారాలలో మటుకు (ప్రతి చిన్న విషయానికి ఆధారం 
దైవగ్రంథం, దైవ ప్రవక్త సంప్రదాయంలో వెదకవలసి ఉంటుంది. లేకపోతే 

ఆరాధనల పేరిట “బిడ్‌ ఆల్‌లు' (కొత్త విషయాలు) చోటుచేనుకునే 

ప్రమాదముంటుంది. ఇంకా బవాదై వారాధన, దైవ తిరస్కార పోకడలకు పాల డే 
ప్రమాదాలు సంభవించవచ్చు. 


378 ఈ వాదీసు ఇంకా దీనితో పాటు 380. 381, 382 వారీనులు ఇస్లామీయ 


(శ్రేస్టసామూహిక వ్యవస్థ 257 


Cad 


al Ee le DS OE SLES ట్ర (4) 


జో 
» 3 త్త 
ష్‌ MEST ATC దంచ సుల వాళ ఇ io 937 of he 
~ ns ls Ga ఆదం ఆహో దము డో కర రారే ద | 
నా WSs స yond Are phi నల్‌ డన్‌ ఇలు 
3 ae త 3 అతి న క = క ag స్తా > 
dtl sy Al San $5 3 CITE 


379. హ్మజత్‌ ఆయిషా (రల) ఉల్లేఖనం (ప్రకారం (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారుః “నా అనుచర సంఘం వ్యవహారాలకు 
ఎవరయినా బాధ్యుడుగా నియుక్తుడయి ఆ తరువాత జనుల్ని కష్టాలకు, 
ఇబ్బందులకు గురి చేస్తే దైవమా! నీవు కూడా అతని జీవితాన్ని 
ఇబ్బందులపాలుచెయ్యి, మరెవరయితే నా అనుచర సంఘం వ్యవహారాల 
బాధ్యత తీసుకుని జనులతో (ప్రేమాభిమానాలతో వ్యవహరిస్తారో, దైవమా 
నీవూ అతన్ని కరుణించు.” (ముస్తిం మిష్మాల్‌) 





రాజ్యాధినేతలకు, ఇస్తాోమీయ సంస్థల నేతలకు, పార్టీల నాయకులకు, ఇస్థామీయ 
కార్యార్హం ఏర్పడిన చిన్నవయినా పెద్దవయినా సంస్థల అధిపతులకు, మొవాల్డాకమిటీలు, 
మస్ట్రిద్‌ కమిటీల నాయకులకు అందరికీ వర్తిస్తాయి. చిన్న బాధ్యత ఆయినా పెద్ద 
బాధ్యత అయినా బాధ్యత స్వీకరించిన తరువాత దానికి వ్యాయం చేకూర్చే ప్రయత్నం 
చెయ్యడం ఆ బాధ్యతను స్వీకరించిన వ్యక్తి విద్యుక్తధర్మం. ఇందులో "తన స్వంత 
వ్యవహారాలకు పాటు పడేలా పాటుపడాలి అన్న మాట మాటిమాటికీ (ప్రవక్త 
మవానీయులు సెలవిచ్చారు. సామూహిక జీవితంలో అనేక మంది విభిన్న కార్యభారారిను 
మోస్తున్నప్పుడు వారందరి మధ్య సహకారం, సమన్వయం, సమిష్టి. బాధ్యతాభావం 
లేకపోతే, ఎవరికి వారు తన దాకా వచ్చే వరకు పట్టించుకోకపోతే వ్యవహారం 
చెడిపాయ్యే ప్రమాదముంది. ఆదే తన స్వంత కార్యమయితే మనిషి అలా విర్తక్ష్యంగా 
తనకు పట్టనట్టుగా వ్యవవారిస్తాడా? అన ఎదే (ప్రశ్న. దైవ ప్రవక్త (సఅసం) ఇక్కడ ఆదే 
చెప్పారు. తన స్వంత పనులకు ఏ విధంగా మనిషీ తరతమ భేదాలు మరచి, వాదీ, నీది 
అన్న ఆరమరికల్లేకుండా అన్ని పనులు సక్రమంగా సవ్యంగా జరగాలని కోరుకుంటాడో 
అదే విధంగా సామూహిక వ్యవహారాలు సయితం సజావుగా పూర్తయ్యేలా చూడటం 
అతని ధర్మం. లేకపోతే ప్రపంచంలో జరిగే పరాభవం, అవమావాలు ఆలా ఉంచి 
పరలోకంలోనూ అపార నష్టానికి గురి కావలసి వస్తుందని, స్వర్గం సువాసనలు కూడా 
సోకవని, నరకమే గమ్యమవుతుందని (ప్రవక్త మహనీయులు హెచ్చరిస్తున్నారు. దైవం 
రక్షించుగాక! 


258 (ప్రవక్త ప్రవచనం 


య. రష్‌ లకే రత లోలా! ఈ (4) 
4. త 4 


త్‌ో ACE OA తా! ఆ! టి 
bs Sh) జట రరర ఏ పట్‌ టయ 


ది క 


కక 


380. అబ్బుల్లా బిన్‌ అబ్బాస్‌ (రజి), దెవ సందేశహరులు (సఅసం) ఇలా 
సెలవిచ్చినట్లు ఉల్లేఖించారు! “రా అనుచరసంఘంలో ఎవరయినా ముస్తముల 
వ్యవహారానికి దేనికయినా బాధ్యుడిగా నియుక్తుడయి తరువాత, తన 
ఇంటివారిని పరిరక్షించే రీతిలో వారినీ పరిరక్షించకపోతే స్వర్గం పరిమళం 
కూడా ఆతనికి సోకదు.” (మో'జమున్ఫగీర్‌ - తిబాని) 





379 -ఈవాదీసు స్టూలంగా చూస్తే శాపనార్థం స్ఫురించేలా అగుపిస్తుంది. కారుణ్యమూర్తి 
మవానీయ మువామ ల్‌ సఅసం) సంప్రదాయానికి ఇది విరుద్ధంగా కూడా కానవస్తుంది. 
కాని దాన్ని తరచి చూసినట్లయితే ముస్టిముల సామూహిక వ్యవహారాలను - ప 
స్థాయిలోనయినా సరే - నిర్వహించేవారి బాధ్యతను విశదపరచడమే (ప్రవక్త మహనీయుని 
ఉద్దేశ్యం అని ద్యోతకమవుతుంది. సమాజంలో ఏ కార్యభారమయినా (పముఖమయిందే. 
దేని విషయంలోనయినా మనిషి ప్రజలకూ జవాబు చెప్పుకోవలసి ఉంటుంది, 
ప్రభువుకూ జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. అందులో సందేవాం లేదు. కాని 
(పజల సామూహీక వ్యవహారాలను చక్కబరచడానికి నియుక్తులయిన వారి బాధ్యత 
మరీ గురుతరమవడానికి కారణం ఆ బాధ్యత గల వ్యక్తి చేసే పనుల పర్యవసానాల పరిధి 
మరింత విస్త్పృతమవడమే. ఆతను తీసుకున్న ఓ తప్పుడు నిర్ణయం మూలంగా 
సామూహిక వ్యవస్థ సాంతం నష్టపోయే (ప్రమాదముంటుంది. ఇక అతను తప్పుడు 
చర్యనే గైకొన్నట్లయితే దుష్ఫలితాలు ఒక వ్యక్తి వరకో కొందరు వ్యక్తుల వరకో 
పరిమితమవక మొత్తం సంఘాన్ని పరివేష్టిస్తాయి. అందువల్లనే బాధ్యతాయుత పదవులను 
కాంక్షించే వారికి ఆ పదవులు అప్పజెప్పరాదని సూత్రీకరించారు ప్రవక్త మహనీయులు 
(సఅసం). తెలిసీ ఓ కంటక ప్రాయమయిన మార్గాన్ని ఒక వ్యక్తి కోరుకుంటున్నాడంటే 


అతడు అవివేకి అయినా కాగలడు లేదా కడు బాధ్యతా రహితుడయినా కాగలడు. దై వం 
రక్షించుగాక! 


380 ఈ హదీసు కూడా సామూహిక వ్యవహారాలకు బాధ్యులయిన వారి స్థానాని న్‌ 
చాటిచెబుతోంది. సామూహీక వ్యవహారాలలో : ఎదయినా బాధ్యతాయుత పద హోర 


(శ్రేస్టసామూహిక వ్యవస్థ 259 


వం. ణు 


తో యడ డ్‌! క! రమ రక Eg Es (ల 
ము గ్ర టిటో Eas సప సమము GE I da 


381. fue అనస్‌ (రఅ) ఉల్లేఖించినదాని | పకారం (పవక్త మహనీయులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారు. “ఎవరయితే ముస్తిముల ఏ వ్యవహారానికయినా 
పరిరక్షకుడుగా నియుక్తుడయి అందులో దాని పట్ల [దోహం చేస్తాడో 
అతను నరకాగ్నిలో కాలిపోతాడు.”  (యోజముస శీర్‌ - తిబాని) 


Aas ale hl le hl OOO Ota) 
ss gg 0 | ఈర రన cE st ౮3 


సం ల 


ల! [నాట fal 


382. హ్మజత్‌ అబూహురెరా (ర) ఇలా ఉల్లేఖించారు, “ఎప్పుడయినా 
దైవ (ప్రవక్త వద్దకు రుణగస్తుడయిన వ్యక్తి జనాజా (శవపేటిక) తీసుకువస్తే 

ఆయన, “ఇతను తన అప్పును తీర్చడానికి ఏమయినా సొమ్ము వదిలాడా?' 

అని అడిగేవారు. సమాధానం సకారాత్మకమయితే ఆయన జనాజా నమాజ్‌ 
చేయించేవారు. లేకపోతే ఆయన అక్కడున్న జనంతో, “మీ సహచరుని 
నమాజ్‌ చేసుకోండి, వెళ్ళండి” అని చెప్పేవారు. ఆ తరువాత విజయపరం 
పరలు (ప్రాప్తమవగా (ప్రభుత్వ ధనాగారంలో డబ్బు వచ్చి చేరినప్పుడు) 
ఆయన ఒకసారి (ప్రసంగిస్తూ ఇలా సెలవిచ్చారుః “నేను ముస్లిములకు వారి 
(ప్రాణాలకన్నా సన్నిహి తంగా ఉన్నాను. అందువల్ల ఏ ముస్లిమ్‌ అప్పులు 
వదలి మరణిస్తాడో దాని చెల్లింపు నా బాధ్యత. అతను ఒక వేళ ధనం వదలి 
మరణిస్తే అతని వారసులే దాని బాకాలు లు” (బుఖారి, ముస్తం మిష్మా_ల్‌) 


260 ప్రవక్త ప్రవచనం 


కయి! gle bE 
me? క్త శీ 4 CADE rp de 
క్త; రాదా BF | 

2 fp భ్‌ ఖా ల ద లీ క లు టి లోలో 
WY ప్రయ ప్ర యడమ! రు! ఈయన Ce nets G31 


ల్‌ అ బి 


లం. z మీట్లు త్ర 


“rs 


ల్‌ 
IPD 12 


గ్‌ 
\ 


383. అబూ మస్‌ఊద్‌ (ర) ఉల్లేఖనం (ప్రకారం దైవ సందేశహరులు. 
(సఅసం) ఇలా సెలవిచ్చారుః “ఖుర్‌ ఆన్‌ లో బాగా పాండిత్యం గలవాడు 
పజల నాయకుడు కావాలి. ఒకవేళ అందరూ ఖుర్‌ ఆన్‌ జ్ఞానంలో సమా 
నులే అయితే సున్నత్‌ (ప్రవక్త సంప్రదాయాన్ని) బాగా ఎరిగినవాడు 
ముందుకు రావారి. అందులోనూ అందరూ సమానులే అయితే హీ (జల్‌ 
చెయ్యడంలో మున్ముందు ఉండిన వ్యక్తిని నిలబెట్టాలి. అందులోనూ 
అందరూ సమానులే అయిన పక్షంలో వయసులో అందరికనా ్న పెద్దవాడయిన 
వ్యక్తీ నాయకుడు కావాలి. ఎవరయినా సరే మరో ముస్లిం సోదరునికి 
పలుకుబడి ఉన్న చోట నాయకత్వానికి ముందుకు రాకూడదు. ఇంకా 
అతని ఇంట అతని ఆనతి లేకుండా అతను కూర్చునే ఆసనంపై 
కూర్చోరాదు.” (ముస్త్రీం, మిష్కాల్‌) 





తనస గంత విషయాలపై సామూహిక విషయాలకు (ప్రాధాన్యత నివ వలసి ఉంటుందని 
ఈ వాటీసు తెలుపుతోంది. ఆదీ కేవలం ఎపు ఏడో ఒకప్పుడు కాకతాళీయంగా కాక ఆ 
బాధ్యతాయుత స్థానంలో ఉన్న వ్యక్తి వ్యవహార శెలియే ఆలా ఉండాలని, అది అతని 
సవాజ వైఖరిలో భాగమయిపోవాలని ఈ హారీసు మనకు బోధిస్తుంది. అయితే తన 
ఇంటీవారి రక్షణ, సంరక్షణ, పోషణల విషయంలో నిర్హక్ష్యంగా ఉండాలని దీని అర్ధం 
ఎంత మాత్రం కాదు. ఏది ఎపు ఎడు ఎంత ప్రధానమో గుర్తించి సరయిన సంతులనాన్ని 
వెరికొల్పడంలోనే వివేచన కనబరచవలసి ఉంటుంది. 


381 పై వాదీసుల్లో, సామూహిక వ్యవహారాలకు బాధ్యుడయిన వ్యక్తి నిర్వహించవలసిన 
పాత్రను సకారాత్మకంగా తెలిపి అందులో అతను నిర్హక్ష్యభావాన్ని కనబరచరాదని 
బోధించడం జరిగింటి. ఈ వాదీసులో బాధ్యుడయిన వ్యక్తి వ్యవస్థపట్ల (దోహానికి 


(శేష్టసామూహిక వ్యవస్థ 261 


గ cr 


సయ Pave (త! లజ నరక OE gE gles (Far) 
వ “tC శ Ph CT pa rr 
BAGS స లమ రను న YEE 


CA 


ల (హో స్కడుషయరుకు ర ss ౫ 


384. హ్మజత్‌ అబ్బుల్లా బిన్‌ అబ్బాస్‌ (ర) గారి ఉల్లేఖనం: (ప్రవక్త 
మహనీయులు ఇలా సెలవిచ్చారు, “మూడు రకాల మనుషుల విషయంలో 
వారు చేసిన నమాజులు వారి తలలపై. జానెడు ఎత్తు కూడా పోలేవు. 
1. తన (ప్రజలు అసహ్యించుకున్నా జనుల నాయకుడయ్యే వ్యక్తి, 2. తన 
భర్త తనతో అసంతుష్హుడయి ఉన్నప్పటికీ కాలం గడుపుతున్న మహిళ. ౩. 
పరస్పరం సంబంధాలు తెంచుకున్న ఇద్దరు సోదరులు.” 

(ఇబ్బు మాద, మిష్కాత్‌. లీ 





పాల్చడినప్పు ప్పుడు కలిగే పర్యవసానాన్ని సూచించడం జరిగింది. అలాంటి వ్యక్తి 
నరకంలో మాడటం తప్ప మరో మార్గం లేదని నేరుగా హెచ్చరించారు దైవ 
సందేకహారులు (సల్రల్దావు అలై హి న సల్లం) 


382 ఒక వ్యక్తి రుణగస్తుడయి మరణించాడంటే అతను తన నిత్యావసరాల నిమిత్తం 
చేసిన అప్పును తీర్చుకోలేకపాయ్యాడనే కదా అర్థం. (ప్రవక్త మహనీయుని కాలంలో 
నేటిలా దుబారా ఖర్చులకు, అధర్మమయిన ఖర్చులకు అప్పులు చేసే వారు .కాదు. 
అందువల్లనే దైవప్రవక్త ఓ ప్రభుత్వాధి నేతగా ప్రజల అప్పులు తీర్చడం తన బాధ్యతగా 
పేర్కొనా ఎరు. ఎందుకంటే ప్రజల (ప్రాథమిక అవసరాలు తీర్చడం ఇస్లామీయ 
(పభుత్వ బాధ్యత. ఆ అవసరాలు, 1. కడుపుకు అన్నం, 2. వంటికీ బట్ట 3. తలపై 
నీడ (ఇల్లు) 4. వ్యాధికి చికిత్స 5. అందరికీ విద్య 


383 ఇందులో సూచించిన లక్షణాలు మస్టిదుల్లో నమాజ్‌ను చేసే నాయకత్వానికి 
సంబంధించినవే అయినప్పటికీ ఇస్లాంలో సామూహిక నాయకత్వం కూడా ధర్మానికి 
లోబడే ఉంటుంది గనక ఈ ఇమామత్‌ (నాయకత్వపు) లక్షణాలే ఇస్లామీయ 
రాజ్యాధినేతకు కూడా వర్తిస్తాయి. ఇక్కడ పేర్కొన్న నాలుగు లక్షణాలు. ఇవిః 1. 
ఖుర్‌ఆన్‌ పాండిత్యంలో ఆధిక్యత 2. సున్నత్‌ జ్ఞానంలో పై చెయ్యిగా ఉండటం 3. 
హిజత్‌ లేక మరేదయినా ధార్మిక సేవలో న ఉన్న గుణం 4. వయసు 
ననుసరించి పెద్ద వాడవటం. 


262 (పవక్త (ప్రవచనం 


అనన GN! యతడు Maes 
ట్ర లోలో ; F న గ్‌ 
WS) ge Ese! ఇద ర రల య Hye 
తంట గాక 


385. దైవ సందేశహరులు (సఅసం) ఇలా సెలవిచ్చినట్లు అబ్బు రహ్మాన్‌ 
బిన్‌ సమురహ్‌ (ర) ఉల్లేఖించారు: “నాయకత్వాన్ని కాంక్షించకండి, మీరు 
ఒకవేళ దాన్ని కోరుకుంటే దానికే మిమ్మల్ని అప్పగించడం జరుగుతుంది. 
మీరు కోరుకోకుండానే అది మీకు |ప్రాప్తమయితే (దాన్ని సవ్యంగా 
నిర్వర్తించడానికి) మీకు సహాయం అందజెయ్యబడుతుంది.” 

(బుఖారి, ముస్త్రీం, మిష్కాల్‌ 





ఈ వాదీసు ద్వారా తెలిసే మరో విషయం ఏమిటంటే, ఒక ధార్మిక పండితుని 
పలుకుబడి, పరపతి ఎక్కువగా ఉన్న సందర్భంలో మరో వ్యక్తి అక్కడ నాయకత్వపు 
బాధ్యతల్ని తలపై వేసుకుని వ్యవవారించడం సామూహిక జీవనానికి విచ్చిన్న 
కరమయినదిగా పరిణమించవచ్చు. ఆ పండితుడే స్వయంగా అలా అనుమతిస్తే అది 
వేరే విషయం. అలాగే ఏ వ్యక్తికయినా సంబంధించిన (పత్యేక ఆసనం లేక కుర్చీపై ప 


అతని అనుమతి లేకుండా కూరో ఎవడం కూడా చేదు అనుభవాలకు అపార్థాలకు దారి 
తీయవచు - అందువల్ల దానీ ఎ వారించడం జరిగింది. 


384 “తలపై జానెడు ఎత్తుకూడా పోలేవు' అన్న దానికి అవి దైవ సన్నిధికి చేరలేవు, 
దైవ స్వీకారం ) పొందలేవు అని ఆర్థం. నాయకుని ప్రత్యేకమయిన ప్రస్సుటమయిన 
లక్షణం ఒకటేమిటంటే అతను తన సచ సరిత కారణంగా జన సామాన్యం చేత 
ప్రేమించబడాలి, అందరి మెప్పు పొందాలి. అలాకాక జనులు అత్యధికంగా తన పట్టు 
సంతుష్టులుగాలేరని గ్రహించిన వెంటనే ఆ బాధ్యతల నుండి తానే స్వయంగా తొలిగి 
పోవాలి. లేకపోతే (పజల మాట ఆలా ఉంచి దైవం వద్దనూ అ(పసన్నతనే 
ఎదురుచూడవలసి వస్తుంది. 


385 _ ఇస్లామీయ సామూహిక వ్యవస్థలోని ఓ నియమం ప్రకారం బాధ్యతల్ని 
కోరుకునే వారు బాధ్యతలకు అనర్హులు. యదార్థానికి నాయకత్వపు బాధ్యతలయినా 
రాజ్యూధికారాలయినా సామాన్యమయినవి కావు. “బుద్ధీ వివేకాలున్న వాడు బాధ్యతా 
భావం ఎరిగినవాడు ఎవడూ ఆ భారాన్ని మొయ్యడానికి ముందుకు రాడు. ఒకవేళ 
ఎవరయినా ఆలా ముందుకు వచి ఎనా ముందుకు వచి ఎనట్ట్లు సూచనలు కానవచ్చినా 


(శ్రేన్టసామూహిక వ్యవస్థ 263 
అ (ప 


అమమయ! eh OO 061 Es 4% 


DL NO Cr శి ఏం శ గ తళ. POTATO 
జు, OD LILA OSD EEG 


Pa 


టపి! రీ Piel BE ol లర slob శన YI 


386. హ్మజత్‌ అనస్‌ (ర) ఉల్లేఖనం (ప్రకారం (పవక్త మహనీయులు 
(సఅసం) ఇలా (పబోధించారుః “ఎవరయితే న్యాయమూర్తి హోదాను 
కోరుకుంటాడో అతను తన మనస్సుకు అప్పగించబడతాడు. కాని 
ఎవరికయితే తనకు ఇష్టం లేకున్నా ఆ హోదాను చేపట్టువలసి వస్తుందో 
అతన్ని సన్మార్గాన నడిపేందుకు పరమ (పభువయిన అల్జాహ్‌ దైవ 
దూతల్ని అవతరింపజేసాడు.” (తిర్మిజీ ఇబ్బు మాజ, మిష్మా_ల్‌) 


Aas యప త! OWI రర రత కర్ని! rN 


తని 


లా 


ల్‌ లో 
ల. | “ 


PU, i ఖు య Te 3 Ss” Tare > 
జజ టకు పటు య యగు Cs Ge) lb 6 


ణ్‌ 


టీ తి wr 4 TITTLE i షప లో నం. 33 
Lali WL వలం 0204ల! DU GEG 


387. హ్మజత్‌ అబూ హురైరా (ర) ఉల్లేఖనం: (ప్రవక్త మహనీయులు 
(సఅసం) ఇలా ఉపదేశించారు, “న్యాయమూర్తి హోదాను కోరుకున్న వ్యక్తీ 
దాన్ని పొందిన తరువాత అతని న్యాయశీలత అతని అన్యాయంపై 
ఆధిక్యత పొందితే అతనికి స్వర్గం (ప్రాప్తమవుతుంది. కాని ఆతని అన్యాయం 


న్యాయబుద్ది పె ఆధిక్యత పొందినట్లయితే అతనికీ నరకం లభిస్తుంది.” 
(అబూదావూద్‌, మిష్కాల్‌ా 


పొ 
లేక వాటికై అతను తాప తయపడి ప్రయత్నాలు చేసినా దానికి రెండే రెండు అర్థాలు. 
ఆతను ఆ బాధ్యతల, పదవులలోని సూక్ష్మతను, భారాన్ని ఎరుగడు అనీ లేదా అతను 
పదవీ వ్యామోహంతో అధికార దాహంతో అల్లాడిపోతున్నాడనీ అర్థం. ఈ “రెంటిలో 
ఏది వాస్తవమయినా అతను ఆ పదవికి అనర్హుడనడానికీ అదే చాలు. అలా ప్రయత్నాలవల్ల 
ఎవరయినా ఏ హోదానయినా పొందినట్లయితే అతనికి దైవ సహాయం (పాప్తం- 
కాదు. అతను ఆ బాధ్యత మోపే కార్యభారం వల్లి అందులోనే సతమతమవుతూ 
ఉంటాడు. వాటికే అంకితమయి పోతాడు. దాన్నే “దానికి అప ్పగించబడతారు" అన్న 


264 ప్రవక్త ప్రవచనం 


ఉపా! రాడచపి త్రో రై ఎపి రూడి శక (౫4) 


క దద త మటు టి ల 05 పళ 
. జ els > oy గ 
SAMO ol 5) AE 


388. తన తండి ద్వారా విని అబూ ఇస్‌హాక్‌ (ర.అ) చేసిన ఉల్లేఖనం 

(ప్రకారం, (ప్రవక్త మహనీయులు (సఅసం) ఇలా సెలవిచ్చారు, “మీరు 

ఎలాంటి వారో అలాంటి వారే మీపై నాయకులయి తిష్ట వేస్తారు.” 
(మిష్కాల్‌ 


మాటల ద్వారా వ్యక్తం చెయ్యబడింది. ఒకవేళ ఏ వ్యక్తి అయినా అలాంటి పదవీ 
వ్యామోహానికీ, అధికార దాహానికీ గురికాకుండా వాటినుండి తప్పించుకోవాలని సకల 
(ప్రయత్నాలు చేసినా బాధ్యతలు ఆతనికి అప్పగించినట్లయితే అతనికి దెవ సహాయమూ 
తోడవుతుంది, అవసరమయిన సామర్థ్యమూ ప్రసాదించబడుతుంది. 


386 ఈ హదీసు కూడా పై వాదీసు లాంటి భావానే ఎ తెలుపుతోంది. ఇక్కడ 
న్యాయస్థానానికి సంబంధించిన పదవిని గురించి తెలుపడం జరిగింది. మనిషి తన 
మనస్సుకు అప్పగించబడటం అంటే అతను సిద్ధాంతాలకు, న్యాయ సూత్రాలకు కాక 
తన మనోకాంక్షలకు దాసుడయి చిక్కుల్లో కూరుకుపోతాడన్నమాట. ఎందుకంటే 


అతను సా ్వర్తం చేతనే ఆ హోదాను చేపట్టాడు. సా ;ర్చంతోనే దాన్ని ఉపయోగించు 
“కుంటాడు. 





387 ఇది న్యాయనిర్ణయాధికారం పొందిన ప్రతి హోదాకు వర్తిస్తుంది. మనిషి 
న్యాయానికి కట్టుబడి ఉన్నంతకాలం అతని ఇవాపరాలు సవ్యంగా ఉంటాయి. 
న్యాయాన్ని వదలిన వెంటనే ఇవాపరాలలో జీవితం దుర రమవుతుంది. నరకం 
అతనికి చేరువవుతుంది. సాధారణ పరిస్థితుల్లో ఒక ముస్టిమ్‌ బాధ్యతాయుతమయిన 
పదవులను కాంక్షించరాదు, వాటికై స్వయంగా యత్నించనూరాదు. లేకపోతే అతని 
ధర్మనిష్టపై మచ్చపడకమానదు. కాని ఎలాంటి స్వార్థానికి, పేరాశలకు గురికాకుండా 
ఎవరయినా తాను ముందుకు రావడంవల్ల న్యాయం ధర్మం నెరవేరే అవకాశముందని, 
దుర్మార్లుల్ని అణచడానికి వీలుందని అనుకుంటే దానికి వినాయింపు ఉంది. ఆదీ మరో 
సచ్చీలుడూ సమర్జుడయిన వ్యక్తి సమాజంలో లేని పరిస్థితుల్లో మటుకే. అత్యవసర 
పరిస్థితుల్లో ముందుకు వచ్చి పదవులను అందుకోవలసిన అగత్యాన్ని మరువరాదు. 
ఇంతకూ ఇలాంటి పరీక్షకు వీలయినంత వరకు దూరంగా మెలగటమే శ్రేయస్కరం. 
ఎందుకంటే మరో ఉల్లేఖనం (ప్రకారం, ఎవరినయినా న్యాయమూర్తిగా నియమించడం 
అతన్ని కత్తి లేకుండానే గొంతుకొయ్యడం లాంటిదని చెప ఎడం జరిగింది. 


(శ్రేష్ట సామూహిక వ్యవస్త 265 


Aas eh eb ORCI RU ఈ (PAD 


ST DOE 

orl ss 5 Aes Ip oles) 

లో ల [లో పత హాం వ శ శా. ల | గ్‌ 

DCN IE pA టా తతో 

క షీ Fad 

REI PS ABE సవర REGIS AES UG ETP! 
| గ + ఈ న్‌ క “7 Fad pe 

ఎల 4 . 

wt. లగు 


389. అబూ హురెరా (ర.అ) ఉల్లేఖనం ప్రకారం, దైవ సందేశహరులు 
(సఅసం) ఇలా బోధించారు, “మీ నాయకులు మంచి వారయినట్టయితే, 
మీలోని ధనికులు దాతృ గుణం కలవారయితే, మీ వ్యవహారాలు పరస్పర 
సలహా సంప్రదింపుల ద్వారా న్షిర్ణయమయినట్లయితే మీకు నేల కడుపుకన్నా 
దాని వీపు మేలయినది. అలా కాక మీ నాయకులు దుర్మార్గులయితే, 
మీలోని ధనికులు పిసినారులయితే, మీ వ్యవహారాలు (అంతఃపుర) (స్త్రీల 
పాలయితే అప్పుడు మీకు ధరి! తి వీపుకన్నా దాని కడుపు ఉత్తమమయినది. " 

(తిర్మిజి మిష్కాల్‌/ 





388 ఇక్కడ నాయకులన్న మాట ప్రభుత్వాధినేతలకు కూడా వర్తిస్తుంది. సాధారణంగా 
నాయకులంటే సమాజంలోని నవనీతమని చెప్పవచ్చు. సమాజంలో ఆత్యధిక భాగం 
దుష్ట జనంతో నిండి ఉన్నట్లయితే నాయకులు సద్గుణసంపన్నులయిన వారు 
ఎక్కణ్ణుంచి ఉద్భవిస్తారు? మరీ ముఖ్యంగా నేటి ప్రజాస్వామిక కాలంలో సామాన్య 
ప్రజలే తమ నాయకుల్ని, ప్రతినిధుల్ని ఎన్నుకుంటున ఎప్పుడు సమాజంలోనుంచే 
వచ్చిన నాయకులు (ప్రజల భావాలకు, చేష్టలకు అద్దంపట్టే వారు తప్ప మలో 
విధమయిన వారు ఎలా |ప్రాప్తమవుతారు. ఈ వాదీసుకు ఇంకో భావం కూడా సాధ్యమే. 
ఏ దేశ ప్రజలయితే చెడును (ప్రేమించేవారుగా తయారవుతారో వారిపై దైవం 
దుర్మార్గులయిన నాయకులనే రుద్దుతాడు. అందువళ్లి అనుయాయులు, దేశ ప్రజలు 
సజ్ఞనులయినప్పుడే సద్వర్తనులయిన నాయకులు, (పభుత్వాధినేతలు వారికీ 
అభ్యమవుతారు. 

389 ఇక్కడా నాయకులంటే, ప్రభుత్వాధివేతలు కూడా వారిలో చేరి ఉన్నారు. మంచి 
వారంటే రుజువర్తనులు, సచీ లురు అని భావం. వ్యవహారాలన్నవి సామూహిక 


266 (ప్రవక్త ప్రవచనం 


ఎడ న వు అ 
Ws aan టు! బి OE రథ క్‌ WEES (9) 


bors wrt ఇ 3 ద్య న Pra, లల లంత శి అర్ద లె గ 
ఎలయ! తిర పక రంజు త్రము రోడు] 


Pd వు 
tr 
ఈ 


Goce raids CN ear se Ga Corre Raga 
రరర త్రి ర ఈల ఈర యట ఆ గమ ప్రద 
ofl య lf చ CA 6 Ww fo 
| Ciel Meee! ర. గ్ర్రశయ్తతప కూ దులో 


390. దైవ సందేశహరులు (సఅసం) ఇలా సెలవిచ్చినట్లు హజత్‌ 
బురై దా ఉల్లేఖించారుః కాజీ (న్యాయ మూర్తులు) మూడు రకాలు. ఒక రకం 
వారు స్వర్గ (ప్రవేశం చేస్తారు. రెండవ రకం వారు నరకానికి పోతారు. 
స్వర్గానికి అర్హుడు, వాస్తవాన్ని |గహి ంచి దానికనుగుణంగా తీర్పు చేసేవాడు. 
వాస్తవాన్ని (గ్రహించినప్పటికీ తీర్పులో అన్యాయం చేసినవాడు నరకానికి 
పోతాడు. ఆలాగే అజ్ఞానంతో జనుల మధ్య తీర్పు చేసినవాడూ నరకానికి 
పోయేవాడే.” (ఇబ్బు దావూద్‌, ఇబ్బు మాజా, మిష్మా_ల్‌) 





వ్యవహారాలు అన్నమాట. భూమి 'వీపు' అంటే బ్రతికి ఉండటం అనీ, "కడుపు" అంటే 
చనిపోవడం అనీ ఆర్థం. "రెండవ కోవకు చెందిన ప్రజలు తాము స్వయంగానూ 
పరాభవానికీ, అవమానానికీ గురవుతారు, తరువాత వారు ముస్టిములయితే ఇస్లామ్‌ 
అప్రతిష్టకు కారణభూతులవుతారు. 
ఈ హదీసులో ఓ సమాజం ఇవాపరాల్లో సౌభాగ్యవంతం కావడానికి మూడు విషయాలు 
ముఖ్యం అని చెప్పడం జరిగింది. ఈ మూడు సామూహిక లక్షణాలున్న సమాజం 
సాఫల్యానికి చేరువవుతుంది. 1. దై వభక్తిగల నాయకత్వం 2. దాతృత్వం, నిరుపేదలపట్ల 
_సానుభూతిగల సంపన్నులు 3. సకల సామూహిక వ్యవహారాలలో సలహా సంప్రతింపులు, 
ప్రజాస్వామిక సూత్రాల పాటింపు. దీనికి భిన్నంగా నాయకులు, పాలకులు 
. దుష్ట్రప్వభావులయితే, ధనవంతులు పిసినారులు, పేరాశాపరులయితే, భోగలాలసలు, 
విలసమయ జీవితం మూలంగా సామూహీక వ్యవవోరాలన్నీ మగువల నాయకత్వాన 
వదిలేసి మగవారు వారి అనుయాయులయిపోతే - ఆలాంటి సమాజం ఎంతో కాలం 
విలువజాలదు. 
ఈ వదీసు ద్వారా తెలిసే మరో విషయం ఏమిటంటే సలహా సంప్రతింపులు, పరస్పర 
విశ్వాసం, సవాకారాల వాతావరణం లేనిచోట (స్త్రీల రూపంలో అతిహేయమయిన 
నియంతృత్వం ఆ ప్రజలపై ఆధిక్యత పొందుతుంది. 


ఇవన్నీ నేటి సామాజిక స్థితుల పూర్వరంగంలో ఎంతయినా గమనార్లమైన అంశాలు. 


(శేవ్ష సామూహిక వ్యవస్థ 267 


iiss పట్లు టీ he gO ww FOE ISA ఈ గ) 
whys see bh ENG రుపుదో 
Gog Mets 


391. అబూ హురైరా (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం దైవ సందేశహరులు 

(సఅసం) ఇలా తెలిపారు. “ఎవడయితే జనుల మధ్య (తీర్చు చెయ్యడానికి) 

కాజీగా నియుక్తుడవుతాడో' అతను కత్తిలేకుండానే వధించబడతాడు.” 
(ఇబ్బు దావూద్‌, ఇబ్బు మాజ్తూ మిష్కాత్‌. 


sll ¢ 
య! త్రి రకర పవక దనే! hese ఘు 
(ఎట కాదనక! ఆ లంద న యప 


392. హ్మజత్‌ ఉబాదా బిన్‌ సామిత్‌ (ర.అ) ఉల్లేఖించిన దాని (ప్రకారం 
(ప్రవక్త మహనీయులు (సఅసం) ఇలా ఉపదేశించారు! “చట్టాన్ని మీకు దగ్గరి 
వారికీ దూరపు వారికీ (సమంగా) వర్తింప జౌయ్యండి. దై వం విషయంలో 
నిందించేవారి నిందను గురించి మీరు ఫరవా చెయ్యకండి.” 

(ఇబు బ్ర మాజా, మిష్మా_ల్‌) 





390 ాదీసులో మూడు రకాల న్యాయమూర్తుల ప్రస్తావన వచ్చింది. 1. సత్యాన్ని 
(గ్రహించడానికి అన్ని ప్రయత్నాలూ చేసి ఇదీ యదార్థం అన్న నిర్దారణ అయిన 
తరువాత దానికనుగుణంగా తీర్పు చేసేవాడు. 2. సత్యాన్ని తెలుసుకున్నప్పటికీ 
దానికి విరుద్దంగా తీర్పు చేసే అన్యాయవర్తనుడయిన వాడు. 3. ఏమీ తెలియకపోయినా 
తెలిసినట్టు న్యాయపీఠాన కూర్చున్నవాడు. ఇది కేవలం న్యాయస్థానంలో ఉండే 
వేదికకే కాక నిత్య జీవితంలోనూ మనిషి నిర్ణయాలు గైకొవేటప్పుడు, తీర్పు చెప్ప 
డానికి నియమింపబడినప్పుడు సయితం వర్తిస్తుంది. దీనివల్ల తెలిపే విషయమేమిటంటే 
తనకు క్షుణ్ణంగా తెలియని విషయంలో మనిషి తీర్పు చెప్పే లేక అభిప్రాయాల్ని 
వెలిబుచే ఎ సావాసం చెయ్యరాదు. అలాగే అసలు విషయం తనకు తెలిసినా దాన్ని 
దాచిపెట్టి మరో విధంగా అభిప్రాయాన్ని లేక తీర్పును చెప్పడం అన్నది కూడా తగని 
పని. అలాగే ఇస్టామీయ రాజ్యంలో న్యాయమూర్తికి ఉండవలసిన గుణాలు రెండు. 


268 (ప్రవక్త ప్రవచనం 


త యడమ amis త షమ డి! ఈ గ్రా 6 
PERSO సుత Fuss 


DB 


యడం చమక మ! ధు సక్‌ అ! Blas ఊడ 
- isis SSI 5, IES రడ 910 
hip ltl అలీ 


393. ఇది ఉమ్ము సల్మా (ర.ఆ) ఉల్లేఖనం: ఒకసారి దై వ (ప్రవక్త (సఅసం) 
ఆవిడగారి ఇంట్లో ఉండగా ఆయన తన ఇంటి పనికత్తెను పిలిచారు. పని కత్తె 
రావడం ఆలస్యం అయింది. ఆయన ముఖం కోపంతో ఎ(రబారింది. 
ఉమ్ము సల్మా (ర.అ పరదా చాటుగా వెళ్ళి చూస్తే ఎఆ పిల్ల అడుకుంటూ 
ఉండటం కనిపించింది. ఆ సమయాన ఆయన చేతిలో పల్లు తోముకునే 
పుల్ల (మిస్వాక్‌ ) ఉండింది. అప్పుడు ఆయన ఆ పనికత్తెను సంబోధించి, 
(పళయదినాన పరిహారం ఇవ్వవలసిన భయం లేకపోతే నేను నిన్ను ఈ 
మిసా ఏక్‌ తో కొస్టువాళ్లి.” (ఆల్‌ ఆదబుల్‌ మఫద్‌. లీ 





1. చట్టం, శాసనాంగాల సంపూర్ణ అవగావాన 2. ప్రతి విషయంలోనూ న్యాయాన్ని 
పాటించడం. ఈ రెంటిలో ఏది లేకపోయినా అతను ఆ పదవికి తగడు. 


391 అంటే న్యాయమూర్తి స్థానం, న్యాయపీఠం కత్తిమీద సాములాంటివి. ఎంతో 
సుని సతమయినవి. ఆ పదవిలో. ఉన్న వ్యక్తి అన్యాయపు వై ఖరినవలంబిస్తే దైవం వద్ద 
పట్టుబడి తీవ శిక్షకు పాత్రుడవుతాడు. న్యాయాన్ని చెప్పినట్టయితే పలుకుబడి ఉన న 
బడా నేరస్టుల శత్రుత్వాన్ని కొనిదెచ్చుకుంటాడు. కాని న్యాయమే చెప్పి చాకచక్యంతో 
ఐహిక శత్రుత్వానీ ష్‌ జయించగలగడమే అసలయిన వ్యాయమూర్తి పని. 

౩392 బంధువులు వ్యాయాన్ని కోరివస్తే ఒక విధంగా, పరాయివారు వస్తే మరో 
విధంగా న్యాయం చెప ఎడమయినా లేదా దైవం నిర్ణయించిన శిక్ష విదించడంలో తన 
వారని, పరాయి వారని విచక్షణ చూపడం ఇలాంటి వన్నీ తగవని దీని అర్ధం. దైవం 
ఇచ్చిన షరీఅత్‌ (ప్రకారం నిర్ణ నిర్ణయాలు గె కొనడానికయినవా, తీరు ఎలు చెప్పడానికయివా, 
ఎవరు ఏమంటారో, తన వారు నిందిస్తారో, పరాయివారు అపనిందలు వేస్తారో అన్న 
భయం లేకుండా మెలగాలని భావం. 


(శేష్టసామూహిక వ్యవస్థ 269 
యమ de tn Sleek! GA (war) 
blo y-S309 pls ced 633 106 Sy 
(ఎటో! లట స 


394. హృజత్‌ ఆయిషా (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం (పవక్త మహనీయులు 
(సఅసం) ఇలా సెలవిచ్చారు, “పముఖిల పష దాలను మన్ని ంచివేయండి, 
కాని ఒక విషయం గుర్తుంచుకోండి, ఆల్హాహ్‌ నిర్ణయించిన హద్దులు (శిక్షలు), 
ఎన్నటికీ క్షమించబడవు.” (ss దావూద్‌? మిష్మా_ల్‌) 





393 ఉమ్ము సల్మా (రఆ) (ఉర్దూ వారు ఫార్సీ సంప్రదాయం ప్రకారం ఉమ్మె స సల్మా 
అని ఆంటారు) దైవ ప్రవక్త (సఅసం) సతీమణి, ముస్తిములందరి మాతృమూర్తి. దైవ 
(ప్రవక్త వంతుల వారీగా తన సతీమణుల ఇండ్లకు వెళి. అక్కడే గడిపేవారు. అలాంటి 
ఓ సందర లంలో జరిగిన సంఘటన ఇది. ఇందులో (పళయ దినాన జరిగే న్యాయన్షిర్ణయం 
గురించి ప్రస్తావించడం జరిగింది. ఓ చిన్న. పలుదోముపుల్లతో కొట్టిన దెబ్బకూ 
పరిహారం చెల్లించవలసిన అవస్థ అక్కడ ఎదురవుతుందన్న భయం దైవ ర 
సూచించారు ఇలాంటి పరిహారం ఇవాలోకపు న్యాయస్థానంలోనూ ఆ పని పిల్ల 
కోరినట్టయితే చెల్లించడం తప్పదు. ఇలా చెల్లించిన ఉదావారణలూ ఇస్లామీయ 
చరిత్రలో అనేకమునా యి. మరో విషయం: ఇంట్లో పని చేసే వారిపట్ల వ్యవవారిం 
చవలసిన తీరు ఏమిటో కూడా గొప్ప ఆదర్శవంతంగా దై వ ప్రవక్త ఆచరణ రూపేణ 
తెలిపారు. కోపం వచ్చినా పొరపాటును మని ్నంచి వెయ్యడంలోనే గొప్పతనముంది. 
ఈ ఆదర్శాన్ని తు.చ. తప్పకుండా పాటించిన మవానీయులూ తరువాతి వారిలో 
ఆనేకమంది ఉన్నారు. 


394 ఇది చట్టపరంగా ఎవరినయినా కే దాని పరిధుల్ని తెలిపే 
హదీసు. ఇందులో (పముఖులు అని అంబే పదవులు, హోదాని బట్టి గొప్పవారుగా 
చెలామణి అయ్యేవారు, సమాజంలో తమ జ్ఞానం, ధర్మనిష్ట సేవల కారణంగా 
గొరవాదరణలు, [ప్రాముఖ్యం పొందినవారే తప్ప ఇతరులు కారు, ఇలాంటివారివల్ల 
ఏదై నా పొరపాటు జరిగితే దానిపట్ల చూపోపు వహించడమే ఉత్తమం. 

ఈ వాదీసుకు క్రియారూపంగా ప్రవక్త మహనీయుని కాలంలో జరిగిన ఓ సంఘటనను 
పేర్కొనవచ్చు. హాతిబ్‌(ర.అ) అనే ప్రవక్త సవాచరుడు, ఓ రవాస్యాన్ని మక్కాలో ఉన్న 
తన ఇంటి వారి రక్షణార్ధం, మక్కాకు చేరవేసే ప్రయత్నం చేశాడు. అది తెలిసి 
పోయినప్పటికీ కేవలం అతను బ్‌ రణరంగంలో చేసిన పేవరి కారణంగా అతన్ని 


210 (ప్రవక్త ప్రవచనం 


Fe కొ శ్ర గ 2“ 
hie USSU మరో. గా 48) 


డ్‌ 
వె sp syd ph రకాల 27D Ww ల టో తో 
రి! శ గదూ తం! gi ప్రక ఎదిరి] ర సయ్‌ ట్లు 
న య! 
ai Mie b- 86 SOU 





395. హ్మజత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ జుబై ర్‌ ఉల్లేఖనం: “న్యాయమూర్తి సమక్షంలో 
దావాదారు, ముద్దాయి, ఇద్దరూ హాజరు కావాలి.” అని దైవ (ప్రవక్త(సఅసం. 
సెలవిచ్చారు. ( ఆవ్మాడ్‌, అబూ దావూద్‌, మిష్కాల్‌. ల 


ప రత స టక టకు దూరాక లల (440 


ri 


శీ 
వి TY తో ల 4 శ ఎర్‌ తో 2 au TV. 
SIG rs ht CIEL eh 


Ca 


ELBE Fb) యయ EEE 


396. హ(జత్‌ అబ్బుల్లా బిన్‌ అబ్బాస్‌ (ర.అ) ఓ ఉల్తేఖనంలో దైవ 
సందేశహరులు (సఅసం) ఇలా సెలవిచ్చారని తెలిపారు: “జనులు చేసే 
దావా ఆధారంగా తీర్పులు చేసినట్లయితే (పతి వ్యక్తి ధన [ప్రాణాలకు 
దావాదారులు పుట్టుకువస్తారు. కాబట్టే ముద్దాయికి (ప్రమాణం చేసే హక్కు 
ఉండాలి.” (ముస్తిం, మిష్కాత్‌ 





మన్నించివెయ్యడం జరిగింది. ఇది ఆతను మరేదురుద్దేశ్యంతో చేసిన తప్పుకాదు. 
కేవలం తన వారి రక్షణ కోరాడు. మన్నించి ఎయ్యబడ్డాడు. అయితే దైవం నిర్ణయిం 
చిన శిక్షల్ని ఆకర్షించే వేరం చేసినపు ఏడు ఆ నేరస్టుణ్లి అతను ఎంతటి ధర్మ పరాయ 
ణుడయినప్పటికీ శిక్షించకుండా వదిలే వాక్కు ఎట్టి పరిస్థితిలోనూ ఎవరికీ లేదు. 
395 న్యాయస్థానంలో ఇరు వర్గాల వారూ హాజరయి తమ తమ వ్యాజ్యాన్ని 
వినిపించడం అవసరం. వారిలో ఒకరిని కేవలం వారి ధన సంపత్తి కారణంగానో, పదవీ 
హోదాల కారణంగానో, పలుకుబడి మూలంగానో న్యాయస్థానానికి రాకుండా 
మినహాయించడం ఎంత మాత్రం తగదు. 


396 అంటే నిందితుడే తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలి అన్న నియమం 
పాటిస్తే ఎవరి ధన |ప్రాణాలూ భద్రంగా మిగలవు. రుజువు చేసే భారం దావేదారుపైనే 
ఉంటుంది. అతడు తన ఆరోపణకు ఆధారంగా సాక్ష్యాలున్నట్టయితే వాటిని ముందుకు 


(శ్రేస్టసామూహిక వ్యవస్థ 271 


ire ల్‌ 6 EE ఈ (0944) 


bk DAD wr తో [చ లాలీ సయం #73 ల) శ్‌ > 

nes ole Sb te దల] అ fal 
వ్యా 2 శీ కా లో 4 16 లో 

oly ఈమ! త్ర ChE ర రక్త యా! Gt EE Wa 


(సని గ | 


397. దైవ సందేశహరులు (సఅసం) ఇలా సెలవిచ్చారని హజత్‌ ఆయిషా 
ఉల్లేఖించారు: * “వీలయినంత మటుకు ముస్తిముల షరీఅత్‌ శిక్షలను విధిం 
చకుండా దాటవేస్తూ ఉండండి. ఏ మాతం వీలున్నా నిందితుని దారిని 
అడ్డుకోకండి. నిందితుని వదలి వెయ్యడంలో తప్పు చెయ్యడం, శిక్షించడానికి 
ల్స్‌ నిర్దోషిని గురి చెయ్యడం కన్నా ఎంతో మేలయినది.” (తిర్మిజీ మిష్కాల్‌ 


HOAs A | వీ! Oe OTE (20) 
ఘర కరక టు PE hd PDEs Ao|5 మలచ 
MT API Ee 


398. హ్మజత్‌ అనస్‌ (ర.అ) ఉల్లేఖనం (ప్రకారం దై వ (ప్రవక్త (సఅసం) ఇలా 
సెలవిచ్చారు: “బయలుదేరండి, అల్లాహ్‌ పేరుతో, అల్లాహ్‌ (పసాదించిన 
సద్బుద్ధి, సహకారాలతో, అల్లాహ్‌ సందేశహరుని ధార్మిక సముదాయంపై 
నిలకడ కనబరుస్తూ బయల్దేరండి. అయితే బలహీనులయిన వృద్దులపై, 
పసి బాలలపై, మహిళలపై చెయ్యిచేసుకోకండి. యుద్ధ | ప్రాప్తిపట్ల నమ్మక 
(దోహం తలపెట్టకండి. యుద్ధంలో చేజిక్కినదంతా ఓ చోట (ప్రోగు 
చెయ్యండి. సద్వర్తనాన్నీ ఉత్కూష్ట విధానాన్నీ అవలంబించండి. 
నిస్సందేహంగా అల్హాహ్‌ ఉత్తములయిన వారిని అధికంగా (పేమిస్తాడు.” 





తీసుకురావాలి. ఆతను ఆలా చెయ్యలేకపోతే ఈ హదీసు (ప్రకారం నిందితుడు 
(పమాణం చేసి తన నిర్ణోషిత్వాన్ని ప్రకటిస్తే చాలు అతన్ని ఆ ఆరోపణ నుండీ 


272 (ప్రవక్త ప్రవచనం 


లీ య శ వ్‌ లో కరడ జ 4 3 ల. 
AMAIA Eg te = లో (194) 
స టయ్యోపడోష్ముడు - 


ASV] పక ్రేమ్యాన్యతర ఆపి 


నగ 45 Per ఎ Mra 5 yg 
MTNA 336 sas యడ డు! bara వ 
మస తవను రయ లో కుం PP Feet Ss? 4 


రత? స డం చలా యను న? 


399. సలీమ్‌ బిన్‌ ఆమిర్‌ ఉల్లేఖనం (ప్రకారం: హ్మజత్‌ ముఆవియ, 
రోమనుల మధ్య (నిర్యుద్ద) ఒప్పందం కుదిరింది. అదే ఒప్పంద కాలంలో 
హజత్‌ ముఆవియ (సేనలతో) తరలి రోము సరిహద్దులకు బయల్లేరారు. 
. ఒప్పంద కాలం ముగియగానే శృతువుపై దాడి చెయ్యాలి (అన్నది ఆయన 
తలంపు). (ఆయన దారిలో ఉండగానే) ఒక గుర్రపు రౌతు, - “అల్లాహు 
అక్బర్‌, అల్లాహు అక్బర్‌ ఒప్పంద మర్యాదనుపాటేంచు, వాగ్దాన భంగానికి 
ఒడిగట్టకు అని అంటూ వస్తున్నాడు. హ(జత్‌ ముఆవియ కళ్ళెత్తి 
చూశారు. వచ్చే ఆయన అమ్‌ బిన్‌ అబస. హృజత్‌ ముఆవియ అడగ్గా 
ఆయన ఇలా చెప్పారు, “నేను దైవ (ప్రవక్త (సఅసం) బోధిస్తూ ఉండగా 
విన్నాను. ఆయన ఒకసారి ఇలా అన్నారు, “ఒక జాతి (ప్రజలతో ఒప్పందం 
కుదిరిన తరువాత అందులో మార్పు చెయ్యడం తగదు - ఒప్పంద కాలం 
పూర్తికానంత వరకు లేదా సరిసమానంగా ఒప్పందాన్ని 'శతువుపె (తిప్పి 
కొట్టనంతవరకు” ఈ హదీసు విన్న తరువాత హజత్‌ ముఆవియ సేనల్ని 
తీసుకుని వెనక్కి మరలారు. (అబూదావూద్‌) 


విముక్తం చెయ్యవలసి ఉంటుంది. 


397 వళ నంలో విచారణ జరిపినప్పటికీ కేసు రుజువు కాకపోయినా లేదా 
అందులో ఏ మాత్రం అనుమానం చోటుచేసుకునా ఎ నిందితుణ్ణి గిక్షించవీలుండదు. 
ఇదే వేటి న్యాయపరిభాషలో బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ అనంటారు. ఈ (ప్రయోజనం సదా 





శేష సామూహిక వ్యవస్థ 273 


Ae; ae డు! edt OE రకం భ్రమతో గం 

AMO ౮ CRU uw Che mm Ao రతా యల ల లం గంటలే 
హం అరు! గ్రోకము \els3¥ she sls stabs 
| పరయ కిక! ఆ 5 చీ! ein 
PA ల 


న ము] ద్ర 151 ఉచదంటంే! ప్ర 
నా అకు అతు సత దప నంటు! 


జ A త్య సేం 4 లలి 
పూడకరత బ్‌ ఉత్త! రశరరేక్‌ మాడు భా దట 
యమా 0ర్త కదయ! న కయ మడు ఆయార్షడు! 

dil ల. అహసకమీ! స్తాయి త్తి కడా త్ర eur 


400. హజత్‌ ముఆజ్‌ బిన్‌ జబల్‌ (ర) ఉల్లేఖనం: (ప్రవక్త మహనీయులు 
(స) ఇలా తెలిపారు, “కానుకను, అది కానుకగా ఉన్నంత వరకు స్వీకరించండి. 
కాని ఆ కానుక ధర్మ విషయంలో లంచంగా పరిణమించే [పమాదముంటే 
దాన్ని స్వీకరించకండి. కాని మీరు దాన్ని వదలరు. బీదరికం, ఆకలి 


నిందితునికే లభించాలి అని వాదీసు సూచిస్తుంది. ఇంకా ఏ వ్యక్తినీ ఎలాంటి ఆధారం 
లేకుండా కేసు నమోదు చేసి విచారణ జరపకుండా బందీగా నిర్బంధించడానికి లేదా 
ఆంక్షలు విధించడానికి ఎంత మాత్రం వీలు లేదని -ఈ వాదీసు ద్వారా తెలుస్తోంది. ఇది 
ఇస్టామీయ న్యాయవ్యవస్థకు కడువిరుద్ధమయిన విషయం. 


398 ఈ హదీసు యుద్ధంలో క కలప వై తికతకు సంబంధించింది. 

యుద్దానికి బయల్లేరేటపు ఏడు దైవం పేరు మీదుగా బయళల్లేరడమంటే దై వాన్ని సాక్షిగా 
నిలబెడుతూ అడుగు వెయ్యడమన్నమాట. ఇక దై వాదేశాలికు భిన్నంగా నడవబోమని 
పలకడమన మాట. దై వాదేశమేమిటో దై ప ప్రవక్త తెలిపారు. యుద్ధంలో కేవలం 
యుద్ధం చేసే సేవారిపై వే? చెయ్యెత్తాలి. సామాన్య పౌరుల్ని, పౌర స్థావరాలను లక్ష్యం చేసి 
దాడులు జరపడం తగదు. ఈ నియమాని ్న పాటీంచకపోతే దైవ నియమాన్ని 
ఉల్లంఘించినట్లు. 


399 ఈ హదీసు ద్వారా అవేక విషయాలు తెలుస్తున్నాయి. 


1. ఒక దేశంతో ఒప్పందం కుదిరిన తరువాత దానికి సమానమయిన ఆవకాశం 
ఇవ్వకుండా ఆ వ్యవధి దాటగానే దానిపై దాడి చెయ్యడం ధర్మ సమ్మతం కాదు. 2. 
ఒప్పంద కాలంలోనే యుద్ధ పరిస్థితులు దాపురిస్తే శత్రువుకు ముందుగా తెలుపడం 


274 (ప్రవక్త ప్రవచనం 


దప్పులు దాన్ని స్వికరించేందుకు మిమ్మల్ని బలవంతపెడతాయి. బాగా 
వినండి, ఇస్టామ్‌ విసు. రాయి తిరుగుతూ ఉన్నప్పుడు ఏ వై పునకు ఖుర్‌ ఆన్‌ 
మరలుతుందో ఆ వై పునకే మీరూ మరలండి. వినండి అతి సమీప 
కాలంలోనే ఖుర్‌ ఆన్‌, అధికారాలు వేర్వేరయిపోతాయి. జాగత్త మీరు 
ఖుర్‌ ఆన్‌ ని వదలకండి. రాబోయే కాలంలో మీ గురించి నిర్ణయాలు చేసే 
పాలకులు వస్తారు. మీరు వారి ఆజ్ఞాపాలన చేసినట్టయితే వారు మిమ్మల్ని 
అపమార్గంపట్టిస్తారు. మీరు వారి విధేయతను పాటించకపోతే మిమ్మల్ని 
మృత్యువు ఒడిలో పడవేస్తారు. (ఉల్లేఖనకర్త), “అప్పుడు మేము ఏమి 
చెయ్యాలి?" అని (ప్రశ్నించాడు. ఆయన ఇలా బోధించారు. “ఈసా 
సహచరులు చేసిందే మీరున్నూ చేయండి, వారిని రంపాలతో చీరేశారు, 
శిలువలపైకి ఎక్కించారు. (కాని సత్యాన్ని వీడలేదు) దేవుని అవిధేయతలో 
జీవించడానికి బదులు దేవుని ఆజ్జ్ఞల్ని పాలిస్తూ [పాణాలర్పించడమే 
మనిషికి ఉత్తమమయింది.” (ఆల్‌ మోజమున్స)గీర్‌ త్మిబానిం 


తప్పనిసరి. దీన్నే దివ్య ఖుర్‌ఆన్‌లో ఇలా బోధించడం జరిగిందిః “ఏదయినా 
ఒప్పందం చేసుకున్న జాతి విదోహానికి పాల్పడే ప్రమాదం కానవస్తే సమాన 
స్థాయిలో దాని ఒప్పందాన్ని దానికి తిప్పి కొట్టండి. "3. ఈ ఉల్లేఖనం ద్వారా 
సహచరుల్లోని విధేయతా భావం ఏ మేరకు ఉన ఇతమయిందో కూడా తెలుస్తోంది. 
పాలకునిగా ఉన ఎ వ్యక్తి కూడా ఓ సామాన్య వ్యక్తి ప్రవక్త ప్రవచనాని స తెలుపగానే తన 
వైఖరి ప్రవక్త ఆదేశానికి విరుద్ధంగా ఉందని తెలుసుకుని ముందుకుసాగుతున్న సేనల్ని 
వెంటనే వెనక్కి రపి ్పంచారు. 4. (ప్రవక్త సహచరుల ఉన్నత చరిత్ర కూడా ముందుకు. 
వస్తుంది. వారు ఎంతటి గొప్ప పరిపాలకుడయినా సత్యవాక్కు అతని ముందు 
పలకడానికి వెనుకాడేవారు కారు. వజత్‌ అమ్మ్‌ బిన్‌ అబస చేసిన ఈ సావాసవంతమయిన 
చర్య నిత్యం సత్యమే పలకాలనడానికి ముస్లిమ్‌ పాటించవలసిన ఉన్నతమయిన 
దృష్టాంతం. 


400 ఈ వాదీసు ద్వారా కొన్ని సత్యాలను తెలుపడం జరిగింది. ఒకటి, ఒకరికొకరు 
కానుకలు, బహాకరణలు ఇచ్చుకోవడం, విందులు, ఆతిథ్యాలు చేసుకోవడం 
'ఇత్యాదివి అభిలషణీయమయిన సంప్రదాయాలు. వాదీసుల్లోనూ వీటిపట్ల ఎక్కువగా 
(ప్రోత్సహించడం జరిగింది. కాని ఇలాంటివి బాధ్యులయిన అధికారులు మొదలెట్టి 
ధార్మిక నాయకులు సత్యాన్ని వీడేలా, అధికారుల ఒత్తిడికి లొంగేలా చెయ్యడం కూడా 
సాధ్యమే. వారి చెడులను బహిరంగంగా చూసీ మౌనం వహించడం, ఇంకా వాటిని 
సమర్ధిస్తూ తప్పుడు ఆదేశాలనివ్వడమూ సాధ్యమే. దీన్ని జాగత్తగా గమనిస్తూ ఉండాలి. 


(శ్రేస్టసామూహిక వ్యవస్థ 275 


>» 


poe డోర ఉంద్‌! 
401. తమీమ్‌ దారీ ఉల్లేఖనం: దైవ సందేశహరులు (సఅసం), “దీన్‌ 
(ధర్మం) అని హి తై వ్లత, శేయోభిలాషలకే అంటారు” అని (ప్రవచించారు. 
ఈ మాటలు ఆయన మూడుసార్లు పలికారు. అప్పుడు మేము హి తెన్లత 
ఎవరిపట్ల?' ఆని అడగ్గా ఆయన ఇలా సెలవిచ్చారు, “దై వం పట్ల, ఆయన 
గ్రంథం : పట్ల, అమ సందేశహరుని పట్ట, ముస్లిముల నాయకుల పట్ల, 
సాధారణ ముస్తిముల పట్ల.” (సవాకొ ముస్తిమ్‌) 





ఆ కారణంగానే ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ వాంబల్‌, అబ్బాసీ ఖలీఫాల కాలంలో ఎన్నో 
కష్టాలను ఎదుర్కొని స్థిరచిత్తంతో సత్యంపై నిలకడ చూపిన తరువాత ఖలీఫా 
“ముతవక్కిల్‌ బిల్లా" కాలంలో ధనం నిండిన సేంచులి ఎ ఎదుర్కోవలసి వచ్చినప్పుడు" 
అసంకల్పితంగా 'ఆయన నోటి నుండి, “ఇది మునుపటి (కారాగారపు యాతనల) 
కన్నా అత్యంత కఠినమయినది' అన్న మాటలు వెలువడ్డాయి. ఆంటే [ప్రాపంచిక 
ఐశ్వర్యాలను చూసి అడుగులు తడబడతాయేమో అన్న సంశయమన మాట. కాని 
ఆయన ఆ పరీక్షలోనూ నిలకడ చూపారన్న దానికి చరిత్రే సాక్ష్యం పరికింది. 


రెండు, ముస్టీమ్‌ సమాజంలో సదాచార సంపన్నమయిన సామూహిక వ్యవస్థ నెలకొని 
సకల శుభాలతో అది విలసిల్హాలంటే రాజకీయ వ్యవస్థ కూడా ధార్మిక నియమాలకు 
కట్టుబడినదయి ఉండాలి. కాని ఒకవేళ ఇవి రెండూ ఒక దానికొకటి సంబంధం 
లేకుండా వేర్వేరయినవిగా వ్యవహరిస్తే సామూహిక జీవితం తప్పనిసరిగా దౌర్జన్య 
పరమయినదిగా రూపొందుతుంది. 


401. హదీసులోని “నున” అనే పదానికి, మిశ్రమం, మలినం లేకుండా గా 
ఉండటం అని అర్ధం. మైనం తీసివేసిన పరిశుద్ధమయిన తేనెని ఆరబీలో 'నాపిహోల్‌ 
అసలు భాలిసి అనంటారు. అలాగే హృదయంలో కల్పాకపటంలేని, అంతరంగంలోనూ 
బయటా ఒకే మాదిరిగా ఉండే మనిషి విషయంలో “నుస్‌వు కల్పుల్‌ ఇన్ఫాను' 

అనంటారు. ఇదే భావంలో దివ్య ఖుర్‌ఆన్‌లో విశ్వాసులకు 'తౌబతున ్నసూహ' 

చెయ్యమని బోధించడం జరిగింది. అంటే ఏ విధమయిన కాపట్యమయినా, ద్వంద్వస్థితి 
ఆయినా లేని తౌబా అన్నమాట. దివ్య ఖుర్‌ఆన్‌లో ఒక చోట ముస్లిములను గురించి 

చెబుతూ ఇలా నిర్వచింపబడందిః 


276 (ప్రవక్త వ్రవచనం 


“బలహీనులు, వ్యాధిగ్రస్తులు, (ధర్మ మార్గంలో) ఖర్చు చెయ్యడానికి ఏమీ లేని వారి 
విషయంలో ఎలాంటి అక్షేపణలేదు - వారు అల్లావా కొరకు, ఆయన సందేశవారుని 
కొరకు ఆపాదమస్తకం హితె షువులయినందుకు. సదాచార సంపన్నులయిన వారిపై 
కూడా ఎలాంటి ఆక్షేపణ లేదు. అల్లా, మని ంచేవాడు, కరుణించేవాడూను. 


అంటే సాధారణ పరిస్థితిలో నిరంతర సంఘర్షణా రంగానికి విముఖులవడం విశా ;సానికీ 
విధేయతా విధావానికీ వ్యతిరేకమయింది. కాని తగిన కారణమున్న స్థితిలో దాన్ని 
పట్టించుకోవడం జరగదు - అయితే ఆంతర్యం చిత్తశుద్ధి, స్వామిభక్తితో శోభిల్లారి. 


దీన్ని బట్టి తెలిపేదేమిటంటే అల్లాహ్‌ తన దాసుడు ఏ బలమయిన కారణం వల్లనయినా 
అశక్తుడయితే ఆచరణాపరమయిన భారం వెయ్యడు. కాని హితెప్లత, శ్రేయోభిలాష 
విషయంలో మటుకు (ప్రతి వ్యక్తీ బాధ్యుడే. అదే లేకపోతే అతని మోక్షం అసాధ్యం. 


'అల్లోహిపట్ల హిత్రెప్లతో అంటే, భావమేమిటంటే మనిషి తనకూ దై వానికీ మధ్యన 
ఎలాంటి కపట వ్యవహారం చోటుచేసుకోనివ్వరాదు. ఆతని ఆంతర్యంలోని ఒక్కొక్క 
మూల చిత్తశుద్ధి, భక్తి పరాయణతతో అలరారాలి. ఈ చిత్తశుద్ధికి భక్తిపరాయణతకు 
ఫలితంగా దాసుడు అల్టోహ్‌ ఉనికిలోనూ, ఆయన గుణగణాల్లోనూ, ఆయన 
అధికారాల్గ్‌నూ, ఆయన మర్యాదల్లోనూ, వాక్కుల్లోనూ స ష్టిలోని ఎవరినీ ఆయనకు 
సవావర్తులుగా, భాగస్వాములుగా ఎంచరాదు. ఈ విధంగా ఆచరించి మనిషి వాస్తవానికి 
తన ఎడలనే శ్రేయోభిలాష కనబరుస్తాడు, తన ఇవా పరాలనే చక్కదిద్దుకుంటాడు. 


“ఎవరయితే, సత్కార్యాలు ఆచరిస్తారో వారు తమ కొరకే ఆచరిస్తారు.” 


“గ్రంథంపట్ల హితైష్షత' అంటే, ఖుర్‌ఆన్‌ అవతరణా లక్ష్యాన్ని నెరవేరా ఎలి. ఈ లక్ష్యంలో 
మూడు అంశాలునా 'ఎయిః 


1 . పారాయణం (తిలావత్‌, అంతే దివ్య ఖుర్‌ఆన్‌నీ ఆగుతూ, నెమ్మదిగా, 
పరయిన ఉచ్చారణతో చదవడం. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉందిః “ఈ ఖుర్‌ఆన్‌సీ 
మేము కొద్ది కొద్దిగా అవతరింపజేశాము. (ప్రవక్తా). నీవు దీని ్న ఆగుతూ 
ఆగుతూ జనులకు వినిపించాలని.” (బనీ ఇస్రాయీల్‌ః 106) 


2 యోచన, చింతన. అంటే కేవలం అర్థం చేసుకోకుండా చదవడం కాదు. 
ఆయత్‌లను పరిశీలవా దృష్టితో చదవాలి. ఉదావారణకు ఇలా ఉపదేశించడం 
జరిగిందిః “మేము మీ వద్దకు శుభదాయకమయిన ఈ (గంథాన్ని అవతరింప 
జేశాము - జనులు దీని వచవాలపట్ల చింతన చెయ్యాలని, ఆలోచించాలని, 
బుద్ధీ జ్ఞానాలున్న వారికి సుబోధనా సంపద, గుణపాఠం (పాష్తం కావాలనీను.' 


3. ఖుర్‌ఆన్‌ (ప్రకారం తీరు చెయ్యడం, అంటే, అధ్యయనం, అనుశీలనం కేవలం 
ఆ పరిధుల్గొనే ఆగిపోరాదు, వాటి, ఉద్దేశ్యం, ఖుర్‌ఆన్‌ అందజేసే చట్టూలు, 


(శ్రేస్ట్రహామూహిక వ్యవస్థ 277 


నియమాలు మనిషి తన వ్యక్తిత్వంలో, తన వాతావరణంలో, తన దేశంలో, 
ప్రపంచమంతటా జారీ చెయ్యాలి. 


దానికే ఆధిక్యత, ఆధిపత్యాల స్టానమివ్వాలి. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉందిః మేము మీ వద్దకు 
ధర్మ బద్ధంగా ఉద్గంథాన్ని అవతరింపజేశాము. తద్వారా దైవం మీకు చూపించిన 
శాసనాల ెలుగులో మీరు జనుల మధ్య తీర్పులు చెయ్యాలని. 


దైవ సందేశవారుని పట్ల హితెప్లత అంటే, పహ సంప్రదాయాన్ని అనునిత్యం 
పాటించాలి. ఆయన, ఆయని; సహచరులూ కలిసి ఏ జీవన వ్యవస్థను స్థాపించడానికి 
(పాణాలొడ్డి శ్రమించారో దాన్ని స్థాపించేందుకు శాయశక్తులా కృషి చెయ్యాలి. 
ఆయన [ప్రామాణిక విధానానికి ప్రపంచంలోని ఇతర విధానాలన్నింటిపై నా [ప్రాధాన్యత 
నివ్వాలి. ఆయన మాటలకు, ఆయన చేతలకు (పతిగా మరెవరి మాటకయినా 
ఆచరణకయినా ఎలాంటి (ప్రాముఖ్యాని ్న ఇవ్వరాదు. 


ముస్తిముల నాయకులపట్ల హితె స్టత అంటే ఆర్థం నేటి మస్టీదుల్లో నమాజ్‌ చేయించే 
నాయకులు (ఇమాములు) ఆనీ" కాదు. అలగే ఇస్లామీయ విధానాలకు దూరంగా 
సంచరించే సామాబీక, రాజకీయ నాయకులనీ కాదు. ఇది ముస్లిము సమాజం 
దురదృష్టమనే చెప్పాలి. నేడు ధర్మం, రాజకీయాలు వేర్వేరయిపోయాయి. నాయకత్వపు 
భావమే మారిపోయింది. ఇస్లామీయ వ్యవస్థలో రాజకీయాలయినా, ఇతర ప్రాపంచిక 
వ్యవహారాలయినా అన్నీ ధర్మానికి లోబడే ఉండాలి. అందువల్ల నిజమయిన ఇస్టామీయ 
రాజ్యంలో మస్టిదుల్లో ఇమాములయిన వారే దేశంలోనూ నాయకులుగా అలరారుతారు. 


ఈ వివరణ దృష్ట్యా ముస్లిముల నాయకులపట్ల హీతై ష్టత అంటే నాయకులు 
ధర్మబద్ధమయిన కార్యాలు చేస్తే వారితో సహకరించాలి. వారు వక్రమార్గాన్ని అవలంబిస్తూ 
తప్పుడు పనులు చేస్తూ వం. వారిని ఎలాంటి జంకు గొంకు లేకుండా నిర యంగా 
విమర్శించాలి. వారి తప్పుడు పనుల్ని గురించి (ప్రజలకు ఎరుకపరచారి. మరో 
వాదీసులో (ప్రవక్త మహనీయులు (సఅసం) “ఉత్తమమయిన జిహాద్‌ (నిరంతర 
సంఘర్షణ) నిరంకుశ పాలకుని సమక్షంలో న్యాయమయిన మాట పలకడం” అని 
అన్నారు. 

ఈ హితె ప్లతనే ఇమామ్‌ మాలిక్‌ ఖలీఫా మన్సూర్‌ సమక్షంలో (ప్రదర్శించారు. ఇమామ్‌ 
అహ్మద్‌ బిన్‌ వాంబల్‌ మామూన్‌ కెదురుగా, మో'తసిమ్‌, వాసిక్‌ బిల్లోహ్‌ కొరడాల 


ఛాయలో ప్రదర్శించారు. ఇమామ్‌ ఇబ్బు తై మియ ఈజిప్ట్‌ నియంతల కెదురుగా, 
ముజద్దిద్‌ అల్బసాని జహాంగీర్‌ దర్బారులో ప్రదర్శించారు. 


సామాన్య ముస్టీముల హితె సత అన్న దానికి కొన్ని భిన్న కోణాలునా ఎయిః 


1. సామాన్య ముస్తిములు మార్గం తప్పి నడుస్తూ ఉంటే వారికి వివేచనతో, 
బోధనా దృష్టితో సన్మార్గం వైపునకు పిలుపునివ్వాలి. వారిలో ఇన్టాోమీయ 
జాగృతిని తీసుకురావాలి. 


278 


(ప్రవక్త ప్రవచనం 


వారు ఆజ్ఞానులయినట్లయితే వారిలో ధర్మజ్ఞానాన్ని పెంపొందించాలి. ధార్మిక 
పాఠశాలలు, వయోజన విద్యా కేంద్రాలు స్థాపించాలి. ధర్మ సందేశాన్ని బాగా 
(పచారం చేసి దేశంలో నలుమూలలా దైవ సూక్తులు, (ప్రవక్త ప్రవచనాలు 
ప్రతిధ్వనింపజేయాలి. 


వారు వ్యాధిగ్రస్తులయితే వారి సుశూష చేయాలి. వారికి మందులు తెచ్చి 
పెట్టాలి. వారి చికిత్సకై సామూహిక వ్యవస్థ (ఆసుపతులు వగ్రెరాను 
స్థాపించాలి. అనాథ రోగులకు చికిత్స జరిగే సువ్యవస్థను నెలకొల పాలి. 

ముస్లిముల్లో బాధితులయిన వారికి అన్యాయానికి గురయిన వారికీ వ్యక్తిగత 
స్థాయిలోనూ, సామూహిక స్థాయిలోనూ, దుర్మార్లుని ఆపడంలోనూ, 
బాధితులకు న్యాయం చేకూర పడంలోనూ (ప్రయత్నాలు జరగాలి. దీనికిగాను 
పటిష్ణమయిన సంఘటిత స సంస్థలు రూపొందించాలి. వాటి ద్వారా సమాజంలోని 
భత నులు నిస్సహాయుల్లో ఇ వారికి ఓ అండ ఉన్న భావనను పెంపొందించాలి. 


ముస్లిములు మరణించినప్పుడు వారి ఖనన కార్యక్రమంలో పాల్గొనాలి. వారి 
వారసులకు ఓదార్పు నివ్వాలి. పరస్పర సానుభూతి, సహాయ సవాకారాల 
భావాలను సర్వసామాన్యం చేయాలి. “విశ్వాసులు అందరూ సోదరులు అన్న 


దైవ వచనానికి [క్రియాత్మక వాతావరణాన్ని సృజించి కనుల పండువు 
చేయాలి. 


ఇది వాదీసు కాదు, ధర్మానికి సారాంశం, ధర్మంలోని మధువు, సౌరభం! 


వ ఆఖీరు దొవాన అనిల్‌ వొమ్హులిల్లాహి రబి టల్‌ ఆలమీన్‌! ! 


య. 


వ 


HYDERABAD 








